శ్రీః 
మహాకవిశ్రీకాళలిదాసవిరచితమ్‌ 
కుమారసమ్మవమహాకావ్యమ్‌ 
రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


వల్లభదేవవిరచితయా పజ్లికయా సంస్కృతవ్యాఖ్యయా చ సముల్లసితమ్‌ 
ఉమాప్రదానో నామ షష్టః సర్గః 


రావి మోహనరావు, M.Sc., M.A. (Sanskrit) 


లెక్చరర్‌ 
4-103, I.L.T.D. Colony Extn., Kothapet, CHIRALA-523157 


2 


శ్రీః 

మహాకవిశ్రీకాళలిదాసవిరచితమ్‌ 
కుమారసమ్మవమహాకావ్యమ్‌ 

రామోరావిరచిత మృణాళినీవ్యాఖ్యా సహితమ్‌ 
వల్లభదేవవిరచితయా పజ్లికయా సంస్కృతవ్యాఖ్యయా చ సముల్లసితమ్‌ 
ఉమాప్రదానో నామ షష్టః సర్గః 


ప్రథమముద్రణ : ముక్కోటి - ఏకాదశి 05-01-2012 


ప్రతులు : 500 
పేజీలు : 226 
వెల రూ. : 160=00 


© RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
Lecturer, V.R.S. & Y.R.N. College, Chirala-523157 


Residence: 

4-103, LL.T.D. Colony Extn., 

Kothapet, CHIRALA - 523157 

Cell :94401 15411, 9052256311, 08594 - 234038 


D.T.P.: Printed at : 
MR LASER PRINTS KARSHAK ART PRINTERS 
Chirala Hyderabad. 


Cell: 9849976054 


సంసవము 


వాన 


“కవికులగురుః కాలిదాసః” అన్నది సంస్కృతలోకోక్తి రామాయణం పురాణశైలిలోని 
కావ్యము. కావ్యశైలిలోని ఆదికావ్యం కాళిదాసునుంచి మనకు లభిస్తున్నది. అన్యూనానతి 
ప్రసక్తమయిన పదగుంఫనం కాళిదాసీయం. ఇతర కావ్యాలలోనూ అదే ఆదర్శము. 
ఉపమాప్రయోగంలో నిరుపమహస్తం కాళిదాసీయం. భాసాదికవులున్నా సమగ్రప్రబంధ 
లక్షణాలతో దొరకిన కవితాగుంఫములు కాళీదాసీయాలే. చారిత్రకంగా విక్రమార్ముని 
నవరత్నాలలో ఒకడు, “కిం వదంతీ కథల ప్రకారం భోజసభాచూడామణి యీ కవికుల 
గురువు. కవులను లెక్కపెట్టాలని “కాళిదాసు” పేరుతో చిటికెన వేలును ముడిస్తే మతాక కవి 
పేరు దొరకక, తరువాత వ్రేలును ముడవడం జరగలేదు. అది పేరులేని వేలుగా - అనామిక 


- అయింది. 


పురా కవీనాం గణనాప్రసంగే కనిష్టికాధిష్టిత కాళిదాసా। 
అద్యాపి తత్తుల్యకవేరభావాత్‌ అనామికా సార్థవతీ బభూవ॥ 


అన్నారు. అంటే కాళిదాసంతటికవి ఎవరూ లేరని జన విశ్వాసం. అందుకే సంస్కృత 
విద్యార్థులకు పాఠ్యంగా నిర్దిషుయిన పంచకావ్యాలలో మొదటి మూడు 'కాళిదాసీయాలే. 
ఆ మాధుర్యం ఆ గాంభీర్యం అటువంటివి. “త్వమేవాహం - త్వమేవాహం” అని కాళికయే 
ప్రత్యక్షమై తనతో, 'కాళిదాసాద్వైతం' అంగీకరించినట్లు ఒక ఆభాణకం. భవభూతి కాళిదాసుల 
కవితల మధ్య తేడా ఏమంటే 'రసమే” నని, నీరసం భవభూతీయమని, సరసం కాళిదాసీయమని 
వాగ్దేవి సాక్ష్యమిచ్చినట్లు ఒక చాటువు. 


“అహో! మే సౌభాగ్యం మమ చ భవభూతేశ్చ రచితం 
ధటాయామారోప్య ప్రతిఫలతి తస్యాం లఘిమని। 
గిరాందేవీ సద్యః శుతికలితకహ్ల్హారకళికా 
మధూళీమాధుర్యం క్షిపతి పరిపూర్మ్యై భగవతీ” 


కాళిదాసీయ కవితా మాధుర్యం రావాలంటే సరస్వతీ కర్ణావతంసమయిన మకరందం 
ఒక చుక్క పడాలన్న మాట! అటువంటి కాళిదాసు, రామాయణ ప్రభావంతో రచించినవి 
మూడు కావ్యాలు. రఘువంశము ప్రసిద్ధమే. “కుమారసంభవం” రామాయణం బాలకాండలోని 


4 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


కథాబీజంతో మొలచిన వృక్షమే. మేఘసందేశంలో “హనుమత్సందేశం” పోలిక స్పష్టమే 
గదా! అందులో 


“కుమారసంభవం” మన రావి మోహనరావుగారి వ్యాఖ్యానంతో ఇతర విశేషాలతో 
వెలువడుతున్నది. ప్రస్తుత సర్గ “షష్ట” సర్గ. ఇది ఉమా ప్రదానం. తపము సఫలమై హైమవతి 
కైలాసపతిని పెండ్లాడే ఘట్టమిది. అందు 'సప్తర్షి సందేశము” - అద్భుతం. తరువాత సంప్రదాయ 
రహస్యాలతో పెళ్ళికుమార్తెను సిద్ధం చేయడంతో మొదలై వివాహంతో సర్గ ముగుస్తుంది. 
ఎందుకో తెలియదుగాని శ్రీ రావి మోహనరావు (రామోరా - అని నేనే మొదట అన్నట్లు 
గుర్తు.) ఈ కుమారసంభవ కావ్యాన్ని సంస్కృత భారతీ కుమారులకు సులభంగా చేయదలచారు. 
ఇంతవరకు ఎవరూ చేయని (శ్రమ, ప్రణాలిక స్వీకరించి స్వీయవ్యాఖ్యతో ప్రచురిస్తున్నారు. 
ఈయనకు “ప్రచురణ” అలవాటయిన పనే. సంస్కృత గ్రంథాలను సుబోధం చేయటానికి శ్రీ 
దోర్చల విశ్వనాధశర్మగారి వంటి పండితులతో వ్యాఖ్యలు వ్రాయించి ప్రచురించి ఉచితముగనే 
పంచినవారు. ఇంతవరకు కారయిత, (పేరకుడు, అనుమోదకుడు అయిన ఈయన ఇపుడు 
- వారు వీరేల? అని (మా వంటి ఆస్థానపండితులను పాఠకులను చేసి) రాయలవలె 
భోజునివలె - స్వతంత్రంగానే - కలం- దూసి, “కథనం” సాగిస్తున్నారు. అందులో 
విచిత్రరీతులతో పోరాడుతున్నారు. ప్రతిపద్యానికి “అవతారిక”, పద్యము, పదవిభాగము, 
అన్వయక్రమము (దీనినే సంప్రదాయంలో ఖండాన్వయం అంటారు) ప్రతిపదార్థము, తాత్పర్యము 
(దీనినే దండాన్వయం అంటారు) కూర్చారు. తర్వాత వ్యాకరణవిశేషాలలో 1. విభక్తులు, క్రియలు 
2. సమాసాలు 3. సంధులు 4. పాఠాన్తరాలు 5. పదవ్యుత్పత్తి 6. క్రియాదర్శము ఉన్నాయి. 
ఇందులో పదవ్యుత్పత్తి చాలా ప్రమాణాలతో విజ్ఞానదాయకంగా ఉన్నది. ఒకచోట ప్రోగుపడిన 
ఇటువంటి విషయాలు, జిజ్ఞాసువులకు విమర్శకులకు చాలా మనోరంజకంగా, ఆధారంగా 
ఉంటాయి. ప్రతిసర్షకు అనేక (80) (గంథావలోకనములతో బాటు, ఆ సర్గకు సంబంధించిన, 
వల్లభదేవుని “పంజికా, వ్యాఖ్యను” “బోనస్‌”గా ఇవ్వడం పాఠకులకు లాభదాయకం. అదిగాక, 
ప్రతిసర్గకు శివమహాపురాణం నుంచి మూలశ్లోకాలను సాదృశ్యంగా ఇవ్వటం విమర్శకులకు 
“కొంగుబంగారం” అవుతుంది. సందేహం లేదు. దీనిని మనం “వ్యాఖ్య అనిగాక విద్యార్థులకు 
ఉత్తేజం కలిగించే “పరిశోధనవ్యాఖ్య” అనవచ్చును. ఇంతకూ ఇంతటి వ్యాఖ్య వ్రాసిన ఈయన 
ఏమిటి? సంప్రదాయబద్ధంగా చదివిన గురుకుల మురారిగాడు. అవసరపడిన గంథాలన్నింటినీ 
తెప్పించి, రిఫరెన్సులు అన్వేషించి, శోధించి, (శమించి అందరినీ అలరించి మమ్ములనందరినీ 
మించిన, మిమ్ముల నందరినీ బుణసముద్రంలో ముంచిన ఘనుడు. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 5 


ఉండేది చీరాలలో, బ్రతికేది భూపరిశోధనాశాఖలో, పని చేసేది కందుకూరులో. తిరిగేది, 
“పినాకినిలో, రాసేది ఆదివారాలలో - అయినా ఇంతటి (గంథం వరసగా వేగంగా 
తయారయి పింఛాలుగా విడివడి వస్తున్నది. అంటే 


“క్రియాసిద్ధిస్సత్త్వే భవతి” 
ఆప్తమిత్రుడయిన శ్రీ “రామోరా”ను మెచ్చుకొంటూ నేను రాసిన కాసిని పద్యాలు- 


1. కలయో! వైష్టవమాయయో! మతి! మహాకావ్యంబు టీకింపగా 
గలవారూరకయుండ తామిటు మహాకావ్యంబు చేపట్టి, ని- 
చ్చలు రైలెక్కి చలించుచుండియు భళీ! సాధించినారీ కృతుల్‌ 
ఫలమా, “హ్రీం? దయయో, కుమారు కృపయో, ఫాలాక్షువాత్సల్యమో॥ 


2. చదివినదేమొ భూ- వనరుశాగస్త్రము, వృత్తియునందులోననే, 
మది సురభాషపై పడె, నమాంతము 'యమ్‌. వను చేసె దీక్షగా, 
బెదరక కాళిదాసుని కవిత్వము వ్యాఖ్యకు పెట్టె, మాయురే! 
యిది కథగాదు, వాస్తవము! ఎంతయు గొప్పగనుండె వ్యాఖ్యయున్‌॥ 


3. కనుడిది వ్యాఖ్యయొ! పరిశోధనయో, వివరింపలేము తత్త్వముచూడన్‌, 
తనకుందానుగ చదివెడు మనస్విహంసకు మృణాలమధురంబందున్‌. 


4. ఆమోదంబున మమ్ముగైకొని కృతివ్యాఖ్యానమర్చించుచున్‌ 
“రామోయిమ్మను 'కృత్యహల్య' బద ముద్రన్‌ వేసి మన్నించుచున్‌ 
మా, మా, మోహనరావుగారనుచు మా, మా, గుండెలన్నిండుచున్‌ 
“రామో।రా” ఇకముందు గూడ ఇటులే రాణించరా! మించరా!! 


ర్‌. జీతపుడబ్బు ఖర్చుపడి సేవలు చేసెడు మీకునింటిలో 
దాతృతకడ్డురాక ప్రతితావున మూల్లెడు పుస్తకాలతో 
యాతన పొందుచున్‌ తన సహాయము చేయుచు మమ్ము సోదరీ 
రీతిగ చూచు మీ సతికి కృష్ణకుమారికి గూడ దీవెనల్‌. 
యమ్‌.వి. సుబ్రహ్మణ్యశాస్త్రి 
రిటైర్డ్‌ సంస్కృతం లెక్చరర్‌ 


6 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్రీః 
ఓం కుమార శ్రీగురవే నమః 
gly 


క్యుణాళినీ వ్యాఖ్యానమున 
ఉదాహరింపబడిన విషయములకు సంబంధించిన 
ఆయా గ్రంథ రచయితలకు, వ్యాఖ్యానకారులకు నమస్సుమాంజలులు. 
వాది 
ఇట సహకరించిన డా॥ వుయ్యూరు లక్ష్మీనరసింహారావుగారు, 
డా॥ ఈ.ఏ. శింగరాచార్యులుగారు, డి. పాపిరెడ్డిగారు, సి. సుబ్బారావుగారు, 
డా॥ గోగినేని యోగప్రభావతీదేవిగారు, శ్రీ ఇప్పగుంట సాయిబాబాగారు, 
దా॥ ముళ్లపూడి విశ్వనాథశాస్త్రిగారు, మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల 
శ్రీరామచంద్రుడుగార్లకు మజతజియు అడిగిన వెంటనే 
“సంస్తవముిను అందించిన 
మేళ్లచెర్వు వేంకట సుబ్రహ్మణ్యశాగస్తిగారు 
డా॥ కందాళ లక్ష్మినారాయణగారు, గరిమెళ్ల సోమయాజులుశర్మగారు, 
శ్రీ దోర్చల విశ్వనాథశర్మగారు, ప్రియమిత్రులు శ్రీ కె. అరవిందరావు గార్లకు 
వః 
నా ఆరాధ్యదైవమైన 
మహాయోగి శ్రీఅరవిందభగవానుడు, 
వారి అర్థభాగమైన మృణాళినీదేవికి నమస్మరిస్తూ..... 
వః 
శ్లో॥ నాహం మనే సువేదేతి - నో న వేదేతి వేద చ। 
యో నస్‌ తద్వేద తద్వేద - నో న వేదేతి వేద చ॥ 
- కేనోపనిషత్‌ 10 
ఓం శాన్తిశ్‌ శాన్తిశ్‌ శాన్తిః 


-రామోరా 


థ్రీ? 
కుమారసమృ్మవమహాకావ్యమ్‌ 
'ఉమాప్రదానో' నామ షృష్టః సర్గః 


శ్లో అథ విశ్వాత్మనే గౌరీ - సందిదేశ మిథః సభీమ్‌। 
దాతా మే భూభృతాం నాథః - ప్రమాణీక్రియతామితి॥ 1 

పదవిభాగము:- అథ, విశ్వాత్మనే, గౌరీ, సందిదేశ, మిథః, సభీమ్‌, దాతా, మే, 
భూభృతామ్‌, నాథః, ప్రమాణీక్రియతామ్‌, ఇతి। 
అన్వయక్రమము:- అథ గౌరీ విశ్వాత్మనే మిథః సఖీం 'భూభృతాం నాథః మే 
దాతా ప్రమాణీక్రియతామ్‌” ఇతి సందిదేశ। 
ప్రతిపదార్థము:- అథ - శివానుగ్రహమునకు పిమ్మట, గౌరీ - పార్వతీదేవి, 
విశ్వాత్మనే - లోకమే స్వరూపముగా గలవాడైన శివభగవానునికొజకు, మిథః - 
రహస్యముగా, సఖీమ్‌ - చెలిని, భూభృతాం నాథః - పర్వతములకు ప్రభువైన 
హిమవంతుడు, మే దాతా - నాయొక్క దాతగా, ప్రమాణీక్రియతామ్‌ - 
నిశ్చయింపబడుగాక, ఇతి - అని, సందిదేశ - సందేశమంపెను. 
తాత్సర్యము: - శివానుగ్రహమునకు పిమ్మట పార్వతీదేవి లోకమే స్వరూపముగా 
గలవాడైన శివభగవానునికొజికు రహస్యముగా చెలిని “పర్వతములకు ప్రభువైన 
హిమవంతుడు నాయొక్క దాతగా నిశ్చయింపబడుగాకి అని సందేశమంపెను. 
విభక్తులు / క్రియలు :- 1. అథ - అవ్యయము, 2. గౌరీ - గౌరీ, గౌర్యా, గౌర్యః, ఈకారాన్త 
స్రీలింగ గౌరీశబ్దము ప్ర.ఏ., 8. విశ్వాత్మనే - విశ్వాత్మనే, విశ్వాత్మభ్యామ్‌, విశ్వాత్మభ్యః, నకారాన్త 
పుంలింగ విశ్వాత్మన్‌ శబ్దము చ.ఏ., 4. మిథః - అవ్యయము, 5. సఖీమ్‌ - సభీమ్‌, సఖ్యౌ, 
సఖీః; ఈకారాన్త స్త్రీలింగ సఖీశబ్దము ద్వి.ఏ., 6. భూభృతామ్‌ - భూభృతః, భూభృతోః, భూభృతామ్‌, 
తకారాన్త పుంలింగ భూభ్ళత్‌ శబ్దము ష.ఏ., 7. నాథః - నాథః, నాథా, నాథాః, అకారాన్త పుంలింగ 


8 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


నాథశబ్దము ప్ర.ఏ., 8. మే - మే, ఆవయోః, అస్మాకమ్‌, దకారాన్త అస్మచ్చబ్దము ష.ఏ., 9. దాతా 
- దాతా, దాతారౌ, దాతారః, బుకారాన్త పుంలింగ దాతృశబ్దిము ప్ర.ఏ., 10. ప్రమాణీక్రియతామ్‌ - 
(చ్వి ప్రత్యయాన్తము) - క్రియ - లోట్‌ - ప్ర.ఏ., 11. ఇతి - అవ్యయము, 12. సందిదేశ - క్రియ. 
సమాసాలు: - 
1. విశ్వాత్మనే - ఎ) విశ్వమ్‌ ఆత్మా యస్య (బహువ్రీహి) సః, విశ్వాత్మా, తస్మై! 
బి) విశ్వస్య ఆత్మా (షత) విశ్వాత్మా, తస్మై 
2. ప్రమాణీక్రియతామ్‌ - అప్రమాణం ప్రమాణం యథా సంపద్యతే తథా 
క్రియతామ్‌, ప్రమాణీక్రమతామ్‌, అత్రాభూతతద్భావే చ్విః, ప్రార్రాయాం 
లోట్‌ చ ఇతి శబ్దః ప్రకారవాచీ। 
పదవ్యుత్పత్తి- నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. గౌరీ: (స్త్రీ ఎ) గౌర + 'షిద్‌ గౌరాదిభ్యశ్చ' ఇతి జీష్‌ (4-1-41) 
బి) శ్లో; రుద్రాణీ శర్వాణీ కాలీ కాత్యాయనీ భవానీ చ। 
ఆర్యామ్బికా మృడానీ హైమవతీ పార్వతీ గౌరీ 15 
శ్లో; ఉమా భగవతీ దుర్గా చబ్లీ దాక్షాయణీ శివా! 
అపర్ణా స్యాన్మహాదేవీ గిరిజా మేనకాత్మజా॥ 16 
అని హలాయుధకోశము 21’ నామములను పేర్మొన్నది. 
సి) శ్లో అన్యేద్యురాత్మానుచరస్య భావం 
జిజ్ఞాసమానా మునిహోమధేనుః । 
గజ్లాప్రపాతాన్తవిరూఢఘాసం 
గౌరీగురోరహ్వరమావివేశ॥। - ర.వం. 2-26 
“మరునాడు ఆ హోమధేనువు... పార్వతీదేవికి తండ్రియగు హిమవత్సర్వతపు 
గుహలోనికి ప్రవేశించెను.” 
డి) శ్లో “గౌరీ ప్రోక్తా కన్యాకుట్దే రంభా తు మలయాచలే” 
- ఇతి దేవీభాగవతే 7-30-5 
ఇ) శ్లో “అష్టవర్నా భవేద్‌ గౌరీ నవవర్నా తు రోహిణీ” - ఇతి స్మృతౌ. 
2. అథ :- ఎ) మహాకవిశ్రీకాలిదాసు కుమారసంభవమహాకావ్యమునందు షష్టసర్ణను 
'శుభసూచకిమని '“అథిశబ్దముతో మొదలిడెను. దీనితో పార్వతీదేవి మనోరథము 
దేవతల అభిలాష నెరవేరుటను సూచించినట్లయినది. 
బి అవ్యయకోషః (17) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 9 


“అథ మంగళానన్తరారమృ(ప్రశ్న్చకార్తా ఇ  ్యధికారప్రతిజ్ఞాసముచ్చయ - 
వితర్శవికల్పేషు!” 
1. మంగళే - 'అథ శబ్దానుశాసనమ్‌”। (మహాభాష్వే ప్రారమ్మే) 
. ఆనన్తర్యే - “అథ ప్రజానామధిపః ప్రభాతే - - రవం. 2-1 
| ఆరమ్మే - 'అధాతో ధర్మం వ్యాఖ్యాస్యామః? (ఆప. ధర్మసూత్రే 1-1-1) 
3 ప్రశ్నే - “అథ శక్నోషి భోక్తుమ్‌* 
కార్తేష్న- అథ పరస్మైపదమ్‌॥ పరస్మైపదాని కార్తేస్న న ప్రతిపాద్యన్నే 
ఇత్యర్థః 
అధికారే - అథ యోగానుశాసనమ్‌’ | (యో.సూ. 1-1) 
. ప్రతిజ్ఞాయామ్‌ - గౌడో భవాన్‌ అధేతి బ్రూమః । 
. సముచ్చయే - 'దుర్యోధనే- థ రాధేయః 
వితర్మే - శబ్లో నిత్యః అథానిత్యః। 
10. వికల్సే - 'బుతావుపేయాత్‌; అథానృ్ఫతౌ పర్వవర్ణమ్‌’ పక్షాన్తరే- పి దృశ్యతే! 
యథా - 
“అథ చేత్‌ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి? (భగవద్గీత - 2-33) 
ఇత్యాదిషు. 
ఛందస్సు :- ఈ సర్గము “అనుష్టుప్‌ ఛందమున నిబంధింపబడినది. దీనిని 
శోకమనియు, పద్యమనియు అందురు. సమవృత్తము (ప్రతిపాదనమునను 8 
అక్షరములుండును. దీని సామాన్య లక్షణము - 
“శ్లోకే షష్టం గురు జ్ఞేయం సర్వత్ర లఘు పంచమమ్‌। 
ద్విచతుష్పాదయోగ్రస్వం సప్తమం దీర్హమన్యయోః” 
క్రియాదర్శము :- 1. ప్రమాణీక్రియతామ్‌ - ప్రమాణీ (చ్విః ప్రత్యయాన్తము) 
డుకృజన్‌ “కరణే” - కర్మణి - లోట్‌ - ప్ర.ఏ. 
క్రియతామ్‌ - క్రియేతామ్‌ - క్రియన్నామ్‌. 
2. సందిదేశ - సం - ఉపసర్ద; “దిశ - అతిసర్జనె), తుదాదయః(6), సకర్మకమ్‌, 
అనిట్‌, (ఉభయ) పరసైపదీ, లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
సందిదేశ - సందిదిశతుః - సందిదిశుః। 


SS) 


ఇ 60౫ రా 


10 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో తయా వ్యాహృతసందేశా - సా బభౌ నిభృతా ప్రియే! 

చూతయష్టిరివాభ్యాసే - మధా పరభృతోన్ముఖీ॥ 2 

పదవిభాగము :- తయా, వ్యాహృతసందేశా, సా, బభౌ, నిభృతా, ప్రియే, 

చూతయపష్టి, ఇవ, అభ్యాసే, మధా, పరభృతోన్ముఖీ। 

అన్వయక్రమము :- తయా వ్యాహృతసందేశా ప్రియే నిభృతా సా, మధౌ నిభృతా 

పరభృతోన్ముఖీ చూతయష్టిః ఇవ, అభ్యాసే బభౌ। 

ప్రతిపదార్థము :- తయా - ఆ చెలిచేత, వ్యాహృతసందేశా - చెప్పబడిన సందేశము 

కలదియు, ప్రియే - ఇష్టుడైన శివునియెడల, నిభృతా - నిశ్చలయు అగు, సా - 

ఆ పార్వతీదేవి, మధౌ - వసంతమునందు, నిభృతా -అత్యన్త ఆసక్తి కలదై, 

పరభృతోన్ముభఖీ - ఆడుకోయిలచేత పలుకుచున్నదైన, చూతయష్టి + ఇవ - మామిడి 

కొమ్మవలె, అభ్యాసే - సమీపమున, బభౌ - ప్రకాళించెను. 

తాత్పర్యము :- ఆ చెలిచేత చెప్పబడిన సందేశముకలదియు, ఇష్టుడైన శివునియెడల 

నిశ్చలయు అగు ఆ పార్వతీదేవి, వసంతమునందు అత్యన్త ఆసక్తికలదై ఆడుకోయిల 

చేత పలుకుచున్నదైన మామిడికొమ్మవలె, ప్రకాశించెను. 


పాఠాన్తరాలు :- 1. అభ్యాసే - అభాష్వే. 


విభక్తులు/(క్రియలు :- 1. తయా - తయా, తాభ్యామ్‌, తాభిః; దకారాన్త స్రీలింగ తచ్చబ్దము, 
తృ.ఏ. 2. వ్యాహృతసందేశా - ...సందేశా, ...సందేశే, ...సందేశాః ఆకారాన్త స్రీలింగ... సందేశాశబ్దము. 
ప్ర.ఏ 3. ప్రియే - ప్రియే, ప్రియయోః, ప్రియాణామ్‌; అకారాన్త పుంలింగ ప్రియశబ్దము. స.ఏ. 4. 
నిభృతా - నిభృతా, నిభృతే, నిభృతాఖ ఆకారాన్త ప్రీలింగ నిభృతాశబ్దము. ప్రఏ 5. సా -సా, తే, తాః 
దకారాన్త స్త్రీలింగ తచ్చబ్ద్బము. ప్ర.ఏ 6. మధౌ - మధా, మధ్యోః, మధుషు; ఉకారాన్త పుంలింగ 
మధుశబ్దము. స.ఏ. 7. పరభృతోన్ముఖీ - ...ఉన్ముఖీ, ...ఉన్ముఖ్యౌ, ...ఉన్ముఖ్యః; ఈకారాన్త ప్రీలింగ 
...ఉన్ముఖీశబ్దము. ప్ర.ఏ. 8. చూతయష్టిః - చూతయష్టిః, చూతయష్టీ, చూతయష్టయః; ఇకారాన్త 
ప్రీలింగ చూతయపష్టిశబ్దము. ప్ర.ఏ 9. అభ్యాసే - అభ్యాసే, అభ్యాసయోః, అభ్యాసేషు ; అకారాన్త 
పుంలింగ అభ్యాసశబ్దము. స.ఏ 10. బభౌ - క్రియ 11. ఇవ - అవ్యయము. 
సమాసాలు - 

1. వ్యాహృతసన్దేశా - వ్యాహృతః సందేశ యయా (బహువ్రీహి) సా। 

2. పరభృతోన్ముఖీ - పరైః భృతా పరభృతా, పరభృతయా ఉన్ముఖీ, పరభృతోన్ముఖీ 

(తృ.త)। 
8. చూతయషిః - చూతస్య యష్టిః (షత.) చూతయష్టిః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 11 


సంధులు - 
1. చూతయష్టిః + ఇవ - చూతయష్టిరివ - విసర్గసంధిః (రుత్వమ్‌)! 
2. ఇవ + అభ్యాసే - ఇవాభ్యాసే - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. చూతః (పుం.) - ఎ) చూప్యతే పీయతే ఇతి; చూష్‌ కర్మణి క్త, 
పృషోదరాదిత్వాత్‌ షలోపః, రసాలత్వాదేవాస్య తథా త్వమ్‌! 
బి) శ్లో॥ ...స్యాదామశ్చూతశ్చ సహకారః | 192 
అని హలాయుధకోశము ‘3’ నామములను పేర్కొన్నది. 
సి) శ్లో పరిచుమృతి సంవిశ్య 'భ్రమరశ్చూతమంజరీమ్‌। 
నవసంగమసంహృష్టః కామీ ప్రణయినీమివ॥ 
- ఇతి రామాయణే (3-79-17) 
డి) చూతయషిః - పుం, ప్రీ లింగరూపములందుండును. 
ఇ) శ్లో! “చూతయష్టయా సమాళ్లిష్టో దృశ్యతాం తిలక[ద్రుమః”! 
- ఇతి బుద్ధచరితే - 4-46 
2. పరభృతోన్ముఖీ 
అత్ర మల్లినాథః - “పరభృతేతి క్రియాశబ్దవివక్షాయాం” జాతేరప్రీవిషయాద 
“యోపధాత్‌ొ” ఇతి జీప్రత్యయో న భవతి। తయేత్యుపమేయస్య వ్యస్తత్వాత్‌ 
ఉపమానవాచిపరభృతా శబ్దస్య సమాసః సోఢవ్యః। అథ వా భృత్‌ భరణమ్‌। 
సమృదాద్విత్వాత్‌ క్విప్‌! పరైః భృద్‌ యస్యాః సా పరభృత్‌, తయా పరభృతా, ఇతి 
వ్యాసేన (సమాసాభావేన) వ్యాఖ్యేయమ్‌। 
పదమంజరీకారస్తు పరైరియతే ఇతి కర్మణి క్విపమాహ! 
క్రియాదర్శము :- 1. బభౌ - భా - దీపా” (ప్రకాశించుట), అదాదిప్రకరణమ్‌ 
(2), అకర్మకమ్‌, అనిట్‌, పరసై పదీ, లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
బభౌ - బభతుః - బభుః 


అవతారికా :- హిమాద్రిం కన్యాయాచనార్థం శివేన మునిస్మరణమ్‌। కన్యనిమ్మని 
హిమవంతునడుగుటకై శివుడు సప్తర్నులను స్మరించుట. 


12 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో స తథేతి ప్రతిజ్ఞాయ - విసృజ్య కథమప్వుమామ్‌। 
బుషీన్‌ జ్యోతిర్మయాన్‌ సప్త - సస్మార స్మరశాసనః॥। 3 

పదవిభాగము :- సః, తథా, ఇతి, ప్రతిజ్ఞాయ, విసృజ్య, కథమ్‌, అపి, ఉమామ్‌, 
బుషీన్‌, జ్యోతిర్మయాన్‌, సప్త, సస్మార, స్మరశాసనః। 
అన్వయక్రమము :- సః స్మరశాసనః తథా ఇతి ప్రతిజ్ఞాయ, ఉమాం కథమ్‌ అపి 
విసృజ్య, జ్యోతిర్మయాన్‌ సప్త బుషీన్‌ సస్మార। 
ప్రతిపదార్థము :- సః - ఆ, స్మరశాసనః - మన్మథుని నిగ్రహించినవాడగు 
శివభగవానుడు, తథా - అట్లే, ఇతి - అని, ప్రతిజ్ఞాయ - వాగ్గానముచేసి, ఉమామ్‌ 
- పార్వతీదేవిని, కథమ్‌ + అపి - ఎట్లో, విసృజ్య - వదలి, జ్యోతిర్మయాన్‌ - 
తేజోరూపులయిన, సప్త - ఏడుగురు, బుషీన్‌ - బుషులను, సస్మార - తలంచెను. 
తాత్పర్యము :- ఆ శివభగవానుడు అట్లే అని వాగ్గానము చేసి పార్వతీదేవి నెట్లో 
వదలి తేజోరూపులైన సప్తర్నులను తలంచెను. 
విభక్తులు/క్రియలు :- 1. తథా, ఇతి, అపి, కథమ్‌ - అవ్యయాలు, 2. స్మరశాసనః - స్మర 
శాసనః, స్మరశాసనాౌ, స్మరశాసనాః; అకారాన్త పుంలింగ స్మరశాసనశబ్దము. ప్రఏ. 3. సః - స, 
తౌ, తే, దకారాన్న పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ 4. ప్రతిజ్ఞాయ - అవ్యయము 5. ఉమామ్‌ - 
ఉమామ్‌, ఉమే, ఉమాః; ఆకారాన్త స్రీలింగ ఉమాశబ్దము, ద్విఏ 6. విసృజ్య - అవ్యయము 7. 
జ్యోతిర్మయాన్‌ - జ్యోతిర్మయమ్‌, జ్యోతిర్మయాౌ, జ్యోతిర్మయాన్‌; అకారాన్త పుంలింగ జ్యోతిర్మయ శబ్దము. 
ద్వి.బ 8. సప్త - త్రిషు లింగేషు సమానో నకారాన్త “సప్తన్‌'శబ్లో నిత్యం బహువచనాంతః। ద్వి.బ 9. 
బుషీన్‌ - బుషిమ్‌, బుషీ, బుషీన్‌; ఇకారాన్త పుంలింగ బుషిశబ్దము ద్విబ 10. సస్మార - క్రియ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. స్మరశాసనః - శాస్తి ఇతి శాసనః, స్మరస్య శాసనః (షత. ) స్మరశాసనః। 

2. జ్యోతిర్మయాన్‌ - జ్యోతిషః వికారాః జ్యోతిర్మయాః (తద్ధితవృత్తి), తాన్‌! 
సంధులు :- 

1. తథా + ఇతి - తథేతి - గుణసన్టిః - ఆద్దుణః (సూ. 6-1-84) 

2. అపి + ఉమామ్‌ - అప్యుమామ్‌ - యణాదేశసస్థిః - ఇకో యణచి (సూ. 

6-1-174) 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సప్త :- ఎ) త్రిషు లింగేషు సమానో నకారాన్తః 'సప్తన్‌ శబ్లో నిత్యం 
బహువచనాంతః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 13 


1. సప్త 2. సప్త 8. సప్తభిః 4. సప్తభ్యః 5. సప్తభ్యః 6. సప్తానామ్‌ 7. సప్తసు. 
సంబోధన ప్రథమా - హే సప్త “పబ్బన్‌ శబ్బవత్‌ కార్యం బోధ్యమ్‌। 
వి) సారున్ధతీకాః సప్తర్షయో యథా - 
శ్లో కశ్యపో- త్రిర్భరద్వాజో - విశ్వామిత్రో- థ గౌతమః। 
జమదరగ్నిర్వసిష్టశ్చ - సాధ్వీ చైవాప్యరున్దతీ। ఇతి 
సి) శ్లో॥ ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం 
సమం మహిష్యా మహనీయకీర్తేః। 
సప్త వ్యతీయు స్రిగుణాని తస్య 
దినాని దీనోద్ధరణోచితస్య॥ - ర.వం. 2-25 
“ఈ విధముగా సంతానమును పొందుటకై తనపట్టపురాణితో కలిసి, 
వ్రతనియమములను పాటించుచున్నవాడును, మహాయశోవంతుడును, దీనులను 
ఉద్ధరించుటకు యోగ్యుడును అగు ఆ దిలీపమహారాజునకు మూడు రెటైన ఏడు 
దినములు గడచిపోయును.” 
డి) సప్త 
. సప్యశూభ్యాం తుట్‌ చ - ఉణాది సూత్రమ్‌ - 1 -155 ఇతి కనిన్‌, తుట్‌। 
“షప - సమవాయే” భ్వాది। పరస్మైపదీ। సేట్‌ కనిన్‌, తుట్‌। 
పది సమవైతి ఇతి సప్తన్‌। సంఖ్యాభేదో వా! 
మ - పంచతి వ్యతికరోతీతి పజ్బన్‌, సంఖ్యావాచకో వా! 
దళేతీటి దశన్‌, సంఖ్యావిశేషో వా। నౌతీతి నవన్‌ సంఖ్యా వా! బాహులకాద్‌ గుణః 
- ఇతి ఉణాదికోశవ్యాఖ్యాయామ్‌। 
క్రియాదర్శము :- 1.సస్మార :- 'స్మృ - చిన్నాయామ్‌” (స్మరించుట), సకర్మకమ్‌, 
అనిట్‌, పరస్మైపదీ, భ్వాదిప్రకరణమ్‌ (1), లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
సస్మార - సస్మరతుః - సస్మరుః 


SE 


శ్లో తే ప్రభామణ్ణలైర్వ్యోమ ఆ ద్యోతయన్తస్తపోధనాః। 
సారుస్థతీకాస్సపది - ప్రాదురాసన్‌ పురః ప్రభోః ॥ 4 
పదవిభాగము :- తే, ప్రభామణ్ఞలైః, వ్యోమ, ద్యోతయన్తః, తపోధనాః, సారున్గ్ధతీకాః 
, సపది, ప్రాదుః, ఆసన్‌, పురః, ప్రభోః 


14 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ - షష్ట సర్గ 


అన్వయ క్రమము :- తే, తపోధనాః ప్రభామబ్దలైః వ్యోమ ద్యోతయన్తః సారున్గ్ధతీకాః 
సన్న సపది ప్రభోః పురః ప్రాదురాసన్‌। 
ప్రతిపదార్థము :- తే తపోధనాః - తపమే ధనముగా గల ఆ సప్తర్షులు, ప్రభామజ్జ్దలైః 
- కాంతులయొక్క సమూహములచేత, వ్యోమ - ఆకాశమును, ద్యోతయన్తః - 
వెలిగించుచు, సారున్ధతీకాః (సన్తః) - అరున్ధతీదేవితో కూడుకొన్నవారై, సపది - 
వెంటనే, ప్రభోః - జగ[(త్రభువగు శివునియొక్క పురః - ముందట, ప్రాదురాసన్‌ 
- ప్రత్యక్షమయిరి. 
తాత్పర్యము :- తపమే ధనముగాగల ఆ సప్తర్షులు కాంతులయొక్క సమూహముల 
చేత ఆకాశమును వెలిగించుచు అరున్గతీదేవితో కూడుకొన్నవారై వెంటనే 
జగ[త్సభువగు శివునియొక్క ముందట ప్రత్యక్షమయిరి. 
విభక్తులు / క్రియలు :- 1. తే - సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.బ. 2. 
తపోధనాః - తపోధనః, తపోధనౌ, తపోధనాః, అకారాన్త పుంలింగ తపోధనశబ్దము. ప్ర.బ. 8. 
ప్రభామణ్ణ్జలైః - ప్రభామణ్దలేన, ప్రభామణ్దలాభ్యామ్‌, ప్రభామణ్జలై; అకారాన్త నపుంసకలింగ 
ప్రభామణ్జలశబ్ద్బము. తృ.బ. 4. వ్యోమ - వ్యోమ, వ్యోమనీ, వ్యోమాని; నకారాన్త నపుంసకలింగ 
వ్యోమన్‌ శబ్దము. ద్విఏ. 5. ద్యోతయన్తః - ద్యోతయన్‌, ద్యోతయనాౌ, ద్యోతయన్తః, తకారాన్త పుంలింగ 
ద్యోతయత్‌ శబ్దము. ప్ర.బ. 6. సారున్ధతీకాః - సారున్టతీకః, సారున్ధతీకౌ, సారున్ధతీకాః, అకారాన్త 
పుంలింగ సారున్ధతీకశబ్దము. ప్ర.బ 7. సపది, పురః - అవ్యయాలు రి. ప్రభోః - ప్రభోః, ప్రభ్య్వో, 
ప్రభూణామ్‌; ఉకారాన్త పుంలింగ ప్రభుశబ్దము. షఏ 9. ప్రాదుః - అవ్యయము 10. ఆసన్‌ - 
క్రియ. 
సమాసాలు :- 

1. తపోధనాః - తప ఏవ ధనం యేషాం (బహు ప్రీహి) తే। తపోధనాః 

2. ప్రభామణ్ణ్జలైః - ప్రభాయా మణ్జలాని (తృ.త.) ప్రభామణ్జలాని। తైః 

8. సారున్ధతీకాః - అరున్ధత్యా సహ వర్తన్తే ఇతి (బహువ్రీహి) 
సంధులు :- 

1. ప్రభామణ్ణలైః + వ్యోమ ఆ ప్రభామణ్దలైర్వ్యోమ - విసర్గసన్థిః (రుత్వమ్‌) 

2. ద్యోతయన్తః + తపోధనాః - ద్యోతయన్తస్తపోధనాః - విసర్గసన్థిః 

(సకారాదేశః) 
3. సారున్ధతీకాః + సపది - సారున్ధతీకాస్సపది - విస సర్గసన్థిః (సకారాదేశః) 
4. (ప్రాదుః + ఆసన్‌ - ప్రాదురాసన్‌ - విసర్గసన్థిః (రుత్వమ్‌) 


౧ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 15 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సారున్థతీకాః - 
ఎ) అరున్ధత్యా సహితాః సారున్ధతీకాః తేన సహేతి తుల్యయోగే' ఇతి బహు ప్రీహిః 
'న ద్యూతశ్చ' ఇతి సమాసాన్తః కష్‌! 
వి అత్ర వసిష్టపత్నీమాత్రస్యాగమనవర్ణనం తత్పాతివ్రత్యస్యాన్యపల్నీపాతి వ్రత్యేభ్యో 
వ్యతిరేకం ద్యోతయితుమ్‌। ఏవం హి పురాణ ప్రసిద్ధిః - 
శ్లో! సప్తర్షీణాం పురా పత్నీరకామయత పావకః। 
విజ్ఞాతవృత్తా స్వాహా- థ తాసాం రూపేణ పావకమ్‌। 
శో! రమయామాస రుచిరం న శశాక మనాగపి। 
యత్షైరరున్దతీరూపం (గహీతుం మునయస్తతః। 
అన్యే తు తత్యజుః పల్నీః - ఇతి। 


(క్రియాదర్శము := 1. ఆసన్‌ :- “అస (అస్‌) భువి (ఉండుట) అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్పైపదీ, అదాదిప్రకరణమ్‌ (2). లజ్‌ - ప్రథమపురుషైకబహువచనాంతః। 
ఆసీత్‌ - ఆస్తామ్‌ - ఆసన్‌ 


అవతారికా - ఇతః పరం షడిః శ్లోకైస్తానేవ మునీన్‌ వర్ణయతి। 

ఇచటినుండి ఆజు శ్లోకములలో నా బుషులనే వర్ణించుచున్నాడు। 

శ్లో ఆఫ్లుతాస్తీరమన్గార జా కుసుమోత్మిరవీచిషు। 
వ్యోమగజ్లావ్రాహేషు - దిజ్నాగమదగన్థిషు॥। ర్‌ 

పదవిభాగము :- ఆఫ్లతా, తీరమనారకుసుమోత్మిరవీచిషు, వ్యోమగజ్లాప్రవాహేషు, 
దిజ్నాగమదగన్థిషు। 
అన్వయ[క్రమము :- తీరమన్దారకుసు మోత్మిరవీచిషు దిజ్నాగమదగన్థిషు 
వ్యోమగజ్లాప్రవాహేషు ఆవ్లతాః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 


16 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ప్రతిపదార్థము వా తీరమన్దారకుసుమోత్మిరవీచిషు - తీరమందలి మందారపుష్పాలను 
ఎగజిమ్మునట్టి అలలు కలవియు, దిజ్నాగమదగస్థిషు - దికుుయందలి ఏనుగుల 
మదజలవాసన కలవియు అగు, వ్యోమగజ్లాప్రవాహేషు - ఆకాశగంగా 
ప్రవాహములయందు, ఆఫ్లతాః - స్నానముచేసిన వారై, తే సపది పురః ప్రాదురాస 
న్నితి పూర్వేణాన్వయః। 

తాత్పర్యము :- తీరమందలి మందారపుష్పాలను విరజిమ్మునట్టి అలలుకలవియు, 
దికులయందు ఏనుగుల మదజలవాసన కలవియు అగు ఆకాశగంగా ప్రవాహముల 
యందు స్నానము చేసినవారై (ఆ సప్తర్షులు శివుని ముందటి ప్రత్యక్షమైనారని 
పూర్వశ్లోకము(4)తో అన్వయము) 

పాఠాన్తరాలు :- 1. కుసుమోత్మిర - కుసుమోత్మర, 2. వ్యోమగజ్లాప్రవాహేషు - 
ఆకాశగంగా(స్రోతఃసు 

విభక్తులు / క్రియలు :- 1. తీర...వీచిషు - ...వీచౌ, ...వీచ్యోః, ...వీచిషు; ఇకారాన్త పుంలింగ.. 


వీచిశబ్దము. స.బ. 2. దిజ్నాగమదగన్థిషు - ...గన్గా, ..గన్గ్యో, ..గన్గిషు; ఇకారాన్త పుంలింగ 
...గన్గిశబ్దము. స.బ. 8. వ్యోమగజ్ఞాప్రవాహేషు - ...ప్రవాహే, ...ప్రవాహయోః, ...ప్రవాహేషు; 
అకారాన్త పుంలింగ ...ప్రవాహశబ్దము. స.బ. 4. ఆవ్లతాః - ఆఫ్లతః, ఆఫ్లతౌ, ఆఫ్హుతాః; అకారాన్త 
పుంలింగ ఆఫ్లతశబ్దము. ్ర.బ. 

సమాసాలు :- 

1. తీరమన్లారకుసుమోత్మిరవీచిషు - తీరే మన్గారాః తీరమందారః, తేషాం 
కుసుమాని తీరమన్దారకుసుమాని, తేషామ్‌ ఉత్మిరాః తీరమన్న్దార 
కుసుమోత్మిరాః, తా వీచయః యేషాం (బహువ్రీహి) తే, తీరమన్గార 
కుసుమోత్మిరవీచయః, తేషు! 

Fr దిజ్నాగమదగన్ట్థిషు - దిశాం నాగాః దిజ్నాగాః, మదస్య గనః మదగన్గః 
(ష.త.), దిజ్నాగానాం మదగంధః - దిజ్నాగమదగన్గః (ష.త.), 
దిజ్నాగమదగన్గః యేషు తే దిజ్నాగమదగన్థయః, తేషు! 

3. వ్యోమగజ్లాప్రవాహేషు - వ్యోమ్నః గంగా, వ్యోమగంగా తస్యాః ప్రవాహాః 
(షత.) వ్యోమగంగాప్రవాహాః, తేషు! 


సంధులు :- 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 17 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. కులకమ్‌ :- ఈ శ్లోకమునుండి ఆటు శ్లోకములవరకు, పూర్వశ్లోకమునందలి 
“తపోధనాః ప్రభోః పురః ప్రాదురాసన్‌” అనుదానితో అనుసంధానము. 
ఏకక్రియాన్వయముగల ఈ శ్లోకములకు “కులకిమని పేరు. సప్తశ్లోకములతో 
సప్తర్షివర్ణనము, ఆ పై శ్లోకమున అరున్గ్ధతీవర్ణనము చేయబడినది. 

“పంచప్రభృతిభిః కులకమ్‌” అని ధ్వన్యాలోకలోచనము. 
ఎ) మాఘమహాకావ్యమున ప్రథమసర్గమునందు 4వ శ్లోకమునుండి 10వ శ్లోకముల 
వటికున్న శ్లోకములందు “నారద మహాముని” వర్ణనము చేయబడినది. 

శ్తో॥ నవానధో- ధో బృహతః... శంభునా ॥ 1-4.... 

శ్వ రణద్భిరాఘట్టనయా... ముహుర్ముహుః 1 1-10. 
బి) మహాకవి శ్రీకాలిదాస విరచిత రఘువంశము” ప్రథమసర్గమునందు 5వ శ్లోకము 
నుండి 9వ శ్లోకము వటకున్న శ్లోకములందు రఘువంశరాజుల గుణగణములు 
- వర్ణింపబడినవి. 

శే సో- హమాజన్మశుద్దానాం.... వర్మనామ్‌॥ 1-5 

శో! రఘూణాం .... ప్రచోదితః ॥ 1-9 

అట్లే 
సి) కుమారసమృవమహాకావ్యమున - ప్రథమసర్గమునందు మొదటి శ్లోకమునుండి 
16 శ్లోకముల వజికున్న పద్యభాగమున హిమవత్సర్వత వర్ణనము చేయబడినది. 
డి) మూ - ముక్తకం కులకం కోషః సంఘాత ఇతి తాదృశః 
సర్గబన్థాంశరూపత్వాదునుక్తః పద్యవిస్తరః॥ 
- కావ్యాదర్శః -1-18 
శ్లో ద్వాభ్యాం యుగ్మమితి ప్రోక్తం త్రిభిః శ్లోకైర్విశేషకమ్‌। 
కలాపకం చతుర్భిః స్యాత్‌ తదూర్థ్వం కులకం స్మృతమ్‌॥ 

2. మందారః - (పుం) 
ఎ) మన్యతే స్తూయతే ప్రశస్యతే వేతి యది స్తుతి మోదమస్వప్పకాన్సి గతిషు + 
“అజ్జిమదిమన్టిభ్య ఆరన్‌ - ఇతి ఆరన్‌! 

స్వర్గీయపజ్బమవృక్షాన్తర్గతదే వతరువి శేషః। 


18 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బి) “పజ్బొతే దేవతరవో మందారః పారిజాతకః। 
సన్హానః కల్పవృక్షశ్చ పుంసి వా హరిచందనమ్‌”॥ - ఇత్యమరః। 
సి) శ్లో; _ అన్తర్గతప్రార్థనమన్తికస్థం జయన్తముద్వీక్ష్య కృతస్మితేన। 
ఆమృష్టవక్షోహరి చననాజ్బా మన్హారమాలా హరిణా పినద్దా॥ 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే - సప్తమాజ్బే, 
డి) శ్లో! క్రియాప్రబంధాదయమధ్వరాణాం 
అజ[స్రమాహూతసహ్రనే త్రః। 
శచ్యాశ్చిరం పాణ్ణుకపోలలమ్బాన్‌ 
మన్దారశూన్యానలకాంశ్చకార॥ - ర.వం. 6-23 
8. దిజ్నాగమదగన్థిషు- 
దిక్కులు ఎనిమిది. వాని అధిపతులు ఎనమండ్రు. ఆ దిక్కులందలి ఎనిమిది 
ఏనుగులకు అష్టదిగ్గజములని పేరు. వారి భార్యలును ఎనమండ్రు. 
శ్లో; ఇంద్రో వహ్నిః పితృపతిర్నైర్భతో వరుణో మరుత్‌! 
కుబేర ఈశః పతయః పూర్వాదీనం దిశాం క్రమాత్‌! 
- అమరకోశమ్‌ - 1-2-4 
శ్లో ఐరావతః పుణ్ణరీకో వామనః కుముదో- ౦జనః। 
పుష్పదన్తః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః॥। 
శః కరిణ్యో- భ్రముకపిలా పింగళానుపమాః క్రమాత్‌! 
తామ్రకర్ణీ శుభ్రదన్తీ చాంగనా చాంజనావతీ॥ 
- అమరకోశమ్‌ - 1-2-5 


శ్లో ముక్తాయజ్ఞోపవీతాని - బిభ్రతో హైమవల్మలాః। 
రత్నాక్షసూత్రాః ప్రవ్రజ్యాం - కల్పవృక్షా ఇవాగ్రితాః॥। 6 
పదవిభాగము :- ముక్తాయజ్ఞోపవీతాని, బిభ్రతః, హైమవల్మలాః, రత్నాక్ష 
సూత్రాః, ప్రవ్రజ్యామ్‌, కల్పవృక్షాః, ఇవ, ఆ(శితాః। 
అన్వయక్రమము :- ముక్తాయజ్ఞోపవీతాని బిభ్రతః హైమవల్మలాః రత్నాక్షసూత్రాః 
ప్రవ్రజ్యావ్‌ ఆ(శితాః కల్పవృక్షాః ఇవ న్ఫితాః తే (ప్రాదురానన్‌ ఇతి 
పూర్వేణాన్వయః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 19 


ప్రతిపదార్థము వా ముక్తాయజ్ఞోపవీతాని - ముత్యముల జందెములను, బిభ్రతః - 
ధరించినవారు, హైమవల్మలాః - స్వర్ణమయములగు నారవ(స్త్రములు గలవారు, 
రత్నాక్షసూత్రాః - రత్నమయములగు రుద్రాక్షమాలలు గలవారు, ప్రవ్రజ్యామ్‌ - 
కార్యార్థపర్యటనమును, ఆ(శితాః - ఆ(శియించినవారును, కల్పవృక్షాః + ఇవ - 
కల్పవృక్షములవలె నున్నవారగు, తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 
తాత్సర్యము వా ముత్యముల జందెములను ధరించినవారు, స్వర్ణమయములగు 
నారవస్తములు గలవారు, రత్నమయములగు రుద్రాక్షమాలలు గలవారు, 
కార్యార్థపర్యటనమును ఆ(శయించినవారును, కల్చ్పవృక్షములవలె నున్నవారగు, 
(ఆ సప్తర్షులు శివునిముంగిట ప్రత్యక్షమైనారని అన్వయము) 
పాఠాన్తరాలు :- 1. హైమ - హేమ, 2. ప్రవ్రజ్యాం... ఆగ్రితాః - ప్రవ్రజ్యాః.. 
ఆస్టితాః 3. ఇవాగ్రితాః - ఇవ శ్రితాః 
విభక్తులు / క్రియలు :- 1. ముక్తాయజ్ఞోపవీతాని - ...వీతమ్‌, ...వీతే, ...వీతాని ;అకారాన్త 
నపుంసకలింగ ... వీతశబ్దము. ద్విబ 2. బిభ్రతః - బిభ్రత్‌, బిభ్రతౌ, బిభ్రతః; తకారాన్త పుంలింగ 
బిభ్రత్‌శబ్దము, ప్ర.బ. 3. హైమవల్మలాః - హైమవల్మలః, హైమవల్మలౌ, హైమవల్మలాః; అకారాన్త 
పుంలింగ 'హైమవల్మలశబ్దము. ్ర.బ. 4. రత్నాక్షసూత్రాః - రత్నాక్షసూత్రః, రత్నాక్షసూత్రౌ, 
రత్నాక్షసూత్రాః; అకారాన్త పుంలింగ రత్నాక్షసూత్రశబ్దము. ప్ర.బ. 5. ఆభ్రితాః - ఆగ్రితః, ఆభ్రితౌ, 
ఆ(శితాః ;అకారాన్న పుంలింగ ఆ్రిత శబ్దము. (ప్ర.బ. 6. కల్పవృక్షాః - కల్పవృక్ష, కల్పవృక్షౌ, 
కల్పవృక్షాః, అకారాన్త పుంలింగ కల్పవృక్షశబ్దము. ప్ర.బ. 7. ప్రవ్రజ్యామ్‌ - ప్రవ్రజ్యామ్‌, ప్రవజ్యే, 
ప్రవజ్యాః; ఆకారాన్త స్రీలింగ ప్రవ్రజ్యాశబ్దము. ద్వి.ఏ 8. ఇవ - అవ్యయము. 
సమాసాలు :- 
1. ముక్తాయజ్ఞోపవీతాని -ా యజ్ఞస్య ఉపవీతాని (షత.) యజ్ఞోపవీతాని, 
ముక్తానాం యజ్ఞోపవీతాని (షత.), ముక్తాయజ్ఞోపవీతాని, తాని। 
2. హైమవల్మలాః - హేమ్నః వికారా హైమాని, తాని వల్మలాని యేషాం 
(బహువ్రీహి) తే హైమవల్మలాః। 
8. రత్నాక్షసూతాః - అక్షాణాం సూత్రాణి అక్షసూత్రాణి, రత్నమయాని 
అక్షసూత్రాణి యేషాం (బహువ్రీహి) తే, రత్సాక్షసూత్రాః। 
సంధులు :- 
1. బిభ్రతః + హైమవల్మలాః - బిభ్రతో హైమవల్మలాః - ఉత్వాదేశః। 
2. కల్పవృక్షాః + ఇవ - కల్చ్పవృక్షా ఇవ - విసర్గలోపః। 


10 


20 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


3. ఇవ + ఆథ్రితాః - ఇవాగితాః - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ప్రవ్రజ్యా - 
ఎ) ప్రవ్రజనం ప్రవ్రజ్యా, తాం ప్రవ్రజ్యామ్‌। 'వ్రజయజోర్భావే క్యప్‌” ఇతి క్యప్‌ । 
(3-8-98) వ్రజ్యా! ఇజ్యా! 
బి శ్లో॥ వ్రజ్యావతీ నిరుద్దాక్షాన్‌ విధ్యేవానుష్టిత క్రియాన్‌। 
నిరచిక్రమదిచ్చాతో వానరాంశ్చజ్మమావతః।। - ఇతి భట్టికావ్యే 7-72 
వ్రజ్యావతీ ప్రశస్తగతిమతీ। భావే కప్‌! తతః ప్రశంసాయాం మతుప్‌! తతో జీప్‌! 
సి) ప్రవ్రజ్యా - అనుదానికి 'సర్వశబ్ది' నిఘంటువు 'కార్యార్థపర్యటనమ్‌” అని చక్కని 
అర్థమును ఇచ్చినది. 
డి) శో దయా వా స్నేహో వా భగవతి నిజే- స్మింశిశుజనే 
భవత్యాః సంసారాద్విరతమపి చిత్తం ద్రవయతి। 
అతశ్చ ప్రవ్రజ్యాసులభసమయాచారవిముఖః 
ప్రసక్తస్తే యత్నః ప్రభవతి పునర్దైవమపరమ్‌॥। - ఇతి మాలతీమాధవే 4-6 
ఇ) అత్ర చతుర్దాశ్రమవాచినా ప్రవ్రజ్యాశబ్దేన వానప్రస్థాశ్రమో లక్ష్యతే”! 
“జహుః పరిగ్రహట్రీడాం ప్రాజాపత్యాస్తపస్వినః - 6-34 ఇతి సపత్నీకత్వాభిధానాత్‌। 
శః సుతవిన్యస్తపత్నీకస్తయా వానుగతో వనమ్‌! 
వానప్రస్తో బ్రహ్మచారీ సాగ్నిః సోపాసనో వ్రజేత్‌! యాజ్ఞవల్య్యస్మృతి ప్రా. 
45శ్లో, ఇతి వాన ప్రస్థస్యోభయథాపి స్మరణాత్‌। - అని పుంసవనీ వ్యాఖ్య మల్లినాథుని 
వ్యాఖ్యను ఉటంకించినది. 


శ్తో॥ అధఃప్రస్థాపితాశ్వేన లా సమావర్ణితకేతునా। 
సహస్రరళ్ళ్శినా సాక్షాత్‌ - సప్రణామముదీక్షితాః। 7 
పదవిభాగము :- అధః ప్రస్థాపితాశ్వేన, సమావర్ణితకేతునా, సహస్రరళ్శినా, సాక్షాత్‌, 
సప్రణామమ్‌, ఉదీక్షిత్రాః। 
అన్వయక్రమము :- అధః ప్రస్థాపితాశ్వేన సమావర్ణితకేతునా సహగస్రరశ్మినా సాక్షాత్‌ 
సప్రణామమ్‌ ఉదీక్షితాః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 21 


ప్రతిపదార్థము వా అధఃప్రస్థాపి తాశ్వేన - కందు నడుపబడిన గుజ్బములు 
కలవాడును, సమావర్ణితకేతునా - వంచబడిన ధ్వజము కలవాడును, సహగ్రరళ్మినా 
- వేయి కిరణములు గలవాడును అగు సూర్యునిచేత, సాక్షాత్‌ - స్వయముగా, 
సషప్రణామమ్‌ - నమస్మారపూర్వకముగా, ఉదీక్షితాః - పైకి చూడబడినవారు, తే 
ప్రాదురాసన్‌ పురః ప్రభోః ఇతి పూర్వేణాన్నయః। 
తాత్పర్యము :- క్రిందు నడుపబడిన గుట్టములు కలవాడును, వంచబడిన ధ్వజము 
కలవాడును, వేయి కిరణములు గలవాడును అగు సూర్యునిచేత స్వయముగా 
నమస్మారపూర్వకముగా పైకి చూడబడినవారు (అగు ఆ సప్తర్షులు శివుని ముందటి 
ప్రత్యక్షమైనారని అన్వయము) 
పాఠాన్తరాలు :- 1. సాక్షాత్‌ - శశ్వత్‌, 2. ప్రస్థాపితా... - ప్రవర్తితా... 
విభక్తులు / క్రియలు :- 1. అధః ప్రస్థాపితాశ్వేన - ...అశ్వేన, ... అశ్వాభ్యామ్‌, ...అశ్ర్వైకి అకారాన్త 
పుంలింగ ...అశ్వశబ్దము. తృ.ఏ. 2. సమావర్ణితకేతునా - ...కేతునా, ...కేతుభ్యామ్‌, ...కేతుభిః; 
ఉకారాన్త పుంలింగ ...కేతుశబ్దము. తృ.ఏ. 3. సహస్రరళ్శినా - ...రళ్ళినా, ... రశ్శిభ్యామ్‌, ...రశ్మిభిః 
ఇకారాన్త పుంలింగ ... రశ్ళిశబ్బము. తృ.ఏ. 4. సాక్షాత్‌ - అవ్యయము 5. సప్రణామమ్‌ - అవ్యయము 
6. ఉదీక్షితాః - ఉదీక్షితః, ఉదీక్షితౌ, ఉదీక్షితాఖ అకారాన్త పుంలింగ ఉదీక్షితశబ్దము. (ప్ర.బ. 
సమాసాలు :- 
1. అధః ప్రస్థాపితాశ్వేన - అధః ప్రస్థాపితాః అశ్వాః యేన (బహువ్రీహి) సః 
అధః ప్రస్థాపితాశ్వః, తేన। 
OR సమావర్ణితకేతునా - సమావర్ణితః కేతుః యేన (బహువ్రీహి) సః, 
సమావర్ణితకేతుః తేన। 
8. సహస్రరళ్శినా - సహస్రం రశ్మయః యస్య (బహువ్రీిహిసః, సహస్రరళ్ళిః 
తేన। 
4. సప్రణామమ్‌ - ప్రణామేన సహితం సప్రణామం యథా స్యాత్తథా - ఉదీక్షణ 
క్రియావిశేషణం చైతత్‌। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సహస్రరళ్శిః - (పుం.) ఎ) సహస్రం రశ్మయః యస్య సూర్యః 
బి శ్లో॥ అశక్నువన్‌ సోఢుమధీరలోచన- 
స్సహస్రరశ్మేరివ యస్య దర్శనమ్‌! 


11 


22 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ప్రవిశ్య హేమా ద్రిగుహాగృ్భహాంతరం 
నినాయ బిభ్యద్దివసాని కౌశికః॥। _-ఇతి మాఘమహాకావ్యె- 1-53 
'అప్రతీపప్రతాపాతిభీషణుడైన (రావణుని) యీతనిజూడనోడి యింద్రుడు 

సూర్యుని జూడజాలని గూడ్లగూబవలె కనులు మూతపడగా పాజిపోయి 
మేరుపర్వతకందరములో దాగుకొని అక్కడను భయపడుచునే కాలము పుచ్చెను”. 
- వావిళ్లప్రతి. 
సి) 'అశ్నోతే రశ్చ (ఉణాది 4-46) ఇతి మిః । అశూ - వ్యాప్తా, స్వాది / ఆత్మనేపదీ 
/ వేట్‌ + మిః । అశ్చుతే వ్యాప్నోతి ఇతి రళ్ళిః | రశ్శిః కిరణో రజ్జుశ్చ | 


శ్లో ఆసక్తబాహులతయా - సార్ధముద్ధతయా భువా। 
మహావరాహదం్షైాయాం - వితశ్రాన్తాః ప్రలయాపది॥ 8 

పదవిభాగము:- ఆసక్తబాహులతయా, సార్థమ్‌, ఉద్ధృతయా, భువా, మహావరాహ 
దంష్టాయామ్‌, విశ్రానాః, ప్రలయాపది। 
అన్వయక్రమము :- ప్రలయాపది ఆసక్తబాహులతయా ఉద్ధతయా భువా సార్ధం 
మహావరాహదంటాయాం విశ్రాన్నాః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణ అన్వయః। 
ప్రతిపదార్థము :- ప్రలయాపది - ప్రలయకాలమందలి కష్టమున, ఆసక్తబాహు 
లతయా - తగుల్మొనిన తీగవంటి బాహువుకలదై, ఉద్ధతయా - పెళ్లగింపబడిన, 
భువా సార్థమ్‌ - భూమితో బాటు, మహావరాహదంష్థాయామ్‌ - ఆదివరాహమూర్తి 
యొక్క కోరయందు, వి(శ్రాన్లాః - సేద తీరినవారు, అగు, ప్రాదురాసన్‌ ఇతి 
పూర్వేణాన్వయః। 
తాత్పర్యము :- ప్రలయకాలమందలి కష్టమున తగుల్మొనిన తీగవంటి బాహువు 
కలదై పెళ్లగింపబడిన భూమితోబాటు ఆదివరాహమూర్తియొక్క కోరయందు 
సేదతీరినవారు అగు (ఆ సప్తర్షులు శివభగవానుని ముంద నిలిచిరి అని 
అన్వయము.) 
పాఠాన్తరాలు :- 1. ఉద్ధతయా - ఉద్ధతయా. 
విభక్తులు / క్రియలు :- 1. ప్రలయాపది - ప్రలయాపది, ప్రలయాపదోః, ప్రలయాపత్సు; 
దకారాన్త ప్రీలింగ ప్రలయాపద్‌శబ్దము. స.ఏ. 2. ఆసక్తబాహులతయా - ...లతయా, ...లతాభ్యామ్‌, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 23 


...లతాభిక; ఆకారాన్త ప్రీలింగ...లతాశబ్దము. తృ.ఏ. 3. ఉద్దతయా - ఉద్ధతయా, ఉద్ధతాభ్యామ్‌, 
ఉద్ధృతాభిః ఆకారాన్త స్త్రీలింగ ఉద్ధృతాశబ్దము. తృ.ఏ. 4. భువా - భువా, భూభ్యామ్‌, భూభిః; 
ఊకారాన్త స్రీలింగ భూశబ్దము. తృ.ఏ. 5. సార్థమ్‌ - అవ్యయము 6. మహావరాహదంష్టాయామ్‌ - 
...దంష్టాయామ్‌, ...దంష్టయోః, ...దంష్టాసు; ఆకారాన్త స్రీలింగ...దంష్టాశబ్దము. స.ఏ. 7. విశ్రాన్నాః 
- విశ్రాన్తి, విశ్రాన్తా, విశ్రాన్తా; అకారాన్త పుంలింగ విశ్రాన్తశబ్దము. ప్ర.బ. 

సమాసాలు :- 

1. ప్రలయాపది - ్రకృష్ణ్టు లయః యస్మిన్‌ (బహుప్రీహి) సః, ప్రలయః, 
ప్రలయ ఏవ ఆపత్‌, ప్రలయాపత్‌ (కర్మధా.), తస్యామ్‌। 

2. ఆసక్తబాహులతయా - బాహుః ఏవ లతా (కర్మధా.) బాహులతా, ఆసక్తా 
బాహులతా యయా (బహువ్రీహిసా, ఆసక్తబాహులతా, తయా! 

8. మహావరాహదంష్టాయామ్‌ - మహాన్‌ చ అసౌ వరాహః (కర్మధా.) 
మహావరాహః, మహావరాహస్య దం (షత.) మహావరాహదంషా, 
తస్యామ్‌। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. భూః :- (ప్రీ) 
ఎ) భవత్యస్యామితి, భూ + అధికరణే క్విష్‌! 
బి) శ్లో; భూ ర్భూమిర్వసుధావనిర్వసుమతీ ధాత్రీ ధరిత్రీ ధరా 
గౌర్లోత్రా జగతీ రసా క్షితిరిలా క్షోణీ క్షమా క్ష్యాచలా। 
కుః పృథ్వీ పృథివీ స్థిరా చ ధరణీ విశ్వమృరా మేదినీ 
జ్యానన్లా విపులా సముద్రవసనా సర్వంసహోర్వీ మహీ॥ 
శ్లో; కాశ్వపీ భూతధాత్రీ చ రత్నగర్భా వసుంధరా! 
ధరాధారా చ విజ్ఞేయా తద్విశేషాన్నిబోధత॥ 157 
అని హలాయుధకోశము “87 నామములను పేర్కొన్నది. 
సి) “న చైనం భువి శక్నోతి కశ్చిదప్యభివీక్షితుమ్‌” ఇతి మనుః 
డి) శో భూర్చూమిః... 
క స్యుర్మేమీమేఖలామృ్బరాః। 
- అని 'అభిధానచిన్తామణి “48” నామములను పేర్కొన్నది. 
ఇ) శ్లో! “భూర్భూమిః పృథివీ పృథ్వీ మేదినీ వసుధావనిః। 
క్షితిరుర్వీ మహీ క్షోణీ క్షా ధరా కుర్వసుంధరా॥ 
అని హలాయుధకోశ వ్యాఖ్యాత 'వెైద్యకరత్నమాలాయామ్‌' అని పేర్మొనినాడు. 


12 


24 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ఎఫ్‌) “య్వన్తమెకాక్షరమ్‌” | శ్రీః భూః లింగానుశాసనప్రకరణమ్‌ (12) 
జి) 'భూసూక్తమ్‌' ను ఇట అనుసంధానము చేసికొందురుగాక! 


2. వరాహః - (పుం.) 

ఎ) వరాన్‌ ఆహన్షి। హన్‌ + డ। 

శ్లో _ఏకార్ణవే హి మగ్నాం తాం వారాహం రూపమాస్థితః। 
ఉద్దధార మహీం యో- సౌ తస్మై క్రోడాత్మనే నమః॥ 

ఏ దేవుడు జగమంతయు నొక్కటిగ జలార్థవమై యుండగా నందు 
మునిగిపోయిన ఆ భూమినైతే వరాహసంబంధ (సూకర) మైన రూపమును 
గ్రహించియుండువాడై ఉద్ధరించెనో వరాహస్వరూపుడగు ఆ శ్రీమహావిష్ణువునకు 
నమస్మారము - భీష్మస్తవరాజము - 82 


శ్లో సర్గశేష ప్రణయనా - ద్విశ్వయోనేరనన్తరమ్‌। 

పురాతనాః పురావిద్భిః - ధాతార ఇతి కీర్తితాః I 9 
పదవిభాగము :- సర్గశేషప్రణయనాత్‌, విశ్వయోనేః, అనన్తరమ్‌, పురాతనాః, 
పురావిద్భిః, ధాతారః, ఇతి, కీర్తితాః। 
అన్వయక్రమము :- విశ్వయోనేః అనన్తరం సర్గశేషప్రణయనాత్‌ పురావిద్శిః 
పురాతనాః ధాతారః ఇతి కీర్తితాః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్నయః। 
ప్రతిపదార్థము వా విశ్వయోనేః - ప్రపంచమునకు కారణభూతుడైన (బ్రహ్మకు, 
అనన్తరమ్‌ - పిమ్మటను, సర్గశేషప్రణయనాత్‌ - సృష్టియొక్క మిగుల రచనమువలన, 
పురావిద్భిః - పురాణవిదులగు వ్యాసాదులచేత, పురాతనాః - ప్రాచీనులగు, ధాతారః 
+ ఇతి - సృష్టికర్తలు అని, కీర్తితాః - కొనియాడబడినవారు, అగు. తే ప్రాదురాసన్‌ 
ఇతి పూర్వేణాన్వయః। 
తాత్పర్యము :- ప్రపంచమునకు కారణభూతుడైన బ్రహ్మకు పిమ్మట సృష్టియిక్క 
మిగుల రచనమువలన పురాణవిదులగు వ్యాసాదులచేత ప్రాచీనులగు సృష్టికర్తలు 
అని కొనియాడబడినవారు, అగు (ఆ సప్తర్షులు శివునిముందట నిలిచిరి, అని 
అన్వయము) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 25 


విభక్తులు / క్రియలు :- 1. విశ్వయోనేః - విశ్వయోనేః, విశ్వయోన్యోః, విశ్వయోనీనామ్‌; 
ఇకారాన్త పుం / స్రీలింగ విశ్వయోనిశబ్దము. షఏ. 2. అనన్తరమ్‌ - అనంతరమ్‌, అనంతరౌ, 
అనంతరాన్‌; అకారాన్త పుంలింగ అనంతరశబ్దము. ద్వి ఏ. 3. సర్గశేషప్రణయనాత్‌ - ...ప్రణయనాత్‌, 
వ ప్రణయనాభ్యామ్‌, ...ప్రణయనేభ్యః; అకారాన్న నపుంసకలింగ ప్రణయనశబ్దము. పం.ఏ. 4. 
పురావిద్భిః - పురావిదా, పురావిద్య్యామ్‌, పురావిద్భిః దకారాన్త పుంలింగ పురావిద్‌శబ్దము. తృ.బ. 
5. పురాతనాః - పురాతనః, పురాతనౌ, పురాతనాః; అకారాన్త పుంలింగ పురాతనశబ్దము. ప్ర.బ. 6. 
ధాతారః - ధాతా, ధాతారౌ, ధాతారః; బుకారాన్త పుంలింగ ధాతృశబ్దము. ప్ర.బ. 7. కీర్తితాః - 
కీర్తితః, కీర్తితౌ, కీర్తితా; అకారాన్న పుంలింగ కీర్తితశబ్దము. ప్ర.బ. 8. ఇతి - అవ్యయము. 
సమాసాలు :- 
1. విశ్వయోనేః - విశ్వస్య యోనిః (షత. ) విశ్వయోనిః, తస్య విశ్వయోనేః। 
2. సర్గశేషప్రణయనాత్‌ - సర్గస్య శేషః (షత.) సర్గశేషః, తస్య ప్రణయనం 
(షత.) సర్గశేషప్రణయనం, తస్మాత్‌! 
3. పురావిద్భిః - పురాతత్త్వం విదన్తీతి పురావిదః తైః పురావిద్భిః। 
సంధులు :- 
1. విశ్వయోనేః + అనంతరమ్‌ - విశ్వయోనేరనన్తరమ్‌ - విసర్ణసన్థిః (రుత్వమ్‌) 
2. ధాతారః + ఇతి - ధాతార ఇతి - విసర్గలోపము। 
3. సర్గశేషప్రణయనాత్‌ + విశ్వయానేః - సర్గశేషప్రణయనాద్విశ్వయోనేః ఆ 
జశ్త్వ్వసస్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అనంతరః - (పుం.) 
ఎన విద్యతే అంతరం యస్య సః, అనంతరః। తమ్‌ అనంతరమ్‌ - అకారాన్త 
పుంలింగ అనంతరశబ్దము. ద్విఏ 
బి) శ్లో॥ ప్రదక్షిణీకృత్య హుతం హుతాశమ్‌ 
అనంతరం భర్తురరున్ధతీం చ। 
ధేనుం సవత్సాం చ నృపః ప్రతస్థే 


సన్మంగళోదగ్రతరప్రభావః I -ర.వం. 2-71 
2. శ్లో॥ తదిదం క్రియతామనన్తరం 

భవతా బన్గ్ఫుజనప్రయోజనమ్‌। 

విధురాం జ్వలనాతిసర్జనా - 

న్నను మాం ప్రాపయ పత్యురన్తికమ్‌॥ - కు.సం. 4-832 


13 


26 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


3. శ్లో యే త్వన్తపాలాః ప్లవగాః శీఘ్రగా వ్యవసాయినః। 
సమానయన్తు తే శీఘ్రం త్వరితాః శాసనాన్‌ మమ॥ 32 
స్వయం చానన్తరం కార్యం భవానేవానుపశ్యతు। 
- ఇతి శ్రీమద్రామాయణే - కిష్మింధకాణ్ణే - 29 సర్లే 
“... తరువాత చేయవలసిన పనిని నీవే స్వయముగా చూచెదవుగాక! 


శ్లో ప్రాక్తనానాం విశుద్ధానాం - పరిపాకముపేయుషామ్‌। 
తపసాముపభుజ్ఞానాః - ఫలాన్యపి తపస్వినః॥ 10 

పదవిభాగము :- ప్రాక్తనానామ్‌, విశుద్ధానామ్‌, పరిపాకమ్‌, ఉపేయుషామ్‌, 
తపసామ్‌, ఉపభుంజానాః, ఫలాని, అపి, తపస్వినః 
అన్వయక్రమము :- ప్రాక్తనానాం విశుద్ధానాం పరిపాకమ్‌ ఉపేయుషాం తపసాం 
ఫలాని ఉపభుంజానాః అపి తపస్వినః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 
ప్రతిపదార్థము :- ప్రాక్తనానామ్‌ - పూర్వజన్మమునందలివియు, విశుద్దానామ్‌ - 
నిర్మలములైనవియు, పరిపాకమ్‌ - ఫలించుదశను, ఉపేయుషామ్‌ - పొందినవియు 
అగు, తపసామ్‌ - తపములయొక్క ఫలాని - ఫలములను, ఉపభుంజానాః అపి 
- అనుభవించుచున్నవారును, తపస్వినః - తపమందు ఉన్నవారు, అగు, తే 
ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 
తాత్పర్యము వా పూర్వజన్మము నందలివియు, నిర్మలములైనవియు, ఫలించుదశను 
పొందినవియు అగు తపఃవలములను అనుభవించుచున్నవారును, తవ 
ముందున్నవారును, అగు (ఆ సప్తర్షులు శివునియెదుట ప్రత్యక్షమైనారని అన్వయము) 
విభక్తులు / క్రియలు :- 1. ప్రాక్తనానామ్‌ - ప్రాక్తనస్య, ప్రాక్షనయోః, ప్రాక్తనానామ్‌; అకారాన్త 
నపుంసకలింగ ప్రాక్తనశబ్దము. ష.బ. 2. విశుద్ద్ధానామ్‌ లా విశుద్ధస్య, విశుద్ధయోః, విశుద్దా 
నామ్‌; అకారాన్త నపుంసకలింగ విశుద్ధశబ్ధము. ష.బ. 8. ఉపేయుషామ్‌ - ఉపేయుషః, 
ఉపేయుషోః, ఉపేయుషామ్‌; షకారాన్త నపుంసకలింగ ఉపేయుష్‌శబ్దము. షుబ. 4. తపసామ్‌ - 
తపసః, తపసోః, తపసామ్‌; సకారాన్త నపుంసకలింగ తపశ్శ్ళబ్దము. షబ. 5. పరిపాకమ్‌ - పరిపాకమ్‌, 
పరిపాకౌ, పరిపాకాన్‌; అకారాన్త పుంలింగ పరిపాకశబ్దము. ద్వి.ఏ. 6. ఫలాని - ఫలమ్‌, ఫలే, 
ఫలాని; అకారాన్న నపుంసకలింగ ఫలశబ్దము. ద్విబ. 7. ఉపభుంజానాః - ఉపభుంజానః, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 27 


ఉపభుంజానౌ, ఉపభుంజానాః; అకారాన్త పుంలింగ ఉపభుంజానశబ్ద్బము. ప్ర.బ. 8. తపస్వినః - 
తపస్వీ, తపస్వినౌ, తపస్వినః నకారాన్త పుంలింగ తపస్విన్‌ శబ్దము. ప్ర.బ. 9. అపి - అవ్యయము. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ప్రాక్తనానామ్‌ - ప్రాగ్భవాని ప్రాక్తనాని (త.వృ.), తేషాం ప్రాక్తనానామ్‌। 
2. విశుద్దానామ్‌ - విశేషేణ శుద్దాని విశుద్దాని తేషాం విశుద్ధానామ్‌ 
(సుప్పుపాసమాసః) 
3. తపస్వినః - తపః అస్తిః యేషాం (బహువ్రీహి) తే, తపస్వినః। 
సంధులు :- 
1. ఫలాని + అపి - ఫలాన్యపి - యణాదేశసన్థిః। 
ఇకో యణచి (సూ. 6-1-74) ఇ, ఉ, బు,% వర్ణములకు అసవర్ణమైన 
అచ్చు పరముగా నున్నప్పుడు క్రమముగా య్‌, వ్‌, ర్‌, ల్‌ (యణ్‌) అనునవి 


ఆదేశమగును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉపభుంజానాః :- ఉపభుంజతే ఇతి ఉపభుంజానాః | “భుజ - 


పాలనాభ్యవ్యవహారయోళి ఇత్యాత్మనేపదిత్వాత్‌ శానచ్‌ ప్రత్యయః, భుజ - 
పాలనాభ్యవ్యవహారయోః, రుధాదయః, సకర్శకమ్‌, అనిట్‌, పాలనే - పరస్మైపదీ, 
అన్యత్ర ఆత్మనేపదీ। 

పాలనభిన్నే- రే ఆత్మనేపదమ్‌ - భుజ్లే్మే భుజ్ళాతే, భుజ్ఞతే 

“ఉప అను సరము కూడినప్పుడు “అనుభవించుట” అనునర్ధమును పొందును. 

ఆప్టే మహాశయుడు ఈ ధాతువునుగూర్చి వివరించునపుడు ఈ శోకమునే 
ఉదాహరణగా చూపినాడు. (ఉపభుజ్‌ - పేజి 454) 
అలంకారములు :- అత్ర తపః ఫలానుభవతపశ్చరణలక్షణయోః క్రియయోః 
యుగపద్‌ విరోధాత్‌ విరోధాలంకారః। తల్లక్షణం యథా - 
“విరోధః సో- విరోధే- పి విరుద్ధత్వేన యద్‌ వచః - ఇతి కావ్యప్రకాశే। 
సప్తర్షీణాం లోకోత్తరమహాప్రభావవత్వేన విరోధపరిహారః, ఇతి బోధ్యమ్‌। 

“ఇతి సప్తభిః శ్లోకైః కులకమ్‌” 


14 


28 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో తేషాం మధ్యగతా సాధ్వీ - పత్యుః పాదార్పితేక్షణా 
సాక్షాదివ తపఃసిద్ధి - రృభాసే బహిరున్థతీ॥ 11 
పదవిభాగము :- తేషామ్‌, మధ్యగతా, సాధ్వీ, పత్యుః, పాదార్చితేక్షణా, సాక్షాత్‌, 
ఇవ, తపఃసిద్ధిః, బభాసే, బహు, అరున్దతీ। 
అన్వయక్రమము :- తేషాం మధ్యగతా సాధ్వీ పత్యుః పాదార్పితేక్షణా అరున్ధతీ 
సాక్షాత్‌ తపస్సిద్ధిః ఇవ బహు బభాసే! 
ప్రతిపదార్థము ;- తేషామ్‌ - ఆ సప్తర్నులకు, మధ్యగతా - నడుమనున్నదియు, 
సాధ్వీ - పతివ్రతయు, పత్యుః - భర్త (యగువశిష్టుని) యొక్క పాదార్పితేక్షణా - 
పాదములయందు ఉంచబడిన దృష్టికలదియు అగు, అరున్గ్ధతీ ఆ అరున్ధతీదేవి, 
సాక్షాత్‌ - ప్రత్యక్షమైన, తపః సిద్ధిః ఇవ - తపస్సుయొక్క సిద్ధియో అనునట్లుగా, 
బహు - మిక్కిలి, బభాసే - ప్రకాశించెను. 
తాత్పర్యము :- ఆ సప్తర్షులకు నడుమనున్నదియు, పతివ్రతయు, భర్తయగు వశిష్టుని 
యొక్క పాదములయందు ఉంచబడిన దృష్టికలదియు, అగు అరున్ధతీదేవి ప్రత్యక్షమైన 
తపస్సుయొక్క సిద్ధియో యననుట్లుగా మిక్కిలి ప్రకాశించెను. 
విభక్తులు / క్రియలు :-1. తేషామ్‌ - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. 
షబ. 2. మధ్యగతా - మధ్యగతా, మధ్యగతే, మధ్యగతాః; ఆకారాన్త (స్తీలింగమధ్యగతా శబ్దము. 
ప్ర.ఏ. 3. సాధ్వీ - సాధ్వీ, సాధ్వ్యా, సాధ్వ్య ఈకారాన్త గ్రీలింగ సాధ్వీశబ్బము. ప్ర.ఏ. 4. పత్యుః - 
పత్యుః, పత్యోః, పతీనామ్‌; ఇకారాన్త పుంలింగ పతిశబ్దము. షఏ. 5. పాదార్చితేక్షణా - ... ఈక్షణా, 
... ఈక్షణే, ...ఈక్షణాఖ ఆకారాన్త స్రీలింగ ... ఈక్షణాశబ్దము. ప్ర.ఏ. 6. అరున్ధతీ - అరున్ధతీ, 
అరున్గత్యౌ, అరున్గత్యః; ఈకారాన్త ప్రీలింగ అరున్ధతీశబ్దము. ప్ర.ఏ. 7. సాక్షాత్‌ - అవ్యయము 6. 
తపహఃసిద్ధిః - తపహఃసిద్ధిః, తపఃసిద్దీ, తపఃసిద్ధయః; ఇకారాన్త ప్రీలింగ తపస్సిద్ధిశబ్దము. ప్ర.ఏ. 9. ఇవ, 
10. బహు - బహు, బహునీ, బహూనీ; ఉకారాన్న నపుంసకలింగ బహుశబ్దము. ప్ర.ఏ. 11. 
బభాసే - క్రియ. 
సమాసాలు :- 
1. మధ్యగతా - మధ్యం గతా (ద్వి.త.) ద్వితీయా (శితాతీత పతిత 
గతాత్యస్తప్రాపాపనైః(సూ. 2-1-24) 
2. పాదార్పితేక్షణా - అర్చితే ఈక్షణే యయా (బహువ్రీహి) సా అర్పితేక్షణా, 
పాదయోః అర్పితేక్షణా (స.త.) పాదార్పితేక్షణా। 
తి, తపఃసిద్ధిః - తపసః సిద్ధిః (షత.) తపహసిద్ధిః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 29 


సంధులు :- 
1. సాక్షాత్‌ + ఇవ - సాక్షాదివ - జశ్వ్వసస్థిః 
2. తపఃసిద్ధిః + బభాసే - తపస్సిద్ధి ర్భభాసే - విసర్గసన్థిః (రుత్వమ్‌) 
8. బహు + అరున్గ్ధతీ - బహ్వరున్ధతీ - యణాదేశసస్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. బహుః (త్రి.) :- 
ఎ) బంహతే ఇతి; బహి వృద్దౌ + “లంఘిబంహ్యోర్యలో పశ్చ 
ఉణాది (1-29) ఇతి కుః | లఘుః । 
వార్తికమ్‌ - బాలమూలలఘ్వలమబ్లులీనాం వా లో రత్వమాపద్యతే। 
రఘుః నృపభేదః | బహుః। 
బి శ్లో; అతిశయపరిణాహవాన్వితేన 
బహుతరమర్పితరత్నకింకిణీకః। 
అలఘుని జఘనస్థలే పరస్యాః 
ధ్వనిమధికం కలమేఖలాకలాపః॥ - మాఘే - 7-5. 
ఎ) + బి) పాణినీయసూత్రవ్యాఖ్యనుండి 
సి) శ్లో; ఏకాతపత్రం జగతః ప్రభుత్వం 
నవం వయః కాంతమిదం వపుశ్చ। 
అల్పస్య హేతోర్చహు హాతుమిచ్చన్‌ 
విచారమూఢః ప్రతిభాసి మే త్వమ్‌॥ 
డి) శ్లో॥ “అల్పం వా బహు వా ప్రేత్య దానస్యావాప్వతే ఫలమ్‌” 
- ఇతి మనుః 7-86 
అలంకారములు :- ఇందు “ఉత్రేక్షాలంకారి మున్నదని చెప్పదగును. 
అరున్ధతీదేవిని తపఃసిద్ధియో అనునట్లు వర్ణించుటచే నిది “ఉత్రేక్షాలంకారిమని 
చెప్పదగును. ఉపమానమునకున్న ధర్మములే యుపమేయమునందుండుటచేత 
నుపమేయమున కుపమానతాదాత్యము నూహించినయెడల ఉత్రేక్ష్నయగును. 
క్రియాదర్శము :- బభాసే :- “భాస - దీపా అకర్మకమ్‌, సేట్స్‌ ఆత్మనేపదీ। 
భ్వాదయః (1), లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। (గాద్భ - వత్‌) 
బభాసే - బభాసాతే - బభాసిరే 


-ర.వం. 2-47 Jo 


30 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ! “తావత్‌ కామన్ఫపాతపాత్రసుషమం బిమ్బం బభాసే విధోః 
- భామినీవిలాసే - 2-74 


శ్లో తామగారవభేదేన - మునీంశ్చాపశ్యదీశ్వరః। 

స్త్రీ పుమానిత్యనా స్టెషా - వృత్తం హి మహితం సతామ్‌॥ 12 
పదవిభాగము :- తామ్‌, అగౌరవభేదేన, మునీన్‌, చ, అపశ్యత్‌, ఈశ్వరః, ప్రీ, 
పుమాన్‌, ఇతి, అనాస్మా, ఏషా, వృత్తమ్‌, హి, మహితమ్‌, సతామ్‌। 
అన్వయక్రమము :- ఈశ్వరః తాం మునీన్‌ చ అగౌరవభేదేన అపశ్యత్‌। హి ప్రీ 
పుమాన్‌ ఇతి ఏషా అనాస్థా | (కిన్తు) సతాం వృత్తం మహితమ్‌ (భవతి)! 
ప్రతిపదార్థము :- ఈశ్వరః - శివుడు, తామ్‌ - ఆ అరున్గ్ధతీదేవిని, మునీన్‌ చ - 
సప్తర్షులనుకూడ, అగౌరవఖభేదేన - గౌరవమందు తారతమ్యము లేకుండ, అపశ్యత్‌ 
- చూచెను, హి - ఏలయన, క్రీ పుమాన్‌ - ఆడుది, మగవాడు, ఇతి ఏషా - అని 
ఇది, అనాస్థా - వివక్షితము గాదు, (కిన్తు) - మతి, సతామ్‌ - సత్పురుషులకు, 
వృత్తమ్‌ - చరిత్రము, మహితమ్‌ - పూజ్యమయినది, (భవతి) - అగుచున్నది. 
తాత్పర్యము :- శివుడు ఆ అరున్దతీదేవిని సప్తర్నులను కూడా గౌరవమందు 
తారతమ్యము లేకుండ చూచెను. ఏలయన ఆడుది, మగవాడు అని ఇది వివక్షితము 
గాదు. సత్పురుషులకు చరిత్రము పూజ్యమైనది (అగుచున్నది. ) 
విభక్తులు / క్రియలు :- 1. ఈశ్వరః - ఈశ్వరః, ఈశ్వరౌ, ఈశ్వరాః; అకారాన్త పుంలింగ 
“ఈశ్వర” శబ్దము. ప్ర.ఏ. 2. తామ్‌ - తామ్‌, తే, తాః; దకారాన్త ప్రీలింగ తచ్చబ్దము ద్విఏ. ౩. 
మునీన్‌ - మునిమ్‌, మునీ, మునీన్‌; ఇకారాన్త పుంలింగ మునిశబ్దము. ద్విబ. 4. అగౌరవభేదేన - 
అగౌరవభేదేన, అగౌరవభేదాభ్యామ్‌, అగౌరవభేదైః, అకారాన్త పుంలింగ అగౌరవభేదశబ్దము. తృ. ఏ. 
5. చ, హి, ఇతి - అవ్యయాలు 6. అపశ్యత్‌ - క్రియ 7. స్ర్తీ - ప్రీ, స్రియౌ, ప్రియః ఈకారాన్త 
ప్రీలింగ గ్రీశబ్దము. ప్ర.ఏ 8. పుమాన్‌ - పుమాన్‌, పుమాంసౌ, పుమాంసః; సకారాన్త పుంలింగ 
పుంస్‌శబ్దము. ప్ర.ఏ. 9. అనాస్థా - అనాస్థా, అనాస్టే, అనాస్థాఖ ఆకారాన్త స్రీలింగ అనాస్థాశబ్దము. 
ప్ర.ఏ. 10. ఏషా - ఏషా, ఏతే, ఏతా; దకారాన్త స్రీలింగ ఏతద్‌శబ్దము. ప్ర.ఏ. 11. సతామ్‌ - 
సతః, సతోః, సతామ్‌; తకారాన్త పుంలింగ సచ్చబ్దము. ష.బ. 12. వృత్తమ్‌ - వృత్తమ్‌, వృత్తే, 
వృత్తాని; అకారాన్త నపుంసకలింగ వృత్తశబ్దము. (ప్ర.ఏ. 18. మహితమ్‌ - మహితమ్‌, మహితే, 
మహితాని; అకారాన్త నపుంసకలింగ మహితశబ్దము. ప్ర. ఏ. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 31 


సమాసాలు :- 
1. అగౌరవభేదేన - గురోర్భావః గౌరవమ్‌, గౌరవస్య భేదః (షత.) గౌరవ 
భేదః, న గౌరవభేదః, అగౌరవభేదః, తేన, అగౌరవభేదేన। 
2, అనాస్థా -న ఆస్టా - (నజతత్సురుష! 
సంధులు :- 
1. మునీన్‌ + చ - మునీంశ్చ - అనునాసికానుస్వారౌ రుత్వజ్బు! 
2. చ + అపశ్యత్‌ - చాపశ్యత్‌ - సవర్ణదీర్షసన్థిః 
8. అపశ్యత్‌ + ఈశ్వరః - అపశ్యదీశ్వరః - జశ్త్వసస్థిః। 
4. ఇతి + అనాస్థా - ఇత్యనాస్థా - యణాదేశసస్థిః। 
5. అనాస్థా + ఏషా - అనాస్థెషా - వృద్ధిసన్థిః - (వృద్ధిరేచి - సూ. 6-1-85) 
అవర్ణము (అ, ఆలకు) ఏఓఐబెలు పరమగునపుడు పూర్వపరపదముల 
స్థానములో వృద్ధి ఏకాదేశమగును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అనాస్థా :-1)న ఆస్మా - అనాస్థా - నజొతత్సురుషసమాసః 
న్‌ అను అవ్యయము సుబన్లముతో సమసించును. నజ సూ 2-2-6. న 
లోపో నఇః (సూ 6-3-73) తస్మాన్నుడచి (సూ 6-3-74) 
నాసా, అనాన్నా। నఇుర్ధస్య న శబ్దస్య సుప్పుపేతి సమాసః నజ్‌ సమాసే నలోప 
ప్రసబ్గః అనాస్థా ఇత్యత్ర నలోపో నుడాగమశ్చ। 
ఎ) అనాస్మా ష్‌ 
శ్లో; ఏతే వయమమీ దారాః - కన్యేయం కులజీవితమ్‌। 
బూత యేనాత్ర వః కార్య - మనాస్థా బాహ్యవస్తుషు॥ 
- కు.సం. 6-63 
బి) నానా వా 
శ్లో నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే 
యద్యద్భవం భవతు భగవన్‌! పూర్వకర్మానురూపమ్‌। 
ఏతత్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్నాన్తరే- పి 
త్వత్సాదామ్ఫోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు॥ 
- ఇతి ముకునమాలాయామ్‌ - 5 


16 


32 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సి) అనేకధా, నైకధా :- 
శ తతైకస్థం జగత్‌కృత్సుం (ప్రవిభక్తమనేకధా। 
అపశ్యద్దేవదెవస్య - శరీరే పాండవస్తదా॥ 
శ్వ అధునీత ఖగః స నైకధా 
తనుముత్ళుల్లతనూరు హీక్ళతామ్‌। 
కరయన్రణదన్తురానరే 
వ్యలిఖచ్చంచుపుటేన పక్షతీ॥ - నైషథే -2-2 
నైకధా అనేకధా । నజరస్య నశబ్దస్య సుప్పుపేతి సమాసః। నజ్‌ సమాసే 
నలోపప్రసంగః। అనేకధా ఇత్యత్ర న లోపో నుడాగమశ్చ్ళ। 
అలంకారాలు :- ఈ శ్లోకమున సామాన్యముచే విశేషమును సమర్థించిన 
అర్థాన్తరన్యాసాలంకారము గలదు. 
సత్పురుషుల చరిత్రము పూజ్యమైనది, అను సామాన్యముచే గౌరవమందు 
తారతమ్యము లేకుండ శివుడు అరున్దతీదేవిని సప్తర్నులను చూచెనను విశేషము 
సమర్థింపబడినది. 
క్రియాదర్భము :- 1. అపశ్యత్‌ - 'దృశిర్‌ - ప్రేక్షణే' (చూచుట), భ్వాదయః (1), 
సకర్శకమ్‌, అనిట్‌, పరసై పదీ, లజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
అపశ్యత్‌ - అపశ్యతామ్‌ - అపశ్యన్‌। 


- భగవద్దీత 11-183 


శ్లో తద్దర్శనాదభూచ్చమ్ళో - ర్ఫూయాన్‌ దారక్రియాదరః। 
క్రియాణాం ఖలు ధర్మ్యాణాం - సత్పత్వ్యో మూలకారణమ్‌॥ 18 
పదవిభాగము :- తద్దర్శనాత్‌, అభూత్‌, శమ్మోః, భూయాన్‌, దారక్రియాదర,, 
ఆదరః, క్రియాణామ్‌, ఖలు, ధర్మా సలామ్‌, సత్పత్న్యః, మూలకారణమ్‌। 
అన్వయక్రమము :- తద్దర్శనాత్‌ శమ్మోః దారక్రియాదరః భూయాన్‌ అభూత్‌। 
ధర్మా శ్రణాం క్రియాణాం సత్పత్న ఫో మూలకారణం ఖలు! 
ప్రతిపదార్థము :- తద్దర్శనాత్‌ - ఆ అరున్గతీదేవియొక్క దర్శనమువలన, శమ్మోః 
- శివభగవానునకు, దారక్రియాదరః - వివాహమునందు అక్కజ, భూయాన్‌ 
అభూత్‌ - మిక్కుటమాయెను, ధర్మా్యణామ్‌ ఆ ధర్మయుక్తములయిన, క్రియాణామ్‌ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 33 


- యజ్ఞయాగాది క్రియలకు, సత్సత్న్యః - పతివ్రతలైన భార్యలు, మూలకారణమ్‌ 
- (పథమ కారణము, ఖలు - గదా! 

తాత్పర్యము :- ఆ అరున్ధతీదేవియొక్క దర్శనమువలన శివభగవానునకు 
వివాహమునందు అకృజ మిక్కుటమాయెను. ధర్మయుక్తములైన యజ్ఞయాగాది 
క్రియలకు పతివ్రతలైన భార్యలు ప్రథమకారణము గదా! 

పాఠాన్తరాలు :- 1. భూయాన్‌ - భూయః, 2. దారక్రియాదరః - దారార్థమాదరః 
3. కారణమ్‌ - సాధనమ్‌ 4. సత్పత్నో ఫమూలకారణమ్‌ - దామృత్యం 
మూలసాధనమ్‌। 

విభక్తులు / క్రియలు :- 1. తద్దర్శనాత్‌ - తద్దర్శనాత్‌, తద్దర్శనాభ్యామ్‌, తద్దర్శనేభ్యః, అకారాన్త 
నపుంసకలింగ తద్దర్శనశబ్దము. పం.ఏ. 2. శమ్మోః - శమ్మోః, శమ్మో్యోః, శమ్ఫూనామ్‌; ఉకారాన్త 
పుంలింగ శమ్ముశబ్దము. షుఏ. 3. దారక్రియాదరః -...ఆదరః, ...ఆదరౌ, ...ఆదరాః; అకారాన్త 
పుంలింగ ... ఆదరశబ్దము. ప్ర.ఏ. 4. భూయాన్‌ - భూయాన్‌, భూయాంసౌ, భూయాంసః; సకారాన్త 
పుంలింగ భూయస్‌ శబ్దము. ప్ర.ఏ. 5. అభూత్‌ - క్రియ 6. ధర్మా శ్రణామ్‌ - ధర్మా్యాయాః, 
ధర్మ్యయోః, ధర్మ్యాణామ్‌; ఆకారాన్త స్రీలింగ ధర్మా ్యశబ్దము. ష.బ. 7. క్రియాణామ్‌ - క్రియాయాః 
క్రియయోః, క్రియాణామ్‌; ఆకారాన్త ప్రీలింగ క్రియాశబ్ద్బము. షబ. 8. సత్సత్వ్యః - సత్పత్స్నీ సత్పత్నా 
ఫ్ర సత్సత్న జి ఈకారాన్త ప్రీలింగ సత్పర్నీశబ్దము. ప్ర.బ. 9. మూలకారణమ్‌ - మూలకారణమ్‌, 
మూలకారణే, మూలకారణాని; అకారాన్త పుంలింగ మూలకారణశబ్దము. ప్ర.ఏ. 10. ఖలు - 
అవ్యయము. 


సమాసాలు :- 

1. తద్దర్శనాత్‌ - తస్యాః దర్శనమ్‌ తద్దర్శనం (షత.), తస్మాత్‌! తద్దర్శనాత్‌। 

2. దారక్రియాదరః - దారక్రియా యామ్‌ ఆదరః దారక్రియాదరః। 

3. ధర్మ్మ్యాణామ్‌ - ధర్మాద్‌ అనపేతాః ధర్మ్యాః, తాసామ్‌। ధర్మ్యాణామ్‌ 

4. సత్పత్న్యః - సత్యశ్చ తాః పత్న్యః (కర్మధా.) సత్పత్న్యః। 

5. మూలకారణమ్‌ - మూలజ్బు తత్‌ కారణమ్‌ (కర్మధా.) మూలకారణమ్‌। 
సంధులు :- 

1. తద్దర్శనాత్‌ + అభూత్‌ - తద్దర్శనాదభూత్‌ - జశ్త్వసన్థిః 

2. అభూత్‌ + శమ్ఫోః - అభూచ్చమోః - ఛకారాదేశః। 

8. శమ్మోః + భూయాన్‌ - శమ్భోర్భూయాన్‌ - విసర్గసన్టిః (రుత్వమ్‌)! 

4. సపత్న్యః + మూలకారణమ్‌ - సపత్నో్య మూలకారణమ్‌ - ఉత్వాదేశః। 


17 


34 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఖలు - అవ్యయకోషః (826) 
నిషేధ - వాక్యాలంకార - జిజ్ఞాసా - అనునయ - నియమ - నిశ్చయ - 
హేతు - విషాదాదయో- స్యార్థాః। 
1. నిషేధే - ఖలు కృత్వా! “నిర్ధారితే- రే లేఖేన ఖలూక్వా ఖలు వాచికమ్‌' (మాఘః 
2-170) 
2. వాక్యాలంకారే - “అథో ఖల్వాహుః - 
3. జిజ్ఞాసాయామ్‌ - “ప్రత్యూహేన క్రతూనాం న ఖలు మఖభుజో భుజ్ఞుతే వా 
హవీంషి - అ.రాఘవే 1-25 
4. అనునయే-'న ఖలు న ఖలు ముగ్గే! సాహసం కార్యమేతత్‌ నాగానందే 2-11 
5. నియమే - “ప్రవృత్తిసారేణ ఖలు మాద్భశాం ధియః కిరాతార్జునీయే 1-25 
ప్రవృత్తిసారాః ఖలు మాదృశాం గిరః - అని చౌఖమ్బా పాఠము. 
6. నిశ్చయే - “ఖలు దీయతే తుభ్యమ్‌” 
7. హేతౌ - “త్వదధీనం ఖలు దేహినాం సుఖమ్‌!” (కు.సం. 4-10) 
8. విషాదే - “న విదీర్యే, కఠినాః ఖలు స్రియళ (కు.సం. 4-5) 
పాదపూర్ణే- పి; యథా - 'వధ్యాః ఖలు న వధ్యన్తే - ' రామాయణే (3-41-6) 
వీపాయూమపి దుశ్వతే, యథా - కాలే ఖలు సమారబాః వలం బధుని 
TER గ ర న 
అలంకారాలు :- ఇందు ఉత్తరార్థముచే పూర్వార్థము సమర్థింపబడిన “'అర్జాన్తరన్యాసా 
లంకారిమున్నదని చెప్పదగును. అన్వయము - సరళము. 
క్రియాదర్శము: - అభూత్‌ -భూ- సత్తాయామ్‌ లుజ్‌ - ప్రథమపురుషైక 
వచనాంతః। 
అభూత్‌ - అభూతామ్‌ - అభూవన్‌। 


ర్త 


శ్లో! ధర్మేణాపి పదం శర్వే - కారితే పార్వతీం ప్రతి। 
పూర్వాపరాధభీతస్య - కామస్యోచ్చ్వసితం మనః। 14 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 35 


పదవిభాగము: - ధర్మేణ, అపి, పదమ్‌, శర్వే, కారితే, పార్వతీమ్‌, ప్రతి, 
పూర్వాపరాధభీతస్య, కామస్య, ఉచ్చ్వసితమ్‌, మనః। 
అన్వయక్రమము :- ధర్మేణ అపి శర్వే పార్వతీం ప్రతి పదం కారితే (సతి), 
పూర్వాపరాధభీతస్య కామస్య మనః ఉచ్చ్వసితమ్‌! 
ప్రతిపదార్థము వా ధర్మేణ + అపి - ధర్మముచేత కూడ, శర్వే - శివుడు, పార్వతీమ్‌ 
వతి - పార్వతీదేవినిగూర్చి, పదమ్‌ - అడుగును, కారితే (సతి) - 
పెట్టించబడినవాడుగా అగుచుండగా, కామస్య - మన్మథునియొక్క మనః - 
మనస్సు, ఉచ్చ్వసితమ్‌ - ఊరడిల్లినది. 
తాత్సర్యము వా ధర్మముచేత కూడ శివుడు పార్వతీదేవినిగూర్చి అడుగు వేసినవాడగు 
చుండగా తొల్లిటి తప్పిదముచేత భయపడిన మన్మథునియొక్క మనస్సు ఊఅిడిల్లినది. 
విభక్తులు / క్రియలు :- 1 ధర్మేణ - ధర్మేణ, ధర్మాభ్యామ్‌, ధర్మై; అకారాన్త పుంలింగ 
ధర్మశబ్దము. తృ.ఏ. ధర్మశబ్దము వేదములలో మాత్రమే నపుంసకలింగము. లోకములో పుంలింగమే. 
(చూ. గురుబాల పేజి. 105) 2. శర్వే - శర్వే, శర్వయోః, శర్వేషు; అకారాన్త పుంలింగ శర్వశబ్దము. 
స,ఏ: 8: పార్వతీమ్‌ - పార్వతీమ్‌, పార్వత్యా, పార్వత్యక ఈకారాన్త ప్రీలింగ పార్వతీశబ్దము. ద్వి.ఏ. 
4. పదమ్‌ - పదమ్‌, పదే, పదాని; అకారాన్న నపుంసకలింగ పదశబ్దము. ప్ర.ఏ. 5. కారితే - 
కారితే, కారితయోః, కారితేషు; అకారాన్త పుంలింగ కారితశబ్దము. స.ఏ. 6. పూర్వాపరాధభీతస్య - 
...ఖీతస్య, ...భీతయోః, ...భీతానామ్‌ ; అకారాన్త పుంలింగ...భీతశబ్దము. ష.ఏ. 7. కామస్య - 
కామస్య, కామయోః, కామానామ్‌; అకారాన్త పుంలింగ కామశబ్దము. షఏ. 8. మనః - మనః, 
మనసీ, మనాంసి; సకారాన్త నపుంసకలింగ మనశ్శబ్దము. (ప్ర. ఏ. 9. ఉచ్చ్వసితమ్‌ - ఉచ్చ్వసితమ్‌, 
ఉచ్చ్వసితే, ఉచ్చ్వసితాని; అకారాన్న నపుంసకలింగ ఉచ్చ్వసితశబ్దము .ప్ర.ఏ. 10. అపి, ప్రతి - 
అవ్యయాలు. 
సమాసాలు :- 

1. పార్వతీమ్‌ - పర్వతస్య అపత్యం ప్రీ పార్వతీ, తామ్‌। (త.వృ.) 

ea పూర్వాపరాధభీతస్య - పూర్వః చాసా అపరాధః (కర్మధా.) పూర్వాపరాధః 

పూర్వాపరాధేన భీతః (తృ.త. ) పూర్వాపరాధభీతః, తస్య 

సంధులు :- 

1. ధర్మేణ + అపి - ధర్మేణాపి - సవర్ణదీర్షసన్టిః। 


భు ధి 


2. కామస్య + ఉచ్చ్వసితమ్‌ ఆ కామస్యోచ్చ్వసితమ్‌ - గుణసనిః। 


థి 


18 


36 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ధర్మేణాపి వా 

శ్వ బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థో యతిస్తథా। 

ఏతే గృహస్థ ప్రభవాశ్చత్వారః పృథగాశ్రమాః ॥ మనుస్మృతి - 6-87 

మానవధర్శశాస్తమగు 'మనుస్మృతి'ని ఇట అనుసంధానము చేసికొందురుగాక. 
ధర్మపత్నితో కూడియే ధర్మకార్యములు చేయవలెనని ధర్మశాస్త్రములు. 

“సస్తీకో ధర్మమాచరేత్‌' ఇత్యాది వచనములచే తెలుపుచున్నవి. 

శో! భార్యామూలం క్రివర్గస్య - భార్యా మూలం తరిష్యతః” అని 
మహాభారతమున్ను భార్య ధర్మార్థకామమోక్షములను చతుర్విధపురుషార్థములను 
సాధించుటకు మూలసాధనమని చెప్పుచున్నది. 

శ్లో॥ ధృతిః క్షమో దమో- స్తేయం శౌచమింద్రియనిగ్రహః। 

ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్‌॥ - మనుస్మృతి - 6-92. 

1. ధృతి 2. క్షమ 8. దమము 4. అస్తేయము 5. శౌచము 6. ఇంద్రియనిగ్రహము 
7. ధీ (శాస్త్రాదితత్త్వజ్ఞానము) 8. విద్య (ఆత్మజ్ఞానము) 9. సత్యము 10. అక్రోధము 
- ఇవి ధర్మలక్షణములు. 

బ్రహ్మచర్యముతో వేదాధ్యయనము చేసి వివాహము చేసికొని ప్రారంభించేది 
దాంపత్యజీవితము. గృహస్థుగా జీవించడమే గృహస్థాశ్రమాన్ని పాటించడం. 
“గృహస్థాశ్రమము” పరమపవిత్రమైనది. పై ధర్మలక్షణములు ఆచరణ సాధ్యం చేసికొని 
జీవించడమే గృహస్థాశ్రమజీవితము. గృహస్థుధర్మాలలో ఒకటి “పంచయజ్ఞాలు” 
చేయడం. 

శ్వ బుషియజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం చ సర్వదా! 

నృయజ్ఞం పితృయజ్ఞం చ యథాశక్తి న హాపయేత్‌॥ 4-11 
శ్లో॥ “పిత్రోరర్సాథ పత్యుశ్చ సామ్యం సర్వజనేషు చ। 
మిత్రద్రోహో విష్ణుభక్తిరేతే పంచమహామఖాః॥” 

1. మాతాపితృభక్తి 2. పాతివ్రత్యము 8. సమత 4. మిత్రులను ద్వేషింపకుండుట 
ర్‌. విష్ణుభక్తి. 

ఇటువంటి “ధర్మాచరణ'మే శివతత్త్వము. ఆ పరమశివుడు పరమపవిత్రమగు 
'గృహన్థ్ధాశమమున అడుగిడుచున్నాడని 'ధర్మేణాపి” శబ్ద ప్రయోగ ప్రయాజనమును 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 37 


మన మాచరించుటకు సూచించినటైనది. 
గృహస్థధర్మశ్చోకో మనునా- 
“అనాశ్రమీ న తిష్టేత్తు క్షణమేకమపి ద్విజః ఇతి! 


అవతారికా :- మునిభీరుపస్థాయ శివస్తవనమ్‌। 
సప్తర్షులు సమీపించి శివుని స్తుతించుట। 
శ్లో అథ తే మునయః సర్వే - మానయిత్వా జగద్గురుమ్‌। 
ఇదమూచురనూచానాః - ప్రీతికబ్ధకితత్వచః॥ 15 
పదవిభాగము :- అథ, తే, మునయః, సర్వే, మానయిత్తా, జగద్గురుమ్‌, ఇదమ్‌, 
ఊచుః, అనూచానాః, ప్రీతికబ్దకితత్వచః। 
అన్వయక్రమము :- అథ అనూచానాః ప్రీతికజ్ఞకితత్వచః తే సర్వే మునయః 
జగద్గురుం మానయిత్వా ఇదమ్‌ ఊచుః 
ప్రతిపదార్థము :- అథ - పిమ్మట, అనూచానాః - సాంగవేదప్రవక్తలు, 
ప్రీతికబ్బకితత్వచః - సంతోషముతో పులకించినట్టీ చర్మము కలవారు అగు, తే - 
ఆ, సర్వే మునయః - బుషులందరు, జగద్దురుమ్‌ - లోకములకు తండ్రియైన 
శివభగవానుని, మానయిత్వా - పూజించి, ఇదమ్‌ - ఈ మాటను, ఊచుః - 
పలికిరి. 19 
తాత్సర్యము వా పిమ్మట సాంగవేద ప్రవక్తలు, సంతోషముతో పులకించిన చర్మము 
కలవారగు ఆ సప్తర్షులు లోకములకు తండ్రియైన శివభగవానుని పూజించి ఈ 
మాటను పలికిరి. 
పాఠాన్తరాలు :- 1. అథ తే - ప్రథమే, 2. మానయిత్వా - పూజయిత్వా, ప్రణిపత్య 
8. కజ్బకితత్వచః - కజ్బకితం వచః 
విభక్తులు / క్రియలు :- 1. అథ - అవ్యయము 2. అనూచానాః - అనూచానః, అనూచానాౌ, 
అనూచానాః; అకారాన్త పుంలింగ అనూచానశబ్దము. ప్ర.బ. 8. ప్రీతికబ్ధకితత్వచః - ...త్వక్‌, ...త్వచౌ, 
...త్వచక చకారాన్త పుంలింగ ...త్వకృబ్దము. (ప్ర.బ. 4. తే - సః, తౌ, త్తే దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. ప్ర.బ. ర్‌. సర్వే - సర్వః సర్వా సర్వే; అకారాన్త పుంలింగ సర్వనామ సర్వశబ్దము. 
ప్ర.బ.6. జగద్గురుమ్‌ - జగద్గురుమ్‌, జగద్దురూ, జగద్దురూన్స్‌ ఉకారాన్త పుంలింగ జగద్‌గురుశబ్దము. 


38 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ద్వి.ఏ. 7. మునయః - మునిః, మునీ, మునయః; ఇకారాన్త పుంలింగ మునిశబ్దము. ప్ర.బ. రి. 
మానయిత్వా - అవ్యయము 9. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ ఇదమ్‌ 
శబ్దము. ద్విఏ. 10. ఊచుః - క్రియ. 
సమాసాలు :- 

1. ప్రీతికబ్దకితత్వచః - కజ్బ్దకం సంజాతం యాసాం తాః కజ్బికితాః, 

ప్రీత్యాకబ్దకితాః త్వచః యేషాం (బహు ప్రీహి) తే, ప్రీతికబ్దకితత్వచః। 

2. జగద్దురుమ్‌ - జగతః గురుః - జగద్దురుః (ష.త.), తమ్‌! 
సంధులు :- 

1. ఊచుః + అనూచానాః - ఊచురనూచానాః - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అనూచానః :- (త్రి.) 
ఎ) అను+వచ్‌+లిట్‌+తస్య కానచ్‌, వేదస్య అనువచనం కృతవాన్‌! 

ఉపేయివానిత్యాదినా సాధుః। 
బి) “అనూచానః సర్వవేదః శ్రోత్రియశ్ళాన్దసో మతః 395 

అని హలాయుధకోశము “4 నామములను పేర్శొన్నది. 

సి) “బుషయశ్చక్రిరే ధర్మం యో- నూచానః స నో మహాన్‌” - ఇతి మనుః 
డి) 'ఉపేయివాననాశ్వాననూచానశ్చ”' (3-2-109) 

పతే నిపాత్యనే! ఉపపూర్వాదిణో భాషాయామపి భూతమాతే లిడ్వా! తస్య నిత్యం 
క్వసుః। ఉపేయివాన్‌। 'ఉపేయుషః స్వామపి మూర్తిమగ్రామ్‌॥ ఉపేయుషీ 
ఉపేత్యవివక్షితమ్‌। ఈయివాన్‌! సమీయివాన్‌! నఇల్చార్వాదశ్నాతేః క్వసురిడభావశ్చ। 
ధృతజయరధ్భతే రనాశుషూ ఇతి అనుపూర్వాద్వచేః కర్తరి కానచ్‌। వేదస్యానువచనం 
కృతవాననూచానః। - పాణినిసూత్రవ్యాఖ్యా 
(క్రియాదర్శము - 1. ఊచుః - “బ్రూజ్‌ - వ్యక్తాయాం వాచి” (మాట్లాడుట) 
ద్వికర్మకమ్‌, సేట్‌, వచ్యాదేశే (ఉభయం) అనిట్‌, పరస్మైవదీ. లిట్‌ - 
ప్రథమపురుషబహువచనాంతః। 

ఉవాచ - ఊచతుః - ఊచుః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 39 


శ్లో యద్రహ్మ సమ్యగామ్నాతం - యదగ్నా విధినా హుతమ్‌। 
యచ్చ తప్తం తపస్తస్య - విపక్వం ఫలమద్య నః।॥। 16 

పదవిభాగము :- యత్‌, (బ్రహ్మ, సమ్యక్‌, ఆమ్నాతమ్‌, యత్‌, అగ్నా, విధినా, 
హుతమ్‌, యత్‌, చ, తప్తమ్‌, తపః, తస్య, విపక్వమ్‌, ఫలమ్‌, అద్య, నః 
అన్వయక్రమము :- బ్రహ్మ సమ్యక్‌ ఆమ్నాతం యత్‌, అగ్నా విధినా హుతం 
యత్‌, తపః తప్తం యత్‌, తస్య ఫలం అద్య నః విపక్వమ్‌! 
ప్రతిపదార్థము వా బ్రహ్మ - వేదము, సమ్యక్‌ - చక్కగా, ఆమ్నాతమ్‌ - అధ్యయనము 
చేయబడినది, యత్‌ - ఏది కలదో; అగ్నౌ - అగ్నియందు, విధినా - శాస్త్రోక్తముగా, 
హుతమ్‌ - హోమము చేయబడినది, యత్‌ - ఏది కలదో; తపః - చాందాయణాది 
తపస్సు, తప్తమ్‌ - చేయబడినది, యత్‌ - ఏది కలదో; తస్య - దానియొక్క 
ఫలమ్‌ - ఫలము, అద్య - ఇప్పుడు, విపక్వమ్‌ - సిద్ధించినది. 
తాత్పర్యము :- వేదము చక్కగా అధ్యయనము చేయబడినది ఏది కలదో; 
అగ్నియందు శాస్రోక్తముగా హోమము చేయబడినది ఏది కలదో; చాంద్రాయణాది 
తపస్సు చేయబడినది ఏది కలదో; దానియొక్క ఫలము ఇప్పుడు మాకు సిద్ధించినది. 
విభక్తులు / క్రియలు :- 1. బ్రహ్మ - బ్రహ్మ బ్రహ్మణీ, బ్రహ్మాణి; నకారాన్త నపుంసకలింగ 
(బ్రహ్మనృబ్దము. ప్ర.ఏ. 2. సమ్యక్‌ - అవ్యయము 8. ఆమ్నాతమ్‌ - ఆమ్నాతమ్‌, ఆమ్మాతే, ఆమ్మాతాని; 
అకారాన్త నపుంసకలింగ ఆమ్నాత శబ్దము. ప్రఏ. 4. యత్‌ - యత్‌, యే, యాని; దకారాన్త 
నపుంసకలింగ యచ్చబ్దము. ప్ర.ఏ. 5. అగ్నౌ - అగ్నౌ అగ్య్యోః అగ్నిషు; ఇకారాన్త పుంలింగ 
అగ్నిశబ్దము. స.ఏ. 6. విధినా - విధినా, విధిభ్యామ్‌, విధిభిః; ఇకారాన్త పుంలింగ విధిశబ్దము. 
తృ.ఏ. 7. హుతమ్‌ - హుతమ్‌, హుతే, హుతాని; అకారాన్త నపుంసకలింగ హుతశబ్దము. ప్ర.ఏ. 8. 
తపః - తపః, తపసీ, తపాంసి; సకారాన్త నపుంసకలింగ తపశ్శబ్దము. ప్ర.ఏ. 9. తప్తమ్‌ - తప్తమ్‌, 
తప్పే తప్తాని; అకారాన్న నపుంసకలింగ తప్తశబ్దము. (ప్ర.ఏ. 10. తస్య - తస్య, తయోః, తేషామ్‌; 
దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము. షవఏ. 11. ఫలమ్‌ - ఫలమ్‌, ఫలే, ఫలాని; అకారాన్త నపుంసకలింగ 
ఫలశబ్దము. ప్ర.ఏ. 12. అద్య - అవ్యయము 13. నః - మమ, ఆవయోః, నః; దకారాన్త “అస్మచ్చబ్దము” 
షఏ. 14. విపక్వమ్‌ - విపక్వమ్‌, విపక్వే, విపక్వాని ;అకారాన్త నపుంసకలింగ విపక్వశబ్దము. 
ప్ర.ఏ. 
సంధులు :- 

1. యత్‌ + బ్రహ్మ - యద్రహ్మ - జశ్త్వసనిః। 

2. సమ్యక్‌ + ఆమ్నాతమ్‌ - సమ్యగామ్నాతమ్‌ - జశ్త్వసన్షిః। 

3. యత్‌ + అగ్నౌ - యదగ్నొ - జశ్వసనిః। 

ధల “ధ్ర 


20 


40 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


4. యత్‌ + చ - యచ్చ - శ్చుత్వసన్షిః। 
5. తపః + తస్య - తపస్తస్య - విసర్గసన్షిః, సకారాదేశః। 
పదవ్యుత్పతి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. విపక్వమ్‌ :- 
ఎ) విశేషేణ పక్వం విపక్వం, కర్మణి క్త ప్రత్యయః। 
“పచో వి ఇతి నిష్టాతస్య వత్వమ్‌ । పక్వః। 
బి) విశేషేణ అపాచి ఇతి! వి పచ్‌ కర్మణి క్త, “పచో వః ఇతి వత్వమ్‌। కృతపాకమ్‌। 
సి శో తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబింబాధరోష్టీ 
మధ్యే క్షామా చకితహరిణీప్రేక్షణా నిమృనాభిః। 
(శోణీభారాదలసగమనాస్తోకనమ్రా స్తనాభ్యాం 
యా తత్ర స్యాత్‌ యువతివిషయే సృష్టిరాద్యేవ ధాతుః॥। 
- మేఘదూతే - 19 


అవతారికా :- తదేవ ఫలమాహ - ఆ ఫలమునే చెప్పుచున్నాడు. 
శ్లో; యదధ్యక్షేణ జగతాం - వయమారోపితాస్త్వయా। 
మనోరథస్యావిషయం - మనోవిషయమాత్మనః॥ 17 

పదవిభాగము :- యత్‌, అధ్యక్షేణ, జగతామ్‌, వయమ్‌, ఆరోపితాః, త్వయా, 
మనోరథస్య, అవిషయమ్‌, మనోవిషయమ్‌, ఆత్మనః 
అన్వయక్రమము :- యత్‌ జగతామ్‌ అధ్యక్షేణ త్వయా వయం మనోరథస్య 
అవిషయమ్‌ ఆత్మనః మనోవిషయమ్‌ ఆరోపితాః। 
ప్రతిపదార్థము ;- యత్‌ - దేనిచేత, జగతామ్‌ - లోకములకు, అధ్య్వకేణ - 
ప్రభువైన, త్వయా - నీచేత, వయమ్‌ - మేము, మనోరథస్య - కోరికకు, అవిషయమ్‌ 
- విషయముకానట్టి, ఆత్మనః - నీయొక్క మనోవిషయమ్‌ - హృదయస్థానమును, 
ఆరోపితాః - పొందింపబడితిమో. 
తాత్సర్యము ;- దేనిచేత లోకములకు ప్రభువైన నీచేత మేము కోరికకు విషయము 
కానట్టి నీయొక్క హృదయస్థానమును పొందింపబడితిమో. 
పాఠాన్తరాలు :- 1. మనోరథస్యావిషయమ్‌ - మనోరథస్యాప్యపథమ్‌. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 41 


విభక్తులు / క్రియలు :- 1. యత్‌ - అవ్యయము (హేతుః) 2. జగతామ్‌ - జగతః, జగతోః, 
జగతామ్‌ ; తకారాన్త నపుంసకలింగ జగత్‌శబ్దము. షఏ. 3. అధ్యక్షేణ - అధ్యక్షేణ, అధ్యక్షాభ్యామ్‌, 
అ కైక; అకారాన్త పుంలింగ అధ్యక్షశబ్దము. తృ.ఏ. 4. త్వయా - త్వయా, యువాభ్యామ్‌, 
యుష్మాభిః; దకారాన్త యుష్మచ్చబ్దము. తృ. ఏ. 5. వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌; దకారాన్త 
అస్మచ్చబ్దము. ప్ర.బ. 6. మనోరథస్య - మనోరథస్య, మనోరథయోః, మనోరథానామ్‌; అకారాన్త 
పుంలింగ మనోరథశబ్దము. షఏ. 7. అవిషయమ్‌ - అవిషయమ్‌, అవిషయౌ, అవిషయాన్‌; అకారాన్త 
పుంలింగ అవిషయశబ్దము. ద్విఏ. 8. ఆత్మనః - ఆత్మనః, ఆత్మనోః, ఆత్మనామ్‌; నకారాన్త పుంలింగ 
ఆత్మన్‌శబ్దము. షవఏ. 9. మనోవిషయమ్‌ - మనోవిషయమ్‌, మనోవిషయౌ, మనోవిషయాన్‌; అకారాన్త 
పుంలింగ మనోవిషయశబ్దము. ద్వి.ఏ 10. ఆరోపితాః - ఆరోపితః, ఆరోపితౌ, ఆరోపితాః; అకారాన్త 
పుంలింగ ఆరోపితశబ్దము. ప్ర.బ. 
సమాసాలు :- 

1. అధ్యక్షేణ - అధిగతః అక్షమ్‌ - అధ్యక్ష, (ద్వి.త.) తేన। 

2: మనోరథస్య - మన ఏవ రథః అస్య (బహువ్రీహి) మనోరథః, తస్య। 

3. అవిషయమ్‌ - విషయో న భవతీతి - అవిషయః (నజఇగ్‌తత్స్పు. ) తమ్‌! 

4. మనోవిషయమ్‌ - మనసః విషయః (షత. ) మనోవిషయః, తమ్‌। 
సంధులు :- 

1. యత్‌ + అధ్యక్షేణ - యదధ్యక్షేణ - జశ్త్వసనిః। 

2. ఆరోపితాః + త్వయా - ఆరోపితాస్త్వయా - విసర్గసన్థిః (సకారాదే 

8. మనోరథస్య + అవిషయమ్‌ - మనోరథస్యావిషయమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. మనోరథః :- (పుం.) - ఎ) మనసః రథ ఇవ, మన ఏవ రథో- (ేతి వా! 
బి శో ...వాంఛితో- రో మనోరథః ॥ 585 

అని హలాయుధకోశము “2” నామములను పేర్కొన్నది. 
సి) శ్లో; మనోరథానాం న సమాప్తిరస్తి - వర్నాయుతైరప్యథవాపి లక్ష 

పూర్ణేషు పూర్ణేషు పునర్నవానామ్‌, ఉత్పత్తయస్సన్తి మనోరథానామ్‌॥ 
డి) కుమారసంభవమహాకావ్యమున - “5-64ను ఇట అనుసంధానము 
చేసికొనదగును. 
ఇ) శ్వ (శోత్రాభిరామధ్వనినా రథేన స ధర్మపల్నీసహితస్సహిష్టుః 
యయావనుద్దాతసుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన। 
- ర.వం. 2-72 


న్‌ 
= 


21 


42 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అవతారికా :- తదేవోపపాదయతి। దానినే చెప్పుచున్నాడు. 

శ్లో యస్య చేతసి వర్తేథాః -స తావత్కృతినాం వరః। 

కిం పునరహ్మయోనేర్య - స్తవ చేతసి వర్తతే॥ 18 

పదవిభాగము :- యస్య, చేతసి, వర్తేథాః, సః, తావత్‌, కృతినామ్‌, వరః, కిమ్‌, 
పునః, బ్రహ్మయోనేః, యః, తవ, చేతసి, వర్తతే॥ 
అన్వయక్రమము :- యస్య చేతసి వర్తేథాః సః తావత్‌ కృతినాం వరః (అస్తి) 
బ్రహ్మయోనేః తవ చేతసి యః వర్తతే సః కిం పునః। 
ప్రతిపదార్థము ఫా యస్య - ఎవనియొక్క చేతసి - మనస్సునందు, త్వమ్‌ - నీవు, 
వర్తేథాః - ఉందువో, సః తావత్‌ - అతడే, కృతినామ్‌ - ధన్యులలో, వరః - 
శ్రేష్టుడు, బ్రహ్మయోనేః - యోగశరీరివైన, తవ - నీయొక్క చేతసి - మనస్సునందు, 
యః - ఎవడు, వర్తతే - ఉండునో, సః - వాడు, కిం పునః - ధన్యులలో 
శ్రేష్టుడని చెప్పవలయునా? 
తాత్సర్యము :- ఎవనియొక్క మనస్సునందు నీవు ఉందువో అతడే ధన్యులలో 
శ్రేష్టుడు. యోగశరీరివైన నీయొక్క మనస్సునందు ఎవడు ఉండునో వాడు ధన్యులలో 
శ్రేష్టుడని చెప్పవలయునా? 
విభక్తులు / క్రియలు :- 1. యస్య - యస్య, యయోః, యేషామ్‌; దకారాన్త పుంలింగ 
యచ్చబ్దము. షఏ. 2. చేతసి - చేతసి, చేతసోః, చేతస్సు; సకారాన్త నపుంసకలింగ చేతశ్ళబ్దము. 
స.ఏ. 8. వర్తేథాః - క్రియ - లిజ్‌ 4 సః - సః, తౌ, తే; దకారాన పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 5. 
తావత్‌ - అవ్యయము 6. కృతినామ్‌ - కృతినః, కృతినోః, కృతినామ్‌; నకారాన్త పుంలింగ కృతిన్‌శబ్దము. 
షబ. 7. వరః - వరః, వరౌ, వరాః; అకారాన్త పుంలింగ వరశబ్దము. ప్ర.ఏ. 8. బ్రహ్మయోనేః - 
బ్రహ్మయోనేః, (బ్రహ్మయోన్యోః, బ్రహ్మయోనీనామ్‌; ఇకారాన్త పుంలింగ బ్రహ్మయోనిశబ్దము. ష,ఏ. 
9. తవ - తవ, యువయోః, యుష్మాకమ్‌; దకారాన్త యుష్మచ్చబ్దము. షుఏ. 10. యః - యః, 
యౌ, యే; దకారాన్త పుంలింగ యచ్చబ్దము. ప్ర.ఏ. 11. వర్తతే - క్రియ 12. కిమ్‌, పునః - 
అవ్యయాలు. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. కృతినామ్‌ - కృతమస్తి యేషాం తే కృతినః, తేషామ్‌ కృతినామ్‌। 

2. బ్రహ్మయోనేః - బ్రహ్మణః యోనిః బ్రహ్మయోనిః (షత.), తస్య 
సంధులు :- 

1. సః + తావత్‌ - స తావత్‌, సులోపః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 43 


2. పునః + బ్రహ్మయోనేః - పునర్షహ్మయోనేః - విసర్గ ర్లసన్థిః (రుత్వమ్‌) 

8. బ్రహ్మయోనేః + యః - బ్రహ్మయోనేర్యః - విసర్గసన్థిః (రుత్వమ్‌) 

4. యః + తవ - యస్తవ - విసర్గసనిః (సకారాదేశః) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఎ) బ్రహ్మయోనిః - ఇకారాన్త పుంలింగము, యోగిశరీరము, అధ్యాత్మశా[స్రము 
అని “సర్వశబ్ద”. 
బి) బ్రహ్మయోనిః (స్తీ) - 1. , 2. 

; అని ఆప్టే మహాశయుడు ఈ శ్లోకాన్నే ఉదాహరణగా 

చూపినాడు. 
సి) బ్రహ్మయోని (విశేషణము) - ః 

శ్లో; త్వయెవం చిన్త మానస్య గురుణా బ్రహ్మయోనినా। 

సానుబన్దాః కథం న స్యుః సమృదో మే నిరాపదః॥ - ర.వం. 1-64 

క్రియాదర్శము :- 1 వర్తేథాః :- 'వృతు - వర్తనే (ఉండుట) అకర్మకమ్‌, 
భ్వాదిప్రకరణమ్‌ (1), సేట్‌, ఆత్మనేపదీ, విధిలిజ్‌ - మధ్యమపురు షైక 
వచనాంతః। 

రూపాలు :- వర్తేథాః - వర్తేయాథామ్‌ - వర్తేధ్వమ్‌ 
2. వర్తతే :- (వృతు - వర్తనే) - లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 

వర్తతే - వర్తేతే - వర్తన్తే 
శ్లో వర్తతే తు వసత్యాస్తే ధ్రియతే చావతిష్టతే। 

క్షియతి స్థలతి స్థిత్యాం మఠత్యపి చ తిష్టతి।॥ 1-1-5 
అని 'ఆఖ్యాతచ(న్చికా' “9 తుల్యమైన క్రియారూపములను పేర్మొన్సది. 


శ్లో; సత్యమర్మాచ్చ సోమాచ్చ - పరమధ్యాస్మహే పదమ్‌! 
అద్య తూచ్చెస్తరం తాభ్యాం - స్మరణానుగ్రహాత్తవ॥। 19 


పదవిభాగము :- సత్యమ్‌, అర్మాత్‌, చ, సోమాత్‌, చ, పరమ్‌, అధ్యా స్మహే, పదమ్‌, 
అద్య, తు, ఉచ్చెస్తరమ్‌, తాభ్యామ్‌, స్మరణానుగ్రహాత్‌, తవ। 


22 


44 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ - షష్ట సర్గ 


అన్వయ క్రమము :- అర్మాత్‌ సోమాత్‌ చ పరం పదమ్‌ అధ్యాస్మహ హీ సత్యమ్‌! అద్య 
తు తవ స్మరణాను(గహాత్‌ తాభ్యామ్‌ ఉచ్చెస్తరం పదమ్‌ అధ్యాస్మహే। 


ప్రతిపదార్థము : - అర్మాత్‌ చ - సూర్యునికంటెను, సోమాత్‌ చ - చంద్రునికంటెను, 
పరం పదమ్‌ - ఉన్నతమైన స్థానమును, అధ్యాస్మహే - నెలకొనియున్నాము, 
సత్యమ్‌ - నిజము, అద్య తు - ఇప్పుడన్ననో, తవ - నీయొక్క, స్మరణానుగ్రహాత్‌ 
- స్మరణానుగ్రహమువలన, తాభ్యామ్‌ - ఆ సూర్యచంద్రులకంటె, ఉచ్చెస్తరమ్‌ - 
మునుపటికంటెను పైదయిన, పదమ్‌ - స్థానమును, అధ్యాస్మహే ఆ 
నెలకొనియున్నాము. 
తాత్పర్యము :- సూర్యచంద్రులకంటెను ఉన్నతమైన స్థానమున నెలకొనియున్నాము. 
నిజము. ఇప్పుడన్ననో నీయొక్క స్మరణానుగ్రహమున ఆ సూర్యచంద్రులకంటిె, 
మునుపటికంటెను పైదయిన స్థానమున నెలకొనియున్నాము. 
పాఠాన్తరాలు :- 1. సత్యం - నిత్యం 2. ఉచ్చెస్తరమ్‌ - ఉచ్చెస్తరాం 3. తాభ్యాం 
- తస్మాత్‌ న న 
విభక్తులు / క్రియలు :- 1. అర్మాత్‌ - అర్మాత్‌, అర్మాభ్యామ్‌, అర్కేభ్యః; అకారాన్త పుంలింగ 
అర్మశబ్దము. పం.ఏ. 2. సోమాత్‌ - సోమాత్‌, సోమాభ్యామ్‌, సోమేభ్యః, అకారాన్త పుంలింగ 
సోమశబ్దము. పం.ఏ 3. పరమ్‌ - se 4. పదమ్‌ - పదమ్‌, పదే, పదాని; అకారాన్న 
నపుంసకలింగ పదశబ్దము. ద్వి.ఏ. 5. అధ్యా స్మహే - క్రియ 6. సత్యమ్‌ - అవ్యయము 7. అద్య, తు 
- అవ్యయాలు రి. తవ - తవ, యువయోః, యుష్మాకమ్‌; దకారాన్త “'యుష్మ్రచ్చబ్దము. షఏ. 9. 
స్మరణానుగ్రహాత్‌ - ...అనుగ్రహాత్‌, .... అనుగ్రహాభ్యామ్‌, ...అనుగ్రహేభ్యఖ అకారాన్త పుంలింగ 
స్మరణానుగ్రహశబ్దము. పం.ఏ. 10. తాభ్యామ్‌ - తస్మాత్‌, తాభ్యామ్‌, తేభ్యః ; దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. పం.ద్వి 11. ఉచ్చెస్తరమ్‌ - ఉచ్చెస్తరమ్‌, ఉచ్చెస్తరే, ఉచ్చెస్తరాణి; అకారాన్త నపుంసకలింగ 
ఉచ్చెస్తరశబ్దము. ద్వి.ఏ. | i | 
సమాసాలు :- 

1. స్మరణానుగ్రహాత్‌ - స్మరణమ్‌ ఏవ అనుగ్రహః - స్మరణానుగ్రహః (కర్మధా. ) 

తస్మాత్‌! 
2. ఉచ్చెస్తరమ్‌ - అతిశయేన ఉచ్చెః, ఉచ్చెస్తరమ్‌, తత్‌! ఉచ్చెస్తరమితి 


ళు 


ద్రవ్యప్రకర్ష త్వాన్నాముప్రత్యయః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 45 


సంధులు :- 
1. అర్మాత్‌ + చ - అర్మాచ్చ - శ్చుత్వసనిః। 
2. సోమాత్‌ + చ - సోమాచ్చ - శ్చుత్వసనిః। 
8. తు + ఉచ్చెస్తరమ్‌ - తూచ్చెస్తరమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. పదమ్‌ :- 
ఎ) పదమ్‌ - “అధ్యాస్మహే” ఇతి యోగాత్‌, 'అధిశీజ్‌స్థాసాం కర్మ ఇతి కర్మత్వమ్‌, 
తతః 'కర్మణి ద్వితీయా” ఇతి ద్వితీయా! 
బి భయలింగభగపదాని నపుంసకే। 
ఏతాని నపుంసకే స్యుః భయమ్‌! లిజ్ఞమ్‌, భగమ్‌, పదమ్‌ 
సి) శ్లో; తద్రక్ష కల్యాణపరంపరాణాం భోక్తారమూర్దస్వలమాత్మదేహమ్‌। 
మహీతలస్పర్శన మాత్రభిన్నం బుద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః॥। 
- ర.వం. 2-50 
“.. పెద్దలు - సకలవస్తువులచే సంపూర్ణమైన రాజ్యమును భూసంబంధముగల 
ఇంద్రపదమునుగా చెప్పుదురు. 
డి) శో నిజౌజసోజ్ఞాయితుం జగ[ద్దుహా- 
ముపాజహీథా న మహీతలం యది। 
సమాహితైరప్యనిరూపితస్తతః 
పదం దృశన్స్యాః కథమీశ! మాదృశామ్‌॥ - మాఘే 1-37 
“..ఓ ప్రభూ! కృష్ణ! మా వంటి వారలయొక్క చూపునకు లక్ష్యమైనవాడవు ఎట్లు 
అగుదువు? 
ఇ) శ్లో! సహసా విదధీత న క్రియా- 
మవివేకః పరమాపదాం పదమ్‌! 
వృణతే హి విమృశ్యకారిణం 
గుణలుబ్దాస్స్యయమేవ సమృదః ॥ - కిరాతార్డునీయే - 2-30 
“..యుక్తాయుక్త విచక్షణలేకుండుట ఆపదలకు గొప్పస్థానమగుచున్నది. న 
ఎఫ్‌) పదమ్‌ - (పద్‌ - అచ్‌) 
1) “పదం వ్యవసితి త్రాణన్థానలక్ష్యాంఘ్రివస్తుషు” - అమరకోశః 3౩-93 


23 


46 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదతి। 'పద స్టార్యే॥ పద్యతి వా! “పద గతౌ” దివాది / ఆత్మనేపదీ / అనిట్‌! “పచాద్యచ్‌' 
(3-1-184) భావకర్శకరణేషు వా ఘజ్‌! 

2. “పదం శబ్లే చ వాక్యే చ వ్యవసాయాపదేశయోః। పాదతచ్చిహ్నయోః 
స్థాన త్రాణయోరజ్మవస్తునో” ఇతి విశ్వః। 

క్రియాదర్శము :- అధ్యాస్మహే - “ఆస - ఉపవేశనే”, అధి - ఉపసర్గపూర్వకాత్‌, 
అకర్మకమ్‌, సేట్స్‌ ఆత్మనేపదీ, లట్‌ - ఉత్తమపురుషబహువచనాంతః। 

అధి + ఆసే - అధ్యాసే, అధి + ఆస్వహే - అధ్యాస్వహే, అధి + ఆస్మహే - 
అధ్యాస్మహే. 


శ్లో త్వత్సమ్మావితమాత్మానం - బహు మన్యామహే వయమ్‌! 
ప్రాయః ప్రత్యయమాధత్తే - స్వగుణేషూత్తమాదరః ॥ 20 

పదవిభాగము :- త్వత్‌సంభావితమ్‌, ఆత్మానమ్‌, బహు, మన్యామహే, వయమ్‌, 
ప్రాయః, ప్రత్యయమ్‌, ఆధత్తే, స్వగుణేషు, ఉత్తమాదరః। 
అన్వయక్రమము :- వయం త్వత్సంభావితమ్‌ ఆత్మానం బహు మన్యామహే। 
ఉత్తమాదరః స్వగుణేషు ప్రాయః ప్రత్యయమ్‌ ఆధత్తే! 
ప్రతిపదార్థము ;- వయమ్‌ -మేము, త్వత్సంభావితమ్‌ - నీచేత గౌరవింపబడినట్టి, 
ఆత్మానమ్‌ - మమ్ము, బహు - అధికముగా, మన్యామహే - తలచుకొనుచున్నాము. 
ఉత్తమాదరః - గొప్పవారియొక్క ఆదరము, స్వగుణేషు - తమ గుణములయందు, 
ప్రాయః - తబుచుగా, ప్రత్యయమ్‌ ఆ నమ్మికను, ఆధత్తే - కలిగించును. 
తాత్సర్యము :- మేము నీచేత గౌరవింపబడినట్టి మమ్ము అధికముగా తలచుకొను 
చున్నాము. గొప్పవారియొక్క ఆదరము తమ గుణములయందు తజుచుగా నమ్మికను 
కలిగించును. 
విభక్తులు / క్రియలు :- 1. వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌; దకారాన్త 'అస్మచ్చబ్దము. 
ప్ర.బ. 2. త్వత్సంభావితమ్‌ - ...సంభావితమ్‌, ...సంభావితౌ, ...సంభావితాన్‌; అకారాన్త పుంలింగ 
... సంభావితశబ్దము. ద్వి.ఏ. ౩. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, ఆత్మా, ఆత్మనః నకారాన్త పుంలింగ 
ఆత్మన్‌శబ్దము. ద్వి. ఏ. 4. బహు - బహు, బహునీ, బహూని; ఉకారాన్త నపుంసకలింగ బహుశబ్దము. 


ప్ర.ఏ. 5. మన్యామహే - క్రియ 6. ఉత్తమాదరః - ఉత్తమాదరః, ఉత్తమాదరౌ, ఉత్తమాదరాః; 
అకారాన్త పుంలింగ ఉత్తమాదరశబ్దము. ప్ర.ఏ. 7. స్వగుణేషు - స్వగుణే, స్వగుణయోః, స్వగుణేషు; 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 47 


అకారాన్త పుంలింగ స్వగుణశబ్దము. స.బ. 8. ప్రాయః - అవ్యయము 9. ప్రత్యయమ్‌ - ప్రత్యయమ్‌, 
ప్రత్యయౌ, ప్రత్యయాన్‌; అకారాన్త పుంలింగ ప్రత్యయశబ్దము. ద్విఏ. 10. ఆధత్తే - క్రియ. 
సమాసాలు :- 
1. త్వత్సంభావితమ్‌ - త్వయా సంభావితః (తృ.త.) త్వత్సంభావితః తమ్‌। 
2. ఉత్తమాదరః - ఉత్తమాద్‌ ఆదరః (పం.త. ౫ 
8. స్వగుణేషు - స్వస్య గుణాః స్వగుణాః (షత.), తేషు స్వగుణేషు। 
సంధులు :- 
1. స్వగుణేషు + ఉత్తమాదరః - స్వగుణేషూత్తమాదరః - సవర్ణదీర్షసంధిః। 
2. ఉత్తమ + ఆదరః - ఉత్తమాదరః - సవర్ణదీర్షసంధిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. ప్రాయః- ఎ) (అవ్యయము) - ప్ర + అయ్‌ గతౌ+ అసున్‌!। బాహుల్యమ్‌। 
బి) శ్లో; తతో- హం శర్మవర్మా చ జ్ఞాతవన్నౌ క్రమేణ తామ్‌! 
అత్రాన్తరే స చ ప్రాయః పర్యహీయత వాసరః॥। 
-ఇతి కథాసరిత్సాగరే 6-123 
సి) శ్లో॥ ఆవిర్భూతానురాగాః క్షణముదయగిరేరుజ్జిహానస్య భానోః 
పర్ణచ్చాయైః పురస్తాదుపవనతరవో దూరమాశ్వేవ గత్వా! 
ఏతే తస్మిన్నివృత్తాః పునరపరగిరి ప్రాన్సపర్యస్తబిమ్చే 
ప్రాయో భృత్యాస్యజన్తి ప్రచలితవిభవం స్వామినం సేవమానాః॥ 24 
-ఇతి ముద్రారాక్షసే 4-22 
డి శ్లో! ప్రాయో ధనవతామెవ ధనతృష్పాగరీయసీ। 
పశ్య కోటిద్వయాసక్తం లక్షాయ ప్రవణం ధనుః 
- భోజచరితమ్‌ 
సాధారణముగ ధనమున్నవారికే ధనాశ ఉంటుంది. రెండు కోట్లుగల దానికి 
లక్షయందు ఆశగలుగుట చూడుడు. ధనుస్సునకు రెండుకోట్లు అనగా (2) 
అ(గములు ఉండును. అది లక్ష్యమునకై చూస్తూ ఉండుట లోకప్రసిద్ధముగదా! 


అలంకారములు: - "అత్ర అర్జాన్తరన్యాసాలంకారః ఈ శ్లోకమున ఉత్తరార్థముచే 
పూర్వార్థము సమర్థింపబడిన “అర్జానరన్యాసాలంకారము గలదు. 


48 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


క్రియాదర్శము:- 1. మన్యామహే - (మను-అవబోధనే (తెలియుట), సకర్మకమ్‌, 
సేట్స్‌ ఆత్మనేపదీ, తనాది ప్రకరణమ్‌ (8), లట్‌ - ఉత్తమపురుషబహువచనాంతః 
రూపాలు - మన్వే - మన్వహే / మనువహే - మన్మహే / మనుమహే) 
1..మన - జ్ఞానే” సకర్మకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ, దివాదయః (4) లట్‌ - 
ఉత్తమపురుషబహువచనాంతః। 
మన్యే - మన్యావహే - మన్యామహే 
సారూప్యముండుటచే పై రెండు ధాతువుల క్రియారూపములు ఇవ్వబడినవి. 
2. ఆధత్తే - ఆజ్‌ - ఉపసర్ద, 'డుధాజ్‌ - ధారణపోషణయోః (ధరించుట, 
పోషించుట) సకర్శకమ్‌, అనిట్‌, (ఉభయం) పరస్మైపదీ, లట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। ఆధత్తే - ఆదధాతే - అదధతే. 


శ్లో; యా నః ప్రీతిర్విరూపాక్ష - త్వదనుధ్యానసమృవా। 
సా కిమావేద్యతే తుభ్య - మన్తరాత్మాసి దేహినామ్‌॥। 21 

పదవిభాగము:- యా, నః, ప్రీతిః, విరూపాక్ష, త్వదనుధ్యానసమృవా, సా, కిమ్‌, 
ఆవేద్యతే, తుభ్యమ్‌, అన్తరాత్మా, అసి, దేహినామ్‌। 
అన్వయక్రమము:- హే విరూపాక్ష! నః త్వదనుధ్యానసమృవా యా ప్రీతిః సా 
తుభ్యం కిమ్‌ ఆవేద్యతే। త్వం దేహినామ్‌ అన్తరాత్మా అసి! 
ప్రతిపదార్థము: - హే విరూపాక్ష! - ఓ త్రిణేత్రుడా! ఓ ముక్కంటీ!, నః - మాయొక్క 
త్వదనుధ్యానసమృవా హనీ స్మరణవలన పుట్టుక కలదైన, యా - ఏ, ప్రీతిః - 
సంతోషము కలదో, సా - ఆ సంతోషము, తుభ్యమ్‌ - నీకొజకు, కిమ్‌ - ఏల, 
ఆవేద్యతే - విన్నవింపబడును, త్వమ్‌ - నీవు, దేహినామ్‌ - జీవులకు, అన్తరాత్మా 
- లోపలియాత్మవుగ, అసి - ఉన్నావు. 
తాత్సర్యము: - ఓ ముక్కంటీ! నీ స్మరణవలన పుట్టుక కలదైన మాయొక్క సంతోషము 
కలదో, ఆ సంతోషము నీకొజికు ఏల విన్నవింపబడును? నీవు ఏ జీవులకు 
లోపలియాత్మవుగ ఉన్నావు. 
పాఠాన్తరాలు:- 1. విరూపాక్ష - విశాలాక్ష 2. త్వదనుధ్యాన - తవనిధ్యాన ౨. 
ఆవేద్యతే - ఆఖ్యాయతే. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 49 


విభక్తులు / క్రియలు:- 1. హే విరూపాక్ష! - హే విరూపాక్ష!, హేవిరూపాక్షౌ!, హే విరూపాక్షాః 
! అకారాన్త పుంలింగ విరూపాక్షశబ్దము. సం.ప్రఏ. 2. నః - కన్సాన? దకారాన్త “అస్మచ్చబ్దము. 
ష.ఏ. 3.త్వదనుధ్యానసంభవా - ...సంభవా, ...సంభవే, ...సంభవాః ఆకారాన్త స్రీలింగ 
...సంభవాశబ్దము. ప్ర.ఏ. 4. యా - యా, యే, యాః దకారాన్త స్రీలింగ యచ్చబ్దము. ప్ర.ఏ. 5. 
ప్రీతిః - ప్రీతిః ప్రీతీ, ప్రీతయః ఇకారాన్త స్రీలింగ ప్రీతిశబ్ద్బము. ప్ర.ఏ. 6. సా - స్కా తే, తాః 
దకారాన్త ప్రీలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 7. తుభ్యమ్‌ - తుభ్యమ్‌, యువాభ్యామ్‌, యుష్మభ్యమ్‌ దకారాన్త 
యుష్మచ్చబ్దము. చ.ఏ. 8. కిమ్‌ - అవ్యయము 9. ఆవేద్యతే - క్రియ 10. త్వమ్‌ - త్వమ్‌, 
యువామ్‌, యూయమ్‌ దకారాన్త యుష్మచ్చబ్దము. ప్ర.ఏ. 11. దేహినామ్‌ - దేహినః, దేహినోః, 
దేహినామ్‌ నకారాన్త పుంలింగ దేహిన్‌శబ్బము. ష.బ. 12. అన్తరాత్మా - అన్తరాత్మా, అన్తరాత్మానౌ, 
అన్తరాత్మానః నకారాన్త పుంలింగ అన్తరాత్మన్‌శబ్దము. ప్ర.ఏ. 13. అసి - క్రియ. 
సమాసాలు: - 
1. విరూపాక్ష - విగతం రూపం యాభ్యాం తే విరూపే, తే అక్షిణీ యస్య 
(బహువ్రీహి) సః, విరూపాక్ష, తస్య సంబుద్ధిః। 
2. త్వదనుధ్యానసంభవా - తవ అనుధ్యానమ్‌ (షత. ) త్వదనుధ్యానమ్‌, తస్మాత్‌ 
సంభవతీతి। 
8. అన్తరాత్మా - అంతస్థి నత ఆత్మా (కర్మధా.) అన్నరాత్మ్నా। 
4. దేహినామ్‌ - దేహః ఏషామ్‌ అస్తీతి, దేహినః, (తద్ధితవృత్తిః) తేషామ్‌, 
దేహినామ్‌। 
సంధులు: - 
1. ప్రీతిః + విరూపాక్ష! - ప్రీతిర్విరూపాక్ష! - విసర్లసన్ధిః (రుత్వమ్‌)! 
2. అన్తరాత్మా + అసి - అన్తరాత్మాసి - సవర్ణదీర్షసన్టి నిః। 
పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కషప మాలు 
1. విరూపాక్ష - 
ఎ) 1. విరూపే అక్షిణీ యస్య బహువ్రీహౌ 'సక్ట్యక్షోః స్వాజ్ఞాత్‌ షద్‌' ఇతి ష్‌! 
(సూ. 5-4-116) 
2. వివిధాని రవిచన్హాగ్నిరూపాణ్యక్షీణస్య 
3. వివిధరూపాణి వివిధరూపేషు వా అక్షాణీన్లియాణ్యస్యేతి వా। 
వి) శో ఈశానః శశిశేఖరః పశుపతిః శూలీ శివః శంకరః, 
నల Mure 11 
.. వృషాంకః॥ 12 


25 


50 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్వ అహిర్చధ్నో విరూపాక్షః శిపివిష్ణో గణాధిపః। 
గంగాధరో మహాదేవో మృడః స్యాన్నీలలోహితః॥ 18 
- అని హలాయుధకోశము '45 నామములను పేర్కొన్నది. 
ప్రి శో దృశా దగ్గం మనసిజం జీవయన్తి దృశైవ యాః। 
విరూపాక్షస్య జయినీస్తాః స్తువేవామలోచనాః॥ 
-ఇతి సాహిత్యదర్పణే (10) 
2. అన్తరాత్మా - అన్తరాత్మ సాక్షిమాత్రం కో- ప్యాత్మా! అత్ర మనుః - 
శ్లో యో- స్యాత్మనః కారయితా తం క్షేత్రజ్ఞం ప్రచక్షతే! 
యః కరోతి తు కర్మాణి స భూతాత్నోచ్యతే బుధైః॥ 
శ్లో జీవసంజ్ఞో- న్తరాత్మా చ సహజః సర్వదేహినామ్‌। 
యన్న వేదయతే సర్వం సుఖం దుఃఖం చ జన్మసు॥ (12-12, 18) 
ఇతి; నహి సకలశరీరిణామఖిలకర్మసాక్షిభూతేన భవతా అస్మాకం హృదయగతం 
న విజ్ఞాతమితి సమృవతి। విజ్ఞాతస్యార్థస్య తు పునర్వచనమనర్థకమేవేతి భావః॥ - 
అని 'వివరణమ్‌” వ్యాఖ్య. 
క్రియాదర్శము: - 
1. ఆవేద్యతే - ఆజ్‌ ఉపసర్గ, “విద - సత్తాయామ్‌” కర్మణి, లట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। 
ఆవేద్యతే - ఆవేద్యేతే - ఆవేద్యన్త. 


శ్లో సాక్షాద్దృష్టో- సిన పున - ర్విద్మస్వా వయమజ్ఞుసా। 
ప్రసీద కథయాత్మానం - న ధియాం పథి వర్తనే॥ 22 

పదవిభాగము:- సాక్షాత్‌, దృష్టః, అసి, న, పునః, విద్మః, త్వా వయమ్‌, అళ్ఞాసా, 
ప్రసీద, కథయ, ఆత్మానమ్‌, న, ధియామ్‌, పథి, వర్తనే। 
అన్వయక్రమము:- (హే దేవ!) సాక్షాత్‌ దృష్టః అసి, అజ్టసా పునః త్వా వయం న 
విద్మః, (అతః) ప్రసీద, ఆత్మానం కథయ, ధియాం పథి న వర్తసే। 
ప్రతిపదార్థము - హే దేవ! - ఓ స్వామీ!, సాక్షాత్‌ - ప్రత్యక్షముగా, దృష్టః - 
చూడబడినవాడవు, అసి - అగుచున్నావు, అళ్ఞసా పునః - నిజముగా, త్వా - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 51 


నిన్ను వయమ్‌ - మేము, న విద్మః - ఎతుగము, (అతః) - (ఇందువలన, 
(ప్రసీద - అనుగ్రహింపుము, ఆత్మానమ్‌ - నిజరూపమును, కథయ - చెప్పుము, 
ధియామ్‌ - బుద్దులయొక్క పథి - మార్గమందు, న వర్తసే - లేవు. 
తాత్సర్యము:- ఓ స్వామీ! ప్రత్యక్షముగా చూడబడినవాడవు అగుచున్నావు. నిజముగా 
నిన్ను మేము ఎజుగము. అనుగ్రహింపుము. నిజరూపమును చెప్పుము. 
బుద్ధులయొక్క మార్గమందు లేవు. 
పాఠాన్తరాలు :- న పునర్మిద్మః - నో విద్మః పునః 
విభక్తులు / క్రియలు: -1. సాక్షాత్‌ - అవ్యయము 2. దృష్టః - దృష్టః, దృష్టా, దృష్టాః అకారాన్త 
పుంలింగ దృష్టశబ్దము. ప్ర.ఏ. 3. అసి - క్రియ 4. అళ్బసా - అవ్యయము ర. పునః, న - 
అవ్యయాలు 6. త్వామ్‌ - త్వామ్‌, యువామ్‌, యుష్మాన్‌ దకారాన్త యుష్పుచ్చబ్దము. ద్విఏ. 7. 
వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌, దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. ప్ర.బ. 8. విద్మః - క్రియ 
9. ప్రసీద - క్రియ 10. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, ఆత్మానౌ, ఆత్మనః నకారాన్త పుంలింగ ఆత్మన్‌శబ్దము 
ద్విఏ. 11. కథయ - క్రియ 12. ధియామ్‌ - ధియః, ధియోః, ధియామ్‌ ఈకారాన్త ప్రీలింగ 
ధీశబ్దము. షబ. 13. పథి - పథి, పథోః, పథిషు నకారాన్త పుంలింగ పథిన్‌శబ్దము. స.ఏ. 14. 
వర్తసే - క్రియ. 
సంధులు - 

1. సాక్షాత్‌ + దృష్టః - సాక్షాద్దుష్టు - జత్త్వసన్థిః। 

2. దృష్టః + అసి - దృష్టా- సి - పూర్వరూపసస్థిః 

8. పునః + విద్మః - పునర్విద్మః - విసర్గసన్థిః (రుత్వమ్‌) 26 

4. విద్మ + త్వామ్‌ - విద్మస్వామ్‌ - విసర్గసన్థిః (సకారాదేశః) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ధీః - (స్రీ) - 
ఎ) ధ్యైచిన్తాయామ్‌ భావే క్విప్‌ స్వమ్పసారణం చ। 
బి) శో! ప్రేక్షా ప్రజ్ఞా ప్రతిభా ధీర్థిషణా శేముషీ మనీషా చ। 

బుద్ధిర్మతి శ్చ మేధా సంఖ్యా సంవిత్తిరుపలద్దిః॥ 334 
అని హలాయుధకోశము 13 నామములను పేర్శొన్నది. 
సి) శ్లో॥ ధృతిః క్షమా దమో- స్తేయం శౌచమిన్టియనిగ్రహః। 
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్‌॥ ఇతి మనుః 6-92 


52 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


క్రియాదర్శము: - 1. అసి - అస (అస్‌) భువి, (ఉండుట), అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, అదాదిప్రకరణమ్‌(2), లట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
అసి - సః అ స 
2. విద్మః / విద్మ - విద (విద్‌) జ్ఞానే (తెలియుట) సకర్శకమ్‌, సేట్‌, పరస్మైపదీ, 
అదాదిప్రకరణమ్‌ (2), లట్‌ - ఉత్తమపురుషబహువచనాంతః। 
1. వేద - విద్వ - విద్మ 
2. వేద్మి - విద్వః - విద్మః 
* “విదో లటో వా వేత్తేర్లటః పరస్మైపదానాం ణలాదయో వాస్యుః ఇతి ణలో- 
భావపక్షే 
3. ప్రసీద - ప్ర - ఉపసర్గ, షద్‌ 'విశరణగత్యవసాదనేషు” 1. అకర్మకమ్‌, 2,3 
సకర్శకమ్‌. అనిట్‌, పరస్కైపదీ, తుదాది (6), లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః 
రూపాలు - ప్రసీద / ప్రసీదతాత్‌ - ప్రసీదతమ్‌ - ప్రసీదత. 
4. కథయ - 'కథ - వాక్య ప్రబంధే, సకర్శకమ్‌, సేట్‌, పరస్కైపదీ, చురాదిప్రకరణమ్‌ 
(10), లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
కథయ / కథయతాత్‌ - కథయతమ్‌ - కథయత. 


అవతారికా:- తాత్త్వికం రూపం తావదాస్తామ్‌। న దృశ్యమానమపి రూపం తత్త్వతో 
రూపయితుం శక్యమిత్యాహ - నీ తాత్తికరూపమట్లుంచుము. ప్రత్యక్షముగా 
అగపడుచున్న రూపమును నిరూపించుటకును మాకు శక్తి లేదనుచున్నారు. 

శ్లో కిం యేన సృజసి వ్యక్త - ముత యేన బిభర్షి తత్‌। 

అథ విశ్వస్య సంహర్తా - భాగః కతమ ఏష తే॥ 283 

పదవిభాగము:- కిమ్‌, యేన, సృజసి, వ్యక్తమ్‌, ఉత, యేన, బిభర్షి తత్‌, అధ, 
విశ్వస్య, సంహర్తా, భాగః, కతమః, ఏషః, తే। 
అన్వయక్రమము:- హే దేవ!, ఏషః తే భాగః కిమ్‌? యేన వ్యక్తం సృజసి సః, ఉత 
యేన తత్‌ బిభర్ని సః, అథ యః విశ్వస్య సంహర్తా సః, కతమః?। 
ప్రతిపదార్థము:- హే దేవ! - ఓ స్వామీ!, ఏషః - ఈ కనబడుచున్న, తే - 
నీయొక్క భాగః - రూపము, కిమ్‌ - ఏమి?, యేన - ఏ భాగముచేత, వ్యక్తమ్‌ - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 53 


స్ఫుటమగు ప్రపంచమును, సృజసి - పుట్టించుచున్నావో, సః కిమ్‌ - అది నీ 
రూపా? ఉత - లేక, యేన - ఏ భాగముచేత, తత్‌ - ఆ ప్రపంచమును, బిభర్షి 
- పాలించుచున్నావో, సః కిమ్‌ - అది నీ రూపా? అథ - లేక, యః - ఏ 
భాగము, విశ్వస్య -ప్రపంచముయొక్క సంహర్తా - ధ్వంసకమో, సః కిమ్‌ - అది 
నీ రూపా? కతమః - ఏది? 
తాత్పర్యము:- ఓ స్వామీ! ఈ కనబడుచున్న నీయొక్క రూపము ఏమి? ఏ 
భాగముచేత స్ఫుటమగు ప్రపంచమును పుట్టించుచున్నావో, అది నీ రూపా? లేక 
ఏ భాగముచేత ఆ ప్రపంచమును పాలించుచున్నావో, అది నీ రూపా? లేక ఏ 
భాగము ప్రపంచముయొక్క ధ్వంసకమో, అది నీ రూపా! ఏది? 
పాఠాన్తరాలు:- 1. అథో యస్తస్య - అథ విశ్వస్య. 
విభక్తులు / క్రియలు:- 1. ఏషః - ఏషః, ఏతౌ, ఏతే దకారాన్త పుంలింగ ఏతచ్చబ్దము. (ప్ర. ఏ. 
2. తే - తే యువయోః, యుష్మాకమ్‌ దకారాన్త యుష్మచ్చబ్దము. షఏ. 3. భాగః - భాగః, భాగౌ, 
భాగాః అకారాన్త పుంలింగ భాగశబ్దము. (ప్ర.ఏ. 4. కిమ్‌ - అవ్యయము 5. యేన - యద్దేతునా 
ఇత్యర్థః - అవ్యయము 6. వ్యక్తమ్‌ - వ్యక్తమ్‌, వ్యక్తా, వ్యక్తాన్‌ అకారాన్త పుంలింగ వ్యక్తశబ్దము. 
ద్విఏ. 7. సృజసి - క్రియ కి. స; -స తౌ, తే దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 9. ఉత, 
అథ - అవ్యయాలు 10. బిభర్షి - క్రియ 11. యః - యః, యౌ, యే దకారాన్త పుంలింగ 
యచ్చబ్దము. ప్ర.ఏ. 12. విశ్వస్య - విశ్వస్య, విశ్వయోః, విశ్వానామ్‌ అకారాన్త పుంలింగ విశ్వశబ్దము. 
షఏ. 13. సంహర్తా - సంహర్తా, సంహర్తారౌ, సంహర్తారః బుకారాన్త పుంలింగ సంహర్హృశబ్దము. 
ప్ర.ఏ. 14. కతమః - కతమః, కతమే, కతమాః అకారాన్త పుంలింగ కతమశబ్దము. ప్ర.ఏ. 
సంధులు: - 

1. కతమః + ఏషః - కతమ ఏషః - విసర్గలోపసన్గిః। 

2. ఏషః + తే - ఏషతే - సులోపః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

అత్ర సర్వత్ర భాగపదప్రయోగాద్‌ భాగే పరమార్ధభూతః సత్త్వరజస్తమోభిరస్ప ఎ్రష్టో 

S. ht aa ఆళి చ్‌ 

కళ్చిద సేవేతి వ్యజ్యతే। తాదృశస్య పరమార్థభూతస్యావగమవిషయో యమస్మాకం 
ప్రశ్న ఇతి చ ధ్వన్యతే। 
1. భాగః - (పుం.) భజ్యతే ఇతి। భజ్‌ కర్మణి ఘణ! అంశః। 
క్రియాదర్శము - 
1. సృజసి - 'సృజ - విసర్దే, సకర్శకమ్‌, అనిట్‌, పరసైపదీ, తుదాదయః (6), 


27 


54 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


లట్‌ - మధ్యమపురు షైకవచనాంతః। 
సృజసి - సృజథః - సృజథ 
2. బిభర్షి - “డుభృఇ్‌ (భృ) - ధారణపోషణయోః (ధరించుట, పోషించుట) 
సకర్శకమ్‌, అనిట్‌, (ఉభయ) పరస్మైపదీ, జుహోత్యాదయః (3), లట్‌ - 
మధ్యమపురు షైకవచనాంతః। 

బిభర్ని - బిభృథః - బిభృథ 


అవతారికా:- నను హర ఇత్యేవం నిశ్చయాత్‌ కథమయం సంశయస్తత్రాహః। 
హరుడీతడను నిశ్చయమునుండి యెట్లు ఈ సందియము అన చెప్పుచున్నారు. 
శ్లో; అథ వా సుమహత్యేషా - ప్రార్థనా దేవ తిష్టతు। 
చిన్తితోపస్థితాంస్తావ - చ్చాధి నః కరవామ కిమ్‌॥ 24 
పదవిభాగము:- అథ వా, సుమహతీ, ఏషా, ప్రార్థనా, దేవ, తిష్టతు, చిన్తితోపస్థితాన్‌, 
తావత్‌, శాధి, నః, కరవామ, కిమ్‌! 
అన్వయడక్రమము:- అథ వా హే దేవ! సుమహతీ ఏషా ప్రార్థనా తిష్టతు। 
చిన్తితోపస్థితాన్‌ నః తావత్‌ శాధి, కిం కరవామ। 
ప్రతిపదార్థము: - అథ వా - పోనీ, హే దేవ! - ఓ స్వామీ!, సుమహతీ - మిక్కిలి 
గొప్పదైన, ఏషా - ఈ, ప్రార్థనా - వేడికోలు, తిష్టకు - అటులుండుగాక!, 
చిన్తితోపస్థితాన్‌ - తలంపబడినవారమై వచ్చియున్న నః తావత్‌ - మమ్ములను 
ఐతే, శాధి - ఆజ్ఞాపింపుము, కిమ్‌ - ఏమి, కరవామ - చేయుదుము? 
తాత్సర్యము:- పోనీ ఓ స్వామీ! ఓ ముక్కంటీ! మిక్కిలి గొప్పదైన ఈ వేడికోలు 
అటులుండుగాక! తలంపబడిన వారమై వచ్చియున్న మమ్ములను ఐతే 
ఆజ్ఞాపింపుము. ఏమి చేయుదుము? 
విభక్తులు / క్రియలు:- 1. అథ, వా, తావత్‌, కిమ్‌ - అవ్యయాలు 2. దేవ! - హేదేవ!, 
హేదేవౌ, హేదేవాః అకారాన్త పుంలింగ దేవశబ్దము. సం.ప్ర.ఏ. 3. సుమహతీ - సుమహతీ, 
సుమహత్యౌ, సుమహత్యః ఈకారాన్త స్ర్రీలింగ సుమహతీశబ్దము. ప్ర.ఏ. 4. ఏషా - ఏషా, ఏతే, 
ఏతాః దకారాన్త స్రీలింగ ఏతచ్చబ్దము. ప్ర.ఏ. 5. ప్రార్థనా - ప్రార్థనా, ప్రార్థనే, ప్రార్థనాః ఆకారాన్త 
స్ర్రీలింగ ప్రార్థనాశబ్దము. ప్ర. ఏ. 6. తిష్టతు - క్రియ 7. చిన్తితోపస్టితాన్‌ - ... ఉపస్థితమ్‌, ... ఉపస్థితే, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 55 


...ఉపస్థితాన్‌ అకారాన్త పుంలింగ ... ఉపస్థితశబ్దము. ద్విబ. ర. నః - మామ్‌, ఆవామ్‌, నః దకారాన్త 
అస్మచ్చబ్దము. ద్వి.బ 9. శాధి - క్రియ 10. కరవామ - క్రియ. 
సమాసాలు: - 

1. సుమహతీ - శోభనా చ అసౌ మహతీ చ (కర్మధా.) 

2. చిన్తితోపస్టితాన్‌ - 

ఎ) చింతితేన ఉపస్థితాః (తృ.త.) చింతితో పస్థితాః, తాన్‌! 

బి చింతితాశ్చ తే ఉపస్థితాశ్చ (కర్మధా. ) చింతితోపస్థితాః, తాన్‌! 

సంధులు: - 

1. సుమహతీ + ఏషా - సుమహత్యేషా - యణాదేశసన్థిః। 

2. చిన్తితోపస్థితాన్‌ తావత్‌ - చిన్తితోపస్థితాంస్తావత్‌ - అనునాసికానుస్వారౌ 
రుత్వం చ। 

3. తావత్‌ శాధి - తావచ్చాది - ఛత్వమ్‌ శశ్ఫోటి (సూ. 8-4-62), 
ఛత్వమమీతివాచ్యమ్‌, పదాంతమందున్న వర్ణముల మొదటి నాలుగు 
అక్షరములకు (యుయ్యులకు) పరముగానున్న శకారమునకు అచ్చులుగాని, 
హయవరలుగాని పరమగుచో ఛకారము వికల్పముగ వచ్చును. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. ప్రార్థనా - (ప్రీ) 

ఎ) ప్ర + అర్థ్‌ + ణిచ్‌ + యుచ్‌! 

బి) అధ్యేషణాషణా యాచ్చా యాచనా ప్రార్ధనా స్మృతాః; 360 

అని హలాయుధకోశము “5 నామములను పేర్కొన్నది. 

సి) శ్లో; సనో దిగ్‌ జలమాకాశం గౌరన్నం ప్రార్థనా విషమ్‌। 
శ్రాద్ధస్య బ్రాహ్మణః కాలః కథం వా యక్ష! మన్యసే॥ 

- ఇతి మహాభారతే 3-312 / 81 
డి) “లబ్బావకాశా మే ప్రార్థనా” /'న దురవాపేయం ఖలు ప్రార్థనా” - ఇతి శాకున్తలే. 
(క్రియాదర్శము: - 

1. తిష్టతు - వా (స్థా) - గతి నివృత్తౌ (నిలుచుట), అకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, 
భ్వాదయః (1), లోట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 

తిష్టతు / తిష్టతాత్‌ - తిష్టతామ్‌ - తిష్టన్తు 


28 


56 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. శాధి - శాసు (శాస్‌) - అనుశిష్టా' (శాసించుటు, అదాది (2), సకర్శకమ్‌, 
సేట్‌్‌ పరస్పైెపదీ, లోట్‌ - మధ్యమపురు షైకవచనాంతః। 
శాధి / శివ్టాత్‌ - శిష్టమ్‌ - శిష్ట 
8. కరవామ - “డుకృజ్‌ (కృ) - కరణే” (చేయుట), తనాది (8), సకర్శకమ్‌, 
అనిట్‌, (ఉభయ) పరస్పైెపదీ, లోట్‌ - ఉత్తమపురుషబహువచనాంతః। 
కరవాణి - కరవావ - కరవామ. 
అవతారికా: - పరమేశ్వరః బుషీన్‌ ప్రత్యాహ। పరమేశ్వరుడు సప్తర్షులతో మాట్లాడుట. 
శ్లో అథ మౌలిగతస్యేన్లో - ర్విశదైర్దశనాంశుభిః। 
ఉపచిన్వన్‌ ప్రభాం తన్వీం - ప్రత్యాహ పరమేశ్వరః॥ 25 
పదవిభాగము:- అథ, మౌళిగతస్య, ఇన్లోః, విశదైః, దశనాంశుభిః, ఉపచిన్వన్‌, 
(ప్రభామ్‌, తన్వీమ్‌, ప్రత్యాహ, పరమేశ్వరః 
అన్వయక్రమము:- అథ పరమేశ్వరః మౌళిగతస్య ఇన్లోః తన్వీం ప్రభాం విశదైః 
దశనాంశుభిః ఉపచిన్వన్‌ ప్రత్యాహ। 
ప్రతిపదార్థము: - అథ - పిమ్మట, పరమేశ్వరః - పరమశివుడు, మౌళిగతస్య 
ఇన్లోః - శిరస్సును పొందినట్టి చంద్రునియొక్క తన్వీమ్‌ - కొద్దిపాటి, ప్రభామ్‌ - 
వెలుగును, విశదైః - స్వచ్చములైన, దశనాంశుభిః - దంతకాంతులతో, ఉపచిన్వన్‌ 
ఆ వృద్ధిపొందించుచు, ప్రత్యాహ - బదులు చెప్పెను. 
తాత్సర్యము: - పిమ్మట పరమశివుడు శిరస్సును పొందినట్టి చంద్రునియొక్క కొద్దిపాటి 
వెలుగును స్వచ్చములైన దంతకాంతులతో వృద్ధిపొందించుచు బదులు చెప్పెను. 
విభక్తులు / క్రియలు:- 1. అథ - అవ్యయము 2. పరమేశ్వరః - పరమేశ్వరః, పరమేశ్వరౌ, 
పరమేశ్వరాః అకారాన్త పుంలింగ పరమేశ్వరశబ్దము. ప్ర.ఏ. 8. మౌళిగతస్య - మౌళిగతస్య, 
మౌళిగతయోః, మౌళిగతానామ్‌ అకారాన్త పుంలింగ మౌళిగతశబ్దము. ష.ఏ. 4. ఇన్లోః - ఇన్లోః, 
ఇన్ఫ్వోః, ఇన్దూనామ్‌ ఉకారాన్త పుంలింగ ఇన్దుశబ్బము. షఏ. 5. తన్వీమ్‌ - తన్వీమ్‌, తన్వ్యా, తన్వీః 
ఈకారాన్త స్రీలింగ తన్వీశబ్దము ద్విఏ. 6. ప్రభామ్‌ - ప్రభామ్‌, ప్రభే, ప్రభాః ఆకారాన్త ప్రీలింగ 
ప్రభాశబ్దము. ద్వి.ఏ. 7. విశదైః - విశదేన, విశదాభ్యామ్‌, విశదైః అకారాన్త పుంలింగ విశదశబ్దము. 
తృ.బ. రి. దశనాంశుభిః - ...అంశునా, ...అంశునాభ్యామ్‌, ...అంశుభీః ఉకారాన్త 
పుంలింగ...అంశుశబ్దము. తృ.బ. 9. ఉపచిన్వన్‌ - ఉపచిన్వన్‌, ఉపచిన్వనౌ, ఉపచిన్వన్తః తకారాన్త 
పుంలింగ ఉపచిన్వత్‌శబ్దము. ప్ర.ఏ. 10. ప్రత్యాహ - క్రియ. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 57 


సమాసాలు: - 
1. పరమేశ్వరః - పరమః చాసౌ ఈశ్వరః (కర్మధా.) పరమేశ్వరః 
2. మౌళిగతస్య - మౌళిం గతః, మౌళిగతః (ద్వి.త.), తస్య! 
(ద్వితీయా శితాతీతపతితగతాత్యస్త ప్రాప్తాపన్నైః) ఇతి సమాసః। 
8. దశనాంశుభిః - దశనానామ్‌ అంశవః (షత.) దశనాంశవః, తైః 
సంధులు: - 
1. మౌళిగతస్య + ఇన్లోః - మౌళిగతస్యేన్లోః - గుణసన్ధిః। 
2. ఇన్లోః + విశదైః - ఇన్లోర్విశదైః - విసర్లసన్థిః (రుత్వమ్‌)! 
3. విశదైః + దశనాంశుభిః - విశదైర్దశనాంశుభిః - విసర్గసన్గిః। 
పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. విశదః - (త్రి) ఎ) వి శద్‌ అచ్‌। 
బి) శో శుచిర్మేధ్యం పవిత్రం చ పుణ్యం పావనముచ్యతే। 
విమలం విశదం వీఘ్రముజ్జ్వలం స్యాదనావిలమ్‌॥ 132 
- అని హలాయుధకోశము 10 నామములను పేర్కొన్నది. 
సి) శ్లో; ప్రసాదసుముఖే తస్మిన్‌ చే చ విశదప్రఖే। 
తదా చక్ష్ముష్మతాం ప్రీతిరాసీత్‌ సమరసా ద్వయోః॥ ర.వం. 4-18 
“ - స్వచ్చమగు కాంతిగల చంద్రుని, ప్రసన్నగుణో పేతుడైన రఘువంశమహారాజును 
చూచుచున్న వారందరికీ ఇరువురియందును సమానమైన ప్రీతికలిగెను.” 
డి) శ్లో! స్వచ్చామృఃస్నపనవిధౌ తమజ్ఞమోష్ట - 
స్తామ్బూలద్యుతివిశదో విలాసినీనామ్‌। 
వాసశ్చ ప్రతను వివిక్తమస్త్వితీయా - 
నాకల్పో యది కుసుమేషుణా న శూన్యః॥ 

- ఇతి శిశుపాలవధే - 8-70 
క్రియాదర్భము:- 1. ప్రత్యాహ - ప్రతి - ఉపసర్గ, బ్రూజో - వ్యక్తాయాం వాచి” 
ద్వికర్మకమ్‌, సేట్‌, వచ్యాదేశే (ఉభయం), అనిట్‌, పరస్మైపదీ। లట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। 
బ్రవీతి / ఆహ - (బూత / అహతుః - బ్రువన్తి / ఆహుః. 


29 


58 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో। విదితం వో యథా స్వార్థా - న మే కాళ్చిత్‌ ప్రవృత్తయః। 
నను మూర్తిభిరష్టాభి - రిత్ధంభూతో- స్మి సూచితః। 26 

పదవిభాగము:- విదితమ్‌, వః, యథా, స్వార్థా, న, మే, కాళ్చిత్‌, ప్రవృత్తయః, 
నను, మూర్తిభిః, అష్ట్రాభిః, ఇత్గంభూతః, అస్మి, సూచితః। 
అన్వయక్రమము:- (హే మునయల) కాళ్చిత్‌ మే ప్రవృత్తయః యథా స్వార్థాః న్య 
తథా వః విదితమ్‌। అష్టాభిః మూర్తిభిః ఇత్ధంభూతః సూచితః అస్మి 
ప్రతిపదార్థము: - హే మునయః - ఓ సప్తర్నులారా!), కాళ్చిత్‌ - ఏవి, మే - 
నాయొక్క (ప్రవృత్తయః ఆ వ్యాపారములు, యథా - ఎట్టు, స్వార్థాఃన ఆ 
స్వప్రయోజనములు కావో, తథా - అట్లే, వః - మీకు, విదితమ్‌ - తెలియును, 
అష్టాభిః - ఎనిమిదియగు, మూర్తిభిః - రూపములచేత, ఇత్గంభూతః - ఈలాగు 
పొందినవాడుగా, సూచితః - సూచింపబడినవాడుగ, అస్మి - ఉన్నాను. 
తాత్పర్యము:- ఏవి నాయొక్క వ్యాపారములు ఎట్లు స్వప్రయోజనములు కావో 
అట్లే మీకు తెలియును. ఎనిమిదియగు రూపములచేత ఈలాగు పొందినవాడుగా 
సూచింపబడినవాడుగ ఉన్నాను. 
విభక్తులు / క్రియలు:- 1. కాళ్చిత్‌ - అ 2. మే - మమ / మే, ఆవయోః / నౌ, అస్మాకమ్‌ / 
నః దకారాన్త “అస్మద్‌'శబ్ద్బ్దము. ష.ఏ. 3. ప్రవృత్తయః - ప్రవృత్తిః, ప్రవృత్తీ, ప్రవృత్తయః ఇకారాన్త 
స్రీలింగ ప్రవృత్తిశబ్దము. (ప్ర.బ. 4. యథా, న, తథా - అవ్యయాలు ర్‌. స్వార్థాః - స్వార్థః, స్వార్గౌ, 
స్వార్థాః అకారాన్త పుంలింగ స్వార్థశబ్దము. ప్ర.ఏ. 6. వః - తవ/తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ 
/ వః దకారాన్త యుష్మద్‌శబ్దము. ష.బ. 7. విదితమ్‌ - విదితమ్‌, విదితే, విదితాని; అకారాన్త 
నపుంసకలింగ విదితశబ్దము ప్రఏ. 8. అష్టాభిః - అష్టయా, అష్టాభ్యామ్‌, అవష్టాభిః; ఆకారాన్త 
ప్రీలింగ అష్టాశబ్దము. తృ.బ. 9. మూర్తిభిః - మూర్యా, మూర్తిభ్యామ్‌, మూర్తిభిః; ఇకారాన్త ప్రీలింగ 
మూర్తిశబ్దము. తృ.బ. 10. ఇత్ధంభూతః - ఇత్థంభూతః, ఇత్ధంభూతె, ఇత్ధంభూతా;; అకారాన్త 
పుంలింగ ఇత్ధంభూత శబ్దము. ప్ర.ఏ. 11. సూచితః - సూచిత, సూచితౌ, సూచితాః; అకారాన్త 
పుంలింగ సూచితశబ్దము. ్ర.ఏ. 12. అస్మి - క్రియ. 
సమాసాలు: - 

ఇత్గంభూతః - ఇత్థం భూతః ఇత్థంభూతః (సుపష్ఫుపాసమాసః) 
సంధులు: - 

1. వః + యథా - వో యథా - ఉత్వాదేశః। 

2. స్వార్లాః + న - స్వార్లా న - విసర్గలోపః। 

థి థి ౧ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 59 


3. మూర్తిభిః + అష్టాభిః - మూర్తిభిరష్టాభిః - విసర్గసన్ట్థిః (రుత్వమ్‌) 
4. అష్టాభిః + ఇత్ధంభూతః - అష్టాభిరిళ్ణంభూతః - విసర్గసనిః (రుత్వమ్‌) 
ర్‌. ఇత్గంభూతః + అస్మి - ఇళ్టంభూతో - స్మి - పూర్వరూపసస్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. అష్టాభిః మూర్తిభిః ఇత్ట్ధంభూతః - 
ఎ) శివమూర్తీనామష్టవిధత్వముక్తం శైవాగమతన్రే, తథా హి - 
“భూమిరాపో- నలో వాయురాత్మా వ్యోమ రవిః శశీ! 
ఇతీమాః సర్వలోకానాం ప్రత్యక్షాః శివమూర్తయళి”॥ ఇతి 
బి) శ్లో; యా సృష్టిస్స్రష్టురాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ 
యే ద్వే కాలం విధత్తశ్శుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్‌! 
యామాహుస్సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవన్తః 
ప్రత్యక్షాభిః ప్రపన్నాభిః తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః॥ 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే 1-1 
1) ఆదికాలప్రసిద్ధమగు జలమును 2. యథావిధిగా హోమముచేయబడు హవిస్సును 
వహించు అగ్నియు 8. హోమము చేయు పురుషుడును. 4,5. కాలప్రవర్తకులైన 
సూర్యచంద్రులును 6. (బ్రహ్మాోండమంతటను నిండి శబ్దగుణకమైయుండు 
ఆకాశమును 7. సకలబీజాధారమైన పృథ్వియును 8&. ప్రాణులకు ప్రాణవాయువును 
అనెడు “8 తనువులచేత అందటథికి ప్రత్యక్షమూర్తియగు పరమశివుడు మిమ్ము 
రక్షించుగాక! 
ఈ శ్లోకమును 'కంఠహారము'గా ధరింతురుగాక. 
సి) శ్లో; ఏకైశ్వర్యే స్థితో- పి ప్రణతబహుఫలే యః స్వయంకృత్తివాసాః 
కాన్తాసమ్మిశ్రదేహాప్యవిషయమనసాం యః పరస్తాద్యతీనామ్‌! 
అష్టాభిర్యస్య కృత్స గం జగదపి తనుఖి ర్చిభ్రతో నాభిమానః 
సన్మార్గాలోకనాయ వ్యపనయతు స వః తామసీం వృత్తిమీశః॥। 
- ఇతి మాళవికాగ్నిమిత్రే 1-1 
...అష్టవిధములైన శరీరములతో సర్వమును భరించువాడయ్యును, ఎవనికి 
అహంకారము లేశమంతయు లేదో, ఆ పరమశివుడు సన్మార్గమును చూపించుట 
కొజికై మీయొక్క మనస్సులయందున్న 'తమోమయచిత్తవృత్తిని తొలగించుగాక! 


80 


60 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


క్రియాదర్శము: - 1. అస్మి - “అస (అస్‌) - భువి (ఉండుట) అకర్మకమ్‌, అనిట్‌, 
పరసెపదీ, అదాది ప్రకరణమ్‌ (2), లట్‌ - ఉత్తమపురు షైకవచనాంతః। 
అస్మి - స్వః - స్శృః। 


శ్లో సోహం తృష్ణాతురైర్భష్టిం - విద్యుత్వానివ చాతకైః। 
అరివిప్రకృతైర్డేవైః - ప్రసూతిం ప్రతి యాచితః॥ 27 

పదవిభాగము:- సః, అహమ్‌, తృష్టాతురైః, వృష్టిమ్‌, విద్యుత్వాన్‌, ఇవ, చాతకైః, 
అరివిప్రకృతైః, దేవైః, ప్రసూతిమ్‌, ప్రతి, యాచితః। 
అన్వయక్రమము:- సః అహం 'తృష్టాతురైః చాతకైః వృష్టిం విద్యుత్వాన్‌ ఇవి 
అరివిప్రకృతైః దేవైః ప్రసూతిం ప్రతి యాచితః అస్మి 
ప్రతిపదార్థము:- సః అహమ్‌ - అట్టి నేను, తృష్టాతురైః - దప్పికగొన్న చాతకైః 
- చాతకపక్షులచేత, వృష్టిమ్‌ - వానను, విద్యుత్వాన్‌+ఇవ - మేఘునివలె, 
అరివిప్రకృతైః - శత్రువుచేత పీడింపబడిన, దేవైః - దేవతలచేత, ప్రసూతిమ్‌ ప్రతి 
- పుత్రోత్సాదనమునుగూర్చి, యాచితః - వేడుకొనబడినవాడుగ, అస్మి - ఉన్నాను. 
తాత్పర్యము: - అట్టి నేను, దప్పికగొన్న చాతకపక్షులచేత వానను మేఘుని వలె, 
శత్రువుచేత పీడింపబడిన దేవతలచేత పుత్రోత్సాదమునుగూర్చి వేడుకొనబడిన 
వాడుగ ఉన్నాను. 
విభక్తులు/క్రియలు: - 1. సః - సః, తౌ, తే; దకారాన్తపుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ., 2. అహమ్‌ 
- అహమ్‌, అవామ్‌, వయమ్‌; దకారాన్త “అస్మ'చ్చబ్దము. ప్ర.ఏ., 8. తృష్టాతురైః - తృష్టాతురేణ, 
తృష్టాతురాభ్యామ్‌, తృష్టాతురైః; అకారాన్త పుంలింగ తృష్టాతుర శబ్దము, తృ.బ., 4. చాతకైః - 
చాతకేన, చాతాకాభ్యామ్‌, చాతకైః; అకారాన్త పుంలింగ చాతకశబ్దము, తృ.బ., 5. వృష్టిమ్‌ - వృష్టిమ్‌, 
వృష్టీ, వృష్టీ; ఇకారాన్త స్ర్రీలింగవృష్టిశబ్దము, ద్వి.ఏ., 6. విద్యుత్వాన్‌ - విద్యుత్వాన్‌, విద్యుత్వన్తా, 
విద్యుత్వన్తః; తకారాన్త పుంలింగ విద్యుత్వచ్చబ్దము, ప్ర.ఏ., 7. అరివిప్రకృతైః - అరివిప్రకృతేన, 
అరివిప్రకృతాభ్యామ్‌, అరివిప్రకృతైః; అకారాన్త పుంలింగ అరివిప్రకృత శబ్దము, తృ.బ., &. దేవైః - 
దేవేన, దేవాభ్యామ్‌, దేవైః; అకారాన్తపుంలింగ దేవశబ్దము, తృ.బ., 9. ప్రసూతిమ్‌ - ప్రసూతిమ్‌, 
ప్రసూతీ, ప్రసూతీ౩; ఇకారాన్న స్రీలింగప్రసూతి శబ్దము, ద్వి.ఏ., 10. ప్రతి, ఇవ - అవ్యయాలు, 11. 
యాచితః - యాచితః, యాచితౌ, యాచితాః; అకారాన్త పుంలింగ యాచితశబ్దము, ప్ర.ఏ., 12. 
అస్మి - క్రియ. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 61 


సమాసాలు: - 
1. తృష్టాతురైః ఆ తృష్టయా ఆతురాః (తృ.త) తృష్టాతురాః, తైః 
2. విద్యుత్వాన్‌ - విద్యుత్‌ అస్తి యస్య (బహుట్రీహి) సః, విద్యుత్వాన్‌। 
త అరివి ప్రకృతైః - అరిభిః, విప్రకృతాః (తృ.త.) అరివిప్రకృతాః, తైః 
అరిణా విప్రకృతాః - ఏకవచనముగా టీకలో ఉన్నది. 
సంధులు: - 
1. సః +అహమ్‌ - సో- హమ్‌; పూర్వరూపసన్థిః 
2. తృష్టాతురైః + వృష్టిమ్‌ - తృష్హాతురైరృష్టిమ్‌ - విసర్గసన్థిః (రుత్వమ్‌) 
8. అరివిప్రకృతైః + దేవైః - అరివిప్రకృతైర్దేవైః - విసర్షసన్థిః (రుత్వమ్‌) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. చాతకః - (పుం.) ఎ) చతతే యాచతే జలమమ్బుదమితి। 
చత్‌ యాచనే + ణ్వుల్‌! 
క్రియార్థమైన క్రియ ఉపపదముగా నుండగా, లేనపుడును, ధాతువుపై 
భవిష్వదర్థమున తుమున్‌ (తుమ్‌), ణ్వుల్‌ (అక) ప్రత్యయములు చేరును. 
'తుమున్‌ ణ్వులౌ క్రియాయాం క్రియార్థాయామ్‌” (సూ. 8-౩-10) 
బి) శ్లో మనం మనం నుదతి పవనశ్చానుకూలో యథా త్వాం 
వామశ్చాయం నదతి మధురం చాతక స్తై సగన్గః। 
గర్భాదానక్షణపరిచయాన్నూనమాబద్ధమాలాః 
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః॥ 
- ఇతి మేఘదూతే-9 
వివరములకు 'మృణాళినీ” వ్యాఖ్య చూడగలరు. 
ప్రి శో ల సారబ్దశ్చాతకో మతః 
అని హలాయుధకోశము-2 నామములను పేర్కొన్నది. 
డి) శ్లో; తదన్యతస్తావదనన్యకార్యో 
గుర్వర్ధమాహర్తుమహం యతిప్వే। 
స్వస్త్యస్తు తే నిర్ణలితామ్భ్చుగర్భం 
శరద్ధనం నార్దతి చాతకో- పి॥ - ర.వం. 5-17 
టు తనలోని నీటి నంతటిని వర్షించి, శూన్యగర్భమైన శరత్మాలపు మేఘమును 
చేరి, చాతకపక్షి నీటికొరకై అర్థింపదు గదా!” 


31 


62 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అలంకారములు:- ఇందు 'అర్భానరన్యాసాలంకారి మున్నదని చెప్పదగును. ఈ 
శ్లోకమున పూర్వార్థముచేత ఉత్తరార్థము సమర్థింపబడిన 'అర్థాన్తరన్యాసము” గలదు. 
(క్రియాదర్శము:- “అస్మి - పూర్వము చెప్పబడినది. 


శ్లో అత ఆహర్హుమిచ్చామి - పార్వతీమాత్మజన్మనే। 
ఉత్పత్తయే హవిర్బోక్తు - ర్యజమాన ఇవారణిమ్‌॥ 28 

పదవిభాగము :- అతః, ఆహర్తుమ్‌, ఇచ్చామి, పార్వతీమ్‌, ఆత్మజన్ననే, ఉత్పత్తయే, 
హవిః, భోక్తు, యజమానః, ఇవ, అరణిమ్‌। 
అన్వయక్రమము :- అతః ఆత్మజన్మనే పార్వతీం యజమానః హవిర్బోక్తుః ఉత్పత్తయే 
అరణిమ్‌ ఇవ ఆహర్తుమ్‌ ఇచ్చామి। 
ప్రతిపదార్థము :- అతః - కావున, ఆత్మజన్ననే - పుత్రునికొబికు, పార్వతీమ్‌ - 
పార్వతీదేవిని, యజమానః - యజ్ఞము చేయువాడు, హవిర్భోక్తుః - అగ్నియొక్క 
ఉత్పత్తయే - పుట్టుకకొఅకు, అరణిమ్‌+ఇవ - అగ్నిమంథనదారువునువలె, 
ఆహర్హుమ్‌ - తీసికొనివచ్చుటకు, ఇచ్చామి - కోరుచున్నాను. 
తాత్పర్యము :- కావున, పుత్తునికొజికు పార్వతీదేవిని, యజ్ఞముచేయువాడు 
అగ్నియొక్క పుట్టుకకొణకు అగ్నిమంథనదారువునువలె, తీసికొనివచ్చుటకు 
కోరుచున్నాను. 
పాఠాన్తరాలు :- 1. ఉత్పత్తయే - ఉత్సాదాయ 
విభక్తులు / క్రియలు :- 1. అతః - అవ్యయము 2. ఆత్మజన్మనే - ఆత్మజన్ననే, ఆత్మజన్మభ్యామ్‌, 
ఆత్మజన్మభ్యః, నకారాన్త పుంలింగ ఆత్మజన్మన్‌ శబ్దము. చ.వి. 8. పార్వతీమ్‌ - పార్వతీమ్‌, పార్వత్యా, 
పార్వత్యః; ఈకారాన్త స్ర్రీలింగ పార్వతీశబ్దము. ద్వి.ఏ. 4. యజమానః - యజమానః, యజమానౌ, 
యజమానాః; అకారాన్త పుంలింగ యజమానశబ్దము .ప్ర.ఏ. 5. ఉత్పత్తయే - ఉత్పత్తయే, ఉత్పత్తిభ్యామ్‌, 
ఉత్పత్తిభ్యః; ఇకారాన్త ప్రీలింగ ఉత్పత్తిశబ్దము. చ.ఏ. 6. హవిర్భోక్తుః - హవిర్భోక్తుః, హవిర్భోక్రోః, 
హవిర్బ్చోక్తూణామ్‌; బుకారాన్త పుంలింగ హవిర్బోక్షృశబ్దము. షఏ. 7. అరణిమ్‌ - అరణిమ్‌, 
అరణీ, అరణీన్‌; ఇకారాన్త పుం(స్త్రీలింగ అరణిశబ్దము. ద్విఏ. 8. ఇవ - అవ్యయము 9. ఆహర్తుమ్‌ 
- అవ్యయము 10. ఇచ్చామి - క్రియ. 


సమాసాలు :- 
1. ఆత్మజన్ననే - ఆత్మనః జన్మ ఆత్మజన్మ (షత.) తస్మై! 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 63 


2. హవిర్భోక్తుః -భునక్తీతి భోక్తా హవిషః భోక్తా హవిర్భోక్తా (ష.త.) తస్య 
సంధులు :- 
1. అతః + ఆహర్హుమ్‌ - అత ఆహర్తుమ్‌ - విసర్గలోపః। 
2. హవిర్భోక్తుః + యజమానః - హవిర్భోక్తుర్యజమానః - విసర్దసన్థిః 
38. యజమానః + ఇవ - యజమాన ఇవ - విసర్గలోపః। 
4. ఇవ + అరణిమ్‌ - ఇవారణిమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అరణిః (పుం / క్రీ.) :- 
ఎ) 1. బు + అనిః అగ్నిసాధనీభూతకాష్టమ్‌ 
2. అర్యత ఇతి అరణిః। 
బి) నిర్మన్థకాష్టమరణిః.... అని హలాయుధకోశము *2” నామములను పేర్కొన్నది. 
సి) “వపక్షవక్షో- రణిమన్థనోత్ధః ప్రతాపవహ్నేరివ ధూమలేఖా” 
- ఇతి ధనంజయవిజయవ్యాయోగే। 
అని హలాయుధకోశవ్యాఖ్య - పేర్కొన్నది. 
డి) “అరిసృధృ్భధమ్యమ్యశ్యవిత్యాభ్యో- నికి (ఉణాదిప్రకరణమ్‌ 2 -102) 
అష్టభ్యో- నిప్రత్యయః స్యాత్‌! అరణిరగ్నేర్యోని॥ సరణిః॥ ధరణిః॥ ధమనిః। అమనిర్లతిః 
1 అశనిః। అవనిః। తరణిః బాహులకాద్రజనిః। 
ఇ) శ్లో! తత్తాద్భశో భగవతో వచసా నికామ - 
మాసాద్య మోదభరమాశ్రమాగతానామ్‌। 
ప్రాప్తారణేర్ణిజవరస్య శుచైవ సాక- 
మన్తం జగామ సమయో- పి మహానమీషామ్‌॥ చంపూభారతే - 5-15 
ఎఫ్‌) “ప్రయచ్చన్తి ఫలం భూమిరరణీవ హుతాశనమ్‌” పంచతంత్ర 1-126 
(అరణీ - ప్రీలింగరూపము). 
అలంకారములు :- అత్ర ఉపమామాహ। యజమానః హవిర్భోక్తుః ఉత్సాదాయ 
అరణిమివేతి; యజమానో యాగకర్తా హవిషో భోక్తురగ్నేః ఉత్సాదాయ ఉత్సాదనాయ। 
అరణిర్నామ అగ్నిహో త్రాదిష్వగ్నినిర్మన్థనార్థం నిర్మితం దారు! అగ్భ్యుత్పాదనార్థం 
యథా యజమానో- రణిమిచ్చతి, తథా అహం పుత్రోత్సాదనార్థం పార్వతీం 
పరిణేతుమిచ్భామీత్యర్థః। అత్ర ఆత్మనో యజమానోపమానేన ధర్మప్రవణత్వం 


32 


64 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సూచితమ్‌। ఆత్మజన్మనో వహ్వ్యుపమానేన తస్య లోకోత్తర ప్రతాపత్వం సూచితమ్‌। 
పార్వత్యా అరణ్యుపమానేన “ఉభే ఏవ క్షే వోఢుముభయోర్వీర్యమాహి తమ్‌’ 
ఇత్యాదినోక్తం పార్వత్యా ఏవాత్మవీర్యధారణయోగ్యత్వం వ్యజ్యతే। 

-అని “వివరణమ్‌” వ్యాఖ్య 
క్రియాదర్శము :- 1. ఇచ్చామి - “ఇష - ఇచ్చాయామ్‌” (కోరుట), తుదాదయః 
(6), సకర్మకమ్‌, సేట్‌, పరస్మైపదీ, లట్‌ - ఉత్తమపురుషైకవచనాంతః। 

ఇచ్చామి - ఇచ్చావః - ఇచ్చామః 


శ్లో తామస్మదర్ధే యుష్మాభి ఆ ర్యాచితవ్యో హిమాలయః। 
విక్రియాయై న కల్పన్తే - సంబన్గాః సదనుష్టితాః। 29 

పదవిభాగము:- తామ్‌, అస్మదర్ధే, యుష్మాభిః, యాచితవ్యః, హిమాలయః, 
విక్రియాయై, న, కల్పనే, సంబన్గాః, సదనుష్టితాః। 
అన్వయ క్రమము: - అస్మదర్ధే యుష్మాభిః తాం హిమాలయః యాచితవ్యః సదనుఫ్థితాః 
సమ్బన్గాః విక్రియాయై న కల్పనే! 
ప్రతిపదార్థము: - అస్మదర్ధే - నా నిమిత్తముగ, యుష్మాఖిః - మీచేత, తామ్‌ - ఆ 
పార్వతీదేవినిగూర్చి, హిమాలయః - హిమవంతుడు, యాచితవ్యః - వేడబడ 
వలసినవాడు, సదనుష్టితాః - సత్పురుషులచేత కూర్చబడిన, సమృన్దాః - 
సంబంధములు, విక్రియాయై - వికటించుటకొఅకు, న కల్పన్తే - ఏర్పడవు. 
తాత్పర్యము:- నా నిమత్తముగ ఆ పార్వతీదేవినిగూర్చి మీచేత హిమవంతుడు 
వేడబడవలసినవాడు. సత్పురుషులచేత కూర్చబడిన సంబంధములు వికటించుట 
కొజకు ఏర్పడవు. 
పాఠాన్తరాలు: - 

1. హమాలయః - హిమాచలః 
విభక్తులు / క్రియలు:- 1. అస్మదర్ధే - అస్మదర్ధే, అస్మదర్ధయోః, అస్మదర్థేషు; అకారాన్త పుంలింగ 
అస్మదర్ధశబ్దము. సట: 2: యుష్మాఖిః - త్వయా, యువాభ్యామ్‌, యుష్మాఖిః; దకారాన్త యుష్మచ్చబ్దము. 
తృ.ఏ. 3. తామ్‌ - తామ్‌, తే, తాః దకారాన్త స్రీలింగతచ్చబ్దము. ద్వి.ఏ. 4. హిమాలయః - 
హిమాలయః, హిమాలయౌ, హిమాలయా అకారాన్త పుంలింగ హిమాలయశబ్దము. ప్ర.ఏ. ర్‌. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 65 


యాచితవ్యః - యాచితవ్యః, యాచితవ్యౌ, యాచితవ్యాః, అకారాన్త పుంలింగ యాచితవ్యశబ్దము. 
ప్ర.ఏ. 6. సదనుష్టితాః - సదనుష్టితః, సదనుష్టితౌ, సదనుష్టితాః; అకారాన్త పుంలింగ సదనుష్టిత శబ్దము. 
ప్ర.బ. 7. సంబంధాః - సంబంధః, సంబంధౌ, సంబంధాః; అకారాన్త పుంలింగ సంబంధశబ్దము. 
ప్ర.బ. 8. విక్రియాయై - విక్రియాయె, విక్రియాభ్యామ్‌, విక్రియాభ్యః; ఆకారాన్త ప్రీలింగ విక్రియాశబ్దము. 
తృ.ఏ. 9. న - అవ్యయము 10. కల్పనే - క్రియ 
సమాసాలు: - 

1. అస్మదర్ధే - అస్మాకమ్‌ అర్థః (షత.) అస్మదర్ధ్థః, తస్మిన్‌ అస్మదర్ధే। 

2, సదనుష్టితాః - సద్భిః అనుష్టితాః (తృ.త.)! 

8. హిమాలయః - హిమస్య ఆలయః (షుత.) 
సంధులు: - 

1. యాచితవ్యః + హిమాలయః - యాచితవ్యో హిమాలయః - ఉత్వాదేశః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. “నిమిత్తాత్‌ కర్మయోగే” | ఇతి సప్తమీ! (వార్తికమ్‌) 

నిమిత్తమిహ ఫలమ్‌! సీమాబ్ఞ్ధకోశః। పుష్మలకో గన్ధమృగః। 

“చర్శణి ద్వీపినం హన్తి దన్నయోర్దన్తి కుంజరమ్‌। 

కేశేషు చమరీం హన్తి సీమ్ని పుష్మలకోహతః॥” (ఇతి భాష్యమ్‌) 
శ్లో॥ ఏషో- క్షమాలావలయం మృగాణాం 

కణ్డూయితారం కుశసూచిలావమ్‌। 

సభాజనే మే భుజమూర్థ్వబాహుః 

సవ్యేతరం ప్రాధ్వమితః ప్రయుజ్తే al - రవం. 13-483 

ఏష దక్షిణం భుజం మే సభాజనే సంమానననిమిత్తే సప్తమీ. 

- ఇతి పాణినిసూత్రవ్యాఖ్యాయామ్‌. 

అలంకారాలు:- అత్ర అర్థాన్తరన్యాసాలంకారః। 
ఈ శ్లోకమున ఉత్తరార్థముచే పూర్వార్థము సమర్దింపబడిన “అర్థాన్తరన్యాసా 
లంకారము' గలదు. అన్వయము - సరళము. 
క్రియాదర్భము: - కల్పన్తే - “'కృపూ-సామర్థ్య' (సమర్గుడగుట) భ్వాదిప్రకరణమ్‌(1), 
అకర్మకమ్‌, సేట్స్‌ ఆత్మనేపదీ, లట్‌-ప్రథమపురుషబహువచనాంతః। 

కల్పతే - కల్పేతే - కల్పనే 


33 


66 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అవతారికా :- న చాహం లౌల్యాత్‌ స్రియమిచ్చామి కిన్తు దేవోపకారాయ - 
యద్యేవం నిఖిలదేవేషు విద్యమానేషు హిమగిరేః శిలాభూతస్య కన్యాపరిణయేచ్చా 
కథమిత్యుక్తే సవవమే శ్లాఘ్యసంబన్లో- త్ర భవాస్టిమవానిత్యాహ!। 

నేనాసక్తిచే స్త్రీని కోరను, దేవతల యుపకారమునకై కోరుచున్నాను - అటైతే 
దేవతలనేకులుండగా జాతిస్వరూపముగల హిమవంతుని బిడ్డేల ననగా నాయన 
పూజ్యుడని చెప్పుచున్నాడు. 

శ్లో ఉన్నతేన స్థితిమతా - ధురముద్వహతా భువః। 

తేన యోజితసంబన్థం - విత్త మామప్యవజ్బుతమ్‌।। 30 

పదవిభాగము :- ఉన్నతేన, స్థితిమతా, ధురమ్‌, ఉద్వహతా, భువః, తేన, 
యోజితసంబన్థమ్‌, విత్త, మామ్‌, అపి, అవజ్పితమ్‌। 
అన్వయ(డక్రమము :- ఉన్నతేన స్థితిమతా భువః ధురమ్‌ ఉద్వహతా తేన 
యోజితసంబన్గం మామపి అవజ్బితం విత్త 
ప్రతిపదార్థము వా ఉన్నతేన - ఉన్నతుడును, స్థితిమతా - నిలుకడకలవాడును, 
భువః - భూమియొక్క ధురమ్‌ - బరువును, ఉద్వహతా - మోయువాడును 
అగు, తేన - ఆ పొమవంతునిచేత, యోజితసంబన్టమ్‌ - కూర్చబడిన 
చుట్టణికముగలవానిని, మామపి - నన్నును, అవజ్పితమ్‌ - వంచింపబడనివానినిగ, 
విత్త - తెలిసికొనుడు. 
తాత్సర్యము :- ఉన్నతుడును, నిలుకడగలవాడును, భూమియొక్క బరువును 
మోయువాడును అగు ఆ హిమవంతునిచేత కూర్చబడిన చుట్టటికముగల వానిని 
నన్నును వంచింపబడనివానినిగ తెలిసికొనుడు. 
విభక్తులు / క్రియలు :- 1. ఉన్నతేన - ఉన్నతేన, ఉన్నతాభ్యామ్‌, ఉన్నతైః; అకారాన్త పుంలింగ 
ఉన్నతశబ్దము. తృ.ఏ. 2. స్థితిమతా - స్థితిమతా, స్థితిమద్య్యామ్‌, స్థితిమద్భిః; తకారాన్త పుంలింగ 
స్థితిమత్‌ శబ్దము. తృ.ఏ. 3. భువః - భువః, భువోః, భువామ్‌; ఊకారాన్త ప్రీలింగ భూశబ్దము. 
షఏ. 4. ధురమ్‌ - ధురమ్‌, ధురౌ, ధురాన్‌; అకారాన్త పుంలింగ ధురశబ్దము. ద్వి.ఏ. 5. ఉద్వహతా 
- ఉద్వహతా, ఉద్వహద్భామ్‌, ఉద్వహద్శిః ; తకారాన్త పుంలింగ ఉద్వహత్‌శబ్దము. తృ. ఏ. 6. తేన 
- తేన, తాభ్యామ్‌, తైః ; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. తృ.ఏ. 7. యోజితసంబన్థమ్‌ జ 
యోజితసంబన్థమ్‌, యోజితసంబన్నౌ, యోజితసంబంధాన్‌; అకారాన్త పుంలింగ యోజితసంబంధ 
శబ్దము. ద్వి.ఏ. 8. మామ్‌ - మామ్‌, ఆవామ్‌, నః; దకారాన్త పుంలింగ “అస్మచ్చబ్దము. ద్వి.ఏ. 9. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 67 


అపి - అవ్యయము 10. అవళ్సొతమ్‌ - అవజ్బితమ్‌, అవజ్బితౌ, అవజ్బితాన్‌; అకారాన్త పుంలింగ 
అవజ్బ్చితశబ్దము. ద్వి.ఏ. 11. విత్త - క్రియ. 
సమాసాలు :- 
1. స్థితిమతా - స్థితిః అస్యాస్తీతి - స్థితిమాన్‌, (త. వృత్తిః) తేన। స్థితిమతా। 
2. ఉద్వహతా - ఉద్వహతీతి ఉద్వహన్‌ (త. వృత్తిః) తేన। ఉద్వహతా। 
8. యోజితసంబన్గమ్‌ - యోజితః సంబంధః యస్య (బహువ్రీహి) సః, 
యోజితసంబంధః, తమ్‌। 
4. అవజ్బ్పితమ్‌ - న వళ్సొతః, అవళ్సొతః (నళతత్సురుష), తమ్‌! 
సంధులు: - 
1. అపి + అవజ్చితమ్‌ - అప్యవజ్చితమ్‌ - యణాదేశసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉన్నతః (త్రి) :- ఎ) ఉత్‌ + నమ్‌+ క్ష 
బి శ్లో॥ ప్రాంశూచ్చమున్నతం తుజ్జముదగ్రం... 751 
- అని హలాయుధకోశము ‘రి నామములను పేర్శొన్నది. 
సి) శ్లో॥ సర్వాతిరిక్తసారేణ సర్వతేజోభిభావినా। 
స్థితస్సర్వోన్నతేనోర్వీం క్రాన్వా మేరురివాత్మనా॥ - ర.వం. 1-14 
“.. అందథికంటెను ఉన్నతమైన శరీరముచేత మేరుపర్వతమువలె భూమిని 
ఆక్రమించి ఉన్నవాడును...” 
క్రియాదర్శము :- విత్త :- “విద - జ్ఞానే” సకర్మకమ్‌, సేట్‌, పరస్మైపదీ, 
అదాదిప్రకరణమ్‌ (2), లోట్‌ - మధ్యమపురుషబహువచనాంతః। 
విద్ధి / విత్తాత్‌ - విత్తమ్‌ - విత్త 


34 


అవతారికా:- తర్జి స కిం వాచ్య ఇత్యాశజ్య్యహ। అట్రైనను ఏమి చెప్పవలయునో 
యన చెప్పుచున్నాడు. 
శ్లో॥ ఏవం వాచ్య స్స కన్యార్థ - మితి వో నోపదిశ్యతే। 
భవత్రణీతమాచార - మామనన్తి హి సాధవః॥। 31 
పదవిభాగము:- ఏవమ్‌, వాచ్యః, సః, కన్యార్థమ్‌, ఇతి, వః న, ఉపదిశ్వతే, 
భవత్రణీతమ్‌, ఆచారమ్‌, ఆమనన్తి, హి, సాధవః। 


68 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అన్వయ క్రమము: - 'కన్యార్థం స ఏవం వాచ్య” ఇతి వః న ఉపదిశ్యతే। హి సాధవః 
భవత్రణీతమ్‌ ఆచారమ్‌ ఆమనన్ని! 
ప్రతిపదార్థము: - కన్యార్థమ్‌ - కన్యకొబికు, సః - ఆ హిమవంతుడు, ఏవం 
వాచ్యః -ఇట్లు చెప్పబడవలసినవాడు, ఇతి - అని, వః - మీకు, న ఉపదిశ్యతే - 
చెప్పబడుటలేదు, హి - ఏలయన, సాధవః - విద్వాంసులు, భవత్రణీతమ్‌ - 
మీచేత రచింపబడిన, ఆచారమ్‌ - నడవడిని, ఆమనన్ని - ఉపదేశింతురు. 
తాత్సర్యము: - కన్యకొజకు ఆ హిమవంతుడు ఇట్లు చెప్పబడవలసినవాడు అని 
మీకు చెప్పబడుటలేదు. ఏలయన విద్వాంసులు మీచేత రచింపబడిన నడవడిని 
ఉపదేశింతురు. 
విభక్తులు / క్రియలు:- 1. కన్యార్థమ్‌ - క్రియావిశేషణమవ్యయము.2. సః - స్క, తౌ, తే ; 
దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 8. ఏవమ్‌ - అవ్యయము 4. వాచ్యః - వాచ్యః, వాచా, 
వాచ్యాః అకారాన్త పుంలింగ వాచ్యశబ్దము. ప్రఏ. 5. ఇతి, న, హి - అవ్యయాలు. 6. వ -తవ, 
యువయోః, వః; దకారాన్త యుష్మచ్చబ్దము. ష.బ. 7. ఉపదిశ్యతే - క్రియ - కర్మణి 8. సాధవః - 
సాధుః, సాధూ, సాధవః ఉకారాన్త పుంలింగ సాధుశబ్దము. ప్ర.బ. 9. భవత్రృణీతమ్‌ - భవత్రణీతమ్‌, 
భవత్ర్రణీతౌ, భవత్రణీతాన్‌; అకారాన్త పుంలింగ భవత్ర్రణీతశబ్దము. ద్విఏ. 10. ఆచారమ్‌ - 
ఆచారమ్‌, ఆచారౌ, ఆచారాన్‌; అకారాన్త పుంలింగ ఆచారశబ్దము. ద్వి.ఏ. 11. ఆమనన్తి - క్రియ. 
సమాసాలు: - 

1. కన్యార్థమ్‌ - కన్యాయె ఇదం కన్యార్థం క్రియావిశేషణవవ్యయము (చ.త.) 

2. భవత్రణీతమ్‌ - భవద్శిః ప్రణీతః (తృ.త.) భవత్ర్రణీతః, తమ్‌! 
సంధులు: - 

1. వాచ్యః + సః - వాచ్యస్సః - విసర్గసస్థిః। 

2. సః + కన్యార్థమ్‌ - స కన్యార్థమ్‌ - సులోపః। 

8. వః + న -వో న - ఉత్పాదేశః। 

4. న + ఉపదిశ్యతే - నోపదిశ్యతే - గుణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. కన్యార్థం - కన్యాయె ఇదం కన్యార్థమ్‌ - చ.త. 

“చతుర్ధి తదర్ధార్థబలిహిత సుఖరక్ర్తితైకి సూ. 2-1-85 
వా॥ అర్థేన నిత్యసమాసో విశేష్యలింగతా చేతి వక్తవ్యమ్‌। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 69 


చతుర్ధ్యన్తము తదర్ధవాచకముతోను, అర్థ, బలి, హిత, సుఖ, రక్షిత ప్రకృతిక 
సుబన్తములతో వికల్పముగ సమసించును. ఇందు అర్థశబ్దముతో సమాసము 
నిత్యము. విశేషలిజ్ఞతయును విహితము. 

ద్విజాయ అయమ్‌ - ద్విజార్థః 

ద్విజాయ ఇదమ్‌ - ద్విజార్థమ్‌. 

ద్విజాయ ఇయమ్‌ - ద్విజార్ధా. 
అలంకారములు:- ఇందు ఉత్తరార్థముచే పూర్వార్ణము నమర్థింపబడిన 
“అర్థాన్తరన్యాసాలంకారము” గలదు. 
(క్రియాదర్శము: - 
1. ఉపదిశ్యతే - ఉప - ఉపసర్ణ, “దిశ - అతిసర్జనె”. ఉప ఉపసర్గపూర్వకమైన ఈ 
ధాతువునకు “ఉపదేశించుటి అని అర్థము. సకర్మకమ్‌, అనిట్‌, ఉభయపదీ, 
కర్మణి ప్రయోగము, ఆత్మనేపదీ, లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 

ఉపదిశ్యతే - ఉపదిశ్యేతే - ఉపదిశ్యన్తె 
2. ఆమనన్తి - ఆజ్‌ - ఉపసర్గ, 'మ్నా - అభ్యాసే”, “పాభ్రూధ్మాస్థామ్నా! ఇతి 
మనాదేశః। సకర్శకమ్‌, అనిట్‌, పరసై పదీ, భ్వాదయః (1), లట్‌ - ప్రథమ 
పురుషబహువచనాంతః। 

ఆమనతి - ఆమనతః - ఆమనన్తి 


శో ఆర్యాప్యరున్థతీ తత్ర - వ్యాపారం కర్తుమర్హతి। 
ప్రాయేణైవంవిధే కార్యే - పురస్థీణాం ప్రగల్భతా॥ 82 

పదవిభాగము:- ఆర్యా, అపి, అరున్దతీ, తత్ర, వ్యాపారమ్‌, కర్తుమ్‌, అర్హతి, ప్రాయేణ, 
ఏవంవిధే, కార్యే, పురగ్టీణామ్‌, ప్రగల్భతా। 

అన్వయక్రమము:- ఆర్యా అరున్ధతీ అపి తత్ర వ్యాపారం కర్తుమ్‌ అర్హతి ప్రాయేణ 
ఏవంవిధే కార్యే పురగ్టీణాం ప్రగల్భతా (భవతి) 

ప్రతిపదార్థము: - ఆర్యా - పూజ్యురాలైన, అరున్గ్ధతీ అపి - అరున్ధతీదేవియును, 
తత్ర - ఆ వివాహకృత్యమునందు, వ్యాపారమ్‌ - సాహాయ్యమును, కర్తుమ్‌ - 
చేయుటకు, అర్హతి - తగును, ప్రాయేణ - తజుచుగా, ఏవంవిధే - ఇటువంటి, 


35 


70 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


కార్యే - వివాహకార్యమునందు, పురస్థీణామ్‌ - కుటుంబినులకు, ప్రగల్భతా - 
చాతుర్యము, (భవతి) - (ఉందును.) 

తాత్పర్యము:- పూజ్యురాలైన అరున్టతీదేవియును ఆ వివాహకృత్యమునందు 
సాహాయ్యమును చేయుటకు తగును. తజుచుగా ఇటువంటి వివాహకార్యమునందు 
కుటుంబినులకు చాతుర్యము ఉండును. 


పాఠాన్తరాలు: - 
1. వ్యాపారమ్‌ - సాహాయ్యమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. ఆర్యా - ఆర్యా, ఆర్యే, ఆర్యాః; ఆకారాన్త ప్రీలింగ ఆర్యాశబ్దము. 
ప్ర.ఏ. 2. అరున్దతీ - అరున్థతీ, అరున్ధత్యౌ, అరున్ధత్యః; ఈకారాన్త స్రీలింగ అరున్ధతీశబ్దము. (ప్ర.ఏ. 
3. తత్ర, అపి, ప్రాయేణ - అవ్యయాలు 4. వ్యాపారమ్‌ - వ్యాపారమ్‌, వ్యాపారౌ, వ్యాపారాన్‌ ; 
అకారాన్త పుంలింగ వ్యాపారశబ్దము. ద్వి.ఏ. 5. కర్తుమ్‌ - అవ్యయము 6. అర్హతి - క్రియ 7. 
ఏవంవిధే - ఏవంవిధే, ఏవంవిధియోః, ఏవంవిధేషు; అకారాన్న నపుంసకలింగ ఏవంవిధశబ్దము. 
స.ఏ. 8. కార్యే - కార్యే, కార్యయోః, కార్యేషు; అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము. స.ఏ. 9. 
పురగ్టీణామ్‌ - పురద్ర్యాః, పురగ్ల్వోః, పురగ్ధీణామ్‌; ఈకారాన్త స్రీలింగ పురగ్థీశబ్దము. ష.బ 10. 
ప్రగల్భతా - ప్రగల్భతా, ప్రగల్ఫ్భతే, ప్రగల్భతాః ఆకారాన్త స్ర్రీలింగ ప్రగల్భతాశబ్దము. (ప్ర. ఏ. 
సమాసాలు: - 
1. ఏవంవిధే - “ఏవం విధా యస్య (బహువ్రీహి) తద్‌, ఏవంవిధం, తస్మిన్‌ 
ఏవంవిగే। 
2. పురీ పురం - గృహం ధరతి ఇతి పురీ (కృద్‌వృత్తిః)। 
సంధులు: - 
1. ఆర్యా + అపి - అర్యాపి - సవర్ణదీర్ణసన్థిః। 
2. అపి + అరున్ధతీ - అప్యరున్థతీ - యణాదేశసన్థిః। 
3. ప్రాయేణ + ఏవంవిధే - ప్రాయేజ్రైవంవిధే - వృద్ధిసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ఆర్యా - (స్తీ) 
ఎ) బు+ ణ్యత్‌ + ప్రియాం టాప్‌! పార్వతీ। (్రేష్టా ప్రీ 
బి) శ్లో॥ “యస్యాః పాదే ప్రథమే ద్వాదశా మాత్రాస్తథా తృతీయే- పి। 
అష్టాదశ ద్వితీయే చతర్థకే పంచదశా సార్యా” - ఇతి శుతబోధః। 
(చన్లోవిశేషమైనప్పుడు) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 71 


సి) శ్లో; యత్రార్యా రుదతీ భీతా పాణ్ణవానిదమటబ్రవీత్‌। 
మహద్‌ వ్యసనమాపన్నా శిభినా పరివారితా॥ 
- ఇతి మహాభారతే - 3-12-87 
డి) (బు హలోర్హ్యత్‌ (సూ ౩-1-124) 
బువర్ధాన్నాద్ధలన్నాచ్చ ధాతోర్ట్యత్‌ స్యాత్‌! కార్యమ్‌। వర్జ్యమ్‌। 
ఆర్యేణ అర్హుమర్హెణ। బు - గతౌ। అనేన ణ్యత్‌। 
శ్లో॥ తేన సంగతమార్యేణ రామాజర్యం కురు ద్రుతమ్‌। 
లజ్బాం ప్రాప్య తతః పాప దశగ్రీవం హనిష్యసి॥ - ఇతి భట్టికావ్యే 6-54 
అలంకారములు:- అత్ర అర్థాన్తరన్యాసాలంకారః। 
(క్రియాదర్శము:- అర్హతి - అర్హ (అర్హ్‌ పూజాయామ్‌ (పూజించుట) సకర్మకమ్‌, 
సేట్‌, పరస్కైపదీ, భ్వాదిప్రకరణమ్‌ (1), లట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
అర్హతి - అర్షతః - అర్షన్తి. 


శ్లో; అథార్చత్యజ్బతి భజత్యపచాయతి చాత్మనే॥ 52 

శ్లో; చత్వారి వల్లాయతి చ సభాజయతి మానతి। 
సపర్యత్యర్చయతి చారాఘ్నోతి మహయత్యపి॥ 58 
పూజయత్యర్షయతి చ మహత్యారాధయత్యపి। 
మానయత్యజ్ఞుయతి చార్చతి యక్షయతే- ర్చనే॥ 54 


- ఇతి ఆఖ్యాతచగ్టికాయామ్‌ 2-2 


శో, తత్‌ ప్రయాతౌషధిప్రస్థం - సి 
మహాకోశీప్రపాతే- స్మిన్‌ - స పునరేవ నః॥ తతి 

పదవిభాగము:- తత్‌, ప్రయాత, ఓషధిప్రస్థమ్‌, సిద్ధయే, హిమవత్సురమ్‌, 
మహాకోశీ(ప్రపాతే, అస్మిన్‌, సంగమః, పునః, ఏవ, నః 

అన్వయ క్రమము:- తత్‌ ఓషధి ప్రస్థం హిమవత్సురం సిద్ధయే ప్రయాత। అస్మిన్‌ 
మహాకోశీప్రపాతే ఏవ నః పునః సంగమః (భవతు)! 

ప్రతిపదార్థము:- తత్‌ - కావున, ఓషధిప్రస్థమ్‌ - ఓషధి ప్రస్థమనెడి, హిమవత్సురమ్‌ 
- హిమవన్నగరమునుగూర్చి, సిద్ధయే - (వివాహకార్యము) సిద్ధించుటకొటికు, 


36 


72 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ప్రయాత - బయలుదేరుడు. అస్మిన్‌ - ఈ, మహాకోశీప్రపాతే ఏవ - మహాకోశియను 
నదియొక్క జలపాతమునందు, నః - మనకు, పునః - తిరిగి, సంగమః - కలయిక. 
తాత్సర్యము:- కావున ఓషధి ప్రస్థమనెడి హిమవన్నగరమునుగూర్చి వివాహకార్యము 
సిద్ధించుటకొణకు బయలుదేరుడు. ఈ మహాకోశియను నదీజలపాతమునందు 
మనకు తిరిగి కలయిక. 
పాఠాన్తరాలు:- 1. కోశీ - కౌశీ, 2. పునరేవ - పునరస్తు. 
విభక్తులు / క్రియలు:- 1. తత్‌ - అవ్యయము 2. ఓషధిప్రస్థమ్‌ - ఓషధిప్రస్థమ్‌, ఓషధిప్రస్తే, 
ఓషధిప్రస్థాన్సి అకారాన్త నపుంసకలింగ ఓషధిప్రస్థశబ్దము. ద్వి,ఏ 8. హిమవత్సురమ్‌ - హిమవత్సురమ్‌, 
హిమవత్సురే, హిమవత్సురాణి; అకారాన్త నపుంసకలింగ హిమవత్పురశబ్దము. ద్వి ఏ. 4. సిద్ధయే - 
సిద్ధయే, సిద్ధిభ్యామ్‌, సిద్ధిభ్యః ఇకారాన్త స్త్రీలింగ సిద్ధిశబ్దము. చ.ఏ. 5. ప్రయాత - క్రియ 6. అస్మిన్‌ 
= అస్మిన్‌, అనయోః, ఏషు; మకారాన్త పుంలింగ ఇదమ్‌శబ్దము. స.ఏ. 7. మహాకోశీప్రపాతే - 
...ప్రపాతే, ...ప్రపాతయోః, ...ప్రపాతేషుు అకారాన్త పుంలింగ ...ప్రపాతశబ్దము. స.ఏ. 8. ఏవ, 
పునః - అవ్యయాలు 9. నః - మమ, ఆవయోః, నః; దకారాన్త “అస్మచ్చబ్దము. షుబ. 10 .సంగమః 
- సంగమః, సంగమౌ, సంగమాక; అకారాన్త పుంలింగ సంగమశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 

1. ఓషధిప్రస్థమ్‌ - ఓషధీనాం ప్రస్థః యస్మిన్‌ తద్‌ ఓషధిప్రస్థమ్‌, తత్‌। 

2. హిమవత్సురమ్‌ - హిమవతః పురమ్‌ (షత.), హిమవత్సురమ్‌, తత్‌। 

3. మహాకోశీప్రపాతే - మహాకోశ్యాః ప్రపాతః మహాకోశీప్రపాతః (షత.), 

తస్మిన్‌! 

సంధులు: - 

1. ప్రయాత + ఓషధిప్రస్థమ్‌ - ప్రయాతౌషధిప్రస్థమ్‌ - వృద్ధిసన్థిః 

2. ...ప్రపాతే + అస్మిన్‌ - ...ప్రపాతే- స్మిన్‌ - పూర్వరూపసస్థిః 

8. పునః + ఏవ - పునరేవ - విసర్గసన్షిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ఓషధిః - (స్రీ) 
ఎ) ఓషో దాహో దీప్తిర్వా వీయతే- త్ర ఓష + ధా +కి। 
బి) “ఫలపాకావసానాస్తు బుధైరోషధయః స్మృతాః - అని హలాయుధకోషః 
సి) శ్లో॥ ఉద్భిజ్ఞాః స్థావరా జ్జేయా క బీజకణ్ణ ప్రరోహిణః। 

ఓషధ్యః ఫలాపాకాన్తా బహుపుష్పఫలోపగాః ॥ - ఇతి మనుః 1 -46 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 73 


డి)1. శ్లో॥। వనేచరాణాం వనితాసఖానాం 
దరీగ్భృహోత్సబ్దనిషక్తభాసః। 
భవన్తి యత్రాషధయో రజన్యా- 
మతైలపూరాస్సురతప్రదీపాః ॥ 
2. శో అథాషధీనామధిపస్య వద్దా 
తిథై చ జామిత్రగుణాన్వితాయామ్‌। 
సమేతబన్ఫుర్షిమవాన్సుతాయా 
వివాహదీక్షావిధిమన్వతిష్టత్‌!। - కు.సం. 7-1 
3) శ్లో! సరళాసక్తమాతంగ - గ్రైవేయస్సురితత్విషః 
ఆసన్నోషధయో నేతు - ర్నక్తమస్నేహదీపికాః॥ 


-కు.సం. 1-10 


- రవం. 4-75 
ఇ) 'దర్వివిదివేదిఖనిశాన్య[శ్రివేశికృష్యోషధి కట్యజ్ఞులయః।॥ 
ఏతే స్రియాం స్యుః పక్షే జీప్‌! దర్వీరిత్యాది। - లింగానుశాసన ప్రకరణమ్‌। 
క్రియాదర్శము:- 1. ప్రయాత - ప్ర - ఉపసర్ల, “యా - ప్రాపణే (పొందుట) 
(వెళ్లుట), సకర్మకమ్‌, అదాదయః (2), అనిట్‌, పరస్మైపదీ, లోట్‌ - మధ్యమపురుష 
బహువచనాంతః। 
ప్రయాహి / ప్రయాతాత్‌ - ప్రయాతమ్‌ - ప్రయాత. 


37 
శ్లో తస్మిన్‌ సంయమినామాద్యే - జాతే పరిణయోన్ముఖే। 
జహుః పరిగ్రహవ్రీడాం - ప్రాజాపత్యాస్తపస్వినః। 34 

పదవిభాగము:- తస్మిన్‌, సంయమినామ్‌, ఆద్యే, జాతే, పరిణయోన్ముఖే, జహుః, 
పరిగ్రహవ్రీడామ్‌, ప్రాజాపత్యాః, తపస్వినః। 

అన్వయక్రమము:- సంయమినామ్‌ ఆద్యే తస్మిన్‌ పరిణయోన్ముఖే జాతే (సతి) 
ప్రాజాపత్యాః తపిస్వనః పరిగ్రహవ్రీడాం జహుః। 

ప్రతిపదార్థము: - సంయమినామ్‌ - యోగులలో, ఆద్యే - మొదటివాడగు, తస్మిన్‌ 

- ఆ శివుడు, పరిణయోన్ముఖే - వివాహమునందు ఉత్సుకత కలవాడు, జాతే 

(సతి) - కాగా, ప్రాజాపత్యాః - కాయకనామవివాహ సంబంధులగు, తపస్వినః 


74 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


- సప్తర్షులు, పరిగ్రహవ్రీడామ్‌ - భార్యలచేత కలిగిన సిగ్గును, జహుః - వీడిరి. 
తాత్పర్యము: - యోగులలో మొదటివాడగు ఆ శివుడు వివాహమునందు ఉత్సుకత 
కలవాడు కాగా కాయకనామవివాహసంబంధులగు సప్తర్షులు భార్యలచేత కలిగిన 
నిగ్గును వీడిరి. (అనగా నప్తర్నులు - నిత్యము యోగానుసంధానము 
కల్గియుండువారు. ) 


పాఠాన్తరాలు:- 1. ఉన్నుఖే -ఉత్సుకే, 2. తపస్వినః - తపోధనాః 
విభక్తులు / క్రియలు:- 1. సంయమినామ్‌ - సంయమినః, సంయమినోః, సంయమినామ్‌ 
నకారాన్త పుంలింగ సంయమిన్‌శబ్దము. ష.బ. 2. ఆద్యే - ఆద్యే, ఆద్యయోః, ఆద్యేషు; అకారాన్త 
పుంలింగ ఆద్యశబ్దము. సవ, 8. తస్మిన్‌ - తస్మిన్‌, తయోః, తేషు; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. 
సః కు పరిణయోన్ముఖే - ...ఉన్ముఖే, ...ఉన్ముఖయోః, ... ఉన్ముఖేషు; అకారాన్త 
పుంలింగ... ఉన్ముఖశబ్దము. స.ఏ. 5. జాతే - జాతే, జాతయోః, జాతేషు; అకారాన్త పుంలింగ 
జాతశబ్దము. స.ఏ. 6. ప్రాజాపత్యాః - ప్రాజాపత్యం, ప్రాజాపత్యౌ, ప్రాజాపత్యా; అకారాన్త పుంలింగ 
ప్రాజాపత్యశబ్దము. ప్ర.బ. 7. తపస్వినః - తపస్వీ, తపస్వినౌ, తపస్వినః; నకారాన్త పుంలింగ 
తపన్విన్‌శబ్దము .ప్ర.బ. 8. పరిగ్రహవ్రీడామ్‌ - ...వ్రీడామ్‌, ...ప్రీడే, ...వ్రీడాః ఆకారాన్త 
ప్రీలింగవ్రీడాశబ్దము. ద్వి.ఏ. 9. జహుః - క్రియ. 
సమాసాలు: - 

1. పరిణయోన్ముఖే - పరిణయస్య ఉన్ముఖః (షత.) పరిణయోన్ముఖః, తస్మిన్‌! 

2. ప్రాజాపత్యాః - ప్రజానాం పతిః (షత.) ప్రజాపతిః, ప్రజాపతేః ఇమే 

(త.వృ. ) 

8. పరిగ్రహప్రీడామ్‌ - పరిగ్రహస్య (వీడా - పరిగ్రహవ్రీడా (షత. ) తామ్‌! 
సంధులు: - 

1. పరిణయ + ఉన్నుఖే - పరిణయోన్ముఖే - గుణసనిః। 

2. ప్రాజాపత్యః + తపస్వినః - ప్రాజాపత్యాస్తపస్వినః । విసర్గసన్ధిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ప్రాజాపత్యః - 
ఎ) 


శ్లో సహోభౌ చరతాం ధర్మమితి వాచానుభాప్య చ। 


కన్యాప్రదానమభ్యర్చ్య ప్రాజాపత్యో విధిః స్మృతః -మనుస్మృతి-3-30 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 75 


శ్లో ఇత్ముక్వ్వా చరతాం ధర్మం సహ యా దీయతే- ర్ధినే! 
స కాయః పావయేత్తజ్ఞః షట్‌షడ్‌ వంశయాన్సహాత్మనా॥ 

- యాజ్ఞవల్య్యస్మృతి -1-60 
వి)' 1 అని, ఈ శ్లోకాన్నే ఉదాహరించినాడు. - ఆప్టే 
(క్రియాదర్శము:- జహుః - “ఓహాక్‌ (హా) - త్యాగే” విడుచుట, జుహోత్యాదయః 
(3), సకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 

జహౌ - జహతుః - జహుః 


శ్లో॥ తతః పరమమిత్యుక్వ్వా - ప్రతస్థే మునిమణ్జలమ్‌। 
భగవానపి సంప్రాప్తః - ప్రథమోద్దిష్టమాస్పదమ్‌॥ 835 

పదవిభాగము:- తతః, పరమమ్‌, ఇతి, ఉక్తా, ప్రతస్థే, మునిమణ్ణలమ్‌, భగవాన్‌, 
అపి, సంప్రాప్త, ప్రథమోద్దిష్టమ్‌, ఆస్పదమ్‌। 
అన్వయక్రమము:- తతః, మునిమణ్ణలం పరమమ్‌ ఇతి ఉక్తా ప్రతస్థే భగవాన్‌ 
అపి ప్రథమోద్దిష్టమ్‌ ఆస్పదం సంప్రాప్తః। 
ప్రతిపదార్థము: - తతః - పిమ్మట, మునిమణ్ణలమ్‌ - సప్తర్ష్నులసమూహము, 
పరమమ్‌ - సరి, ఇతి - యని, ఉక్త్వా - పలికి, ప్రతస్థే - బయలుదేరెను. 
భగవాన్‌ + అపి - పూజ్యాడగు శివభగవానుడును, ప్రథమోద్దిష్టమ్‌ - తొలుత 
చెప్పబడిన, ఆస్పదమ్‌ - స్థానమునుగూర్చి, సంప్రాప్త - పోయెను. 
తాత్పర్యము:- పిమ్మట సప్తర్నులసమూహము సరియని పలికి బయలుదేరెను. 
పూజ్యుడగు శివభగవానుడును తొలుత చెప్పబడిన స్థానమును (మహాకోశీ 
ప్రపాతము) గూర్చి పోయెను. 
పాఠాన్తరాలు:- 1. పరమమ్‌ - ప్రమాణమ్‌ 2. సంప్రాప్తః - సంక్రాన్తః 
3. ఆస్పదమ్‌ - ఆశయమ్‌. 
విభక్తులు / క్రియలు:- 1. తతః - అవ్యయము 2. మునిమణ్జలమ్‌ - మునిమణ్జలమ్‌, మునిమబ్దలే, 
మునిమణ్జలాని; అకారాన్త నపుంసకలింగ మునిమణ్జలశబ్ద్బము. ప్ర.ఏ. 3. పరమమ్‌ - అవ్యయము 
4. ఇతి, అపి - అవ్యయాలు 5. ఉక్తా - అవ్యయము 6. ప్రతస్టే - క్రియ 7. భగవాన్‌ - భగవాన్‌, 
భగవనౌ, భగవన్తః; తకారాన్తపుంలింగభగవత్‌శబ్దము. (ప్ర. ఏ. 8. ప్రథమోద్దిష్టమ్‌ - ప్రథమోద్దిష్టమ్‌, 


38 


76 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ప్రథమోద్దిష్టే, ప్రథమోద్దిష్టాని; అకారాన్న నపుంసకలింగ ప్రథమోద్దిష్టశబ్దము. ద్వి ఏ. 9. ఆస్పదమ్‌ - 
ఆస్పదమ్‌, ఆస్పదే, ఆస్పదాని; అకారాన్త నపుంసకలింగ ఆస్పదశబ్దము. ద్విఏ. 10. సంప్రాప్త - 
సంప్రాప్తః, సంప్రాప్తా, సంప్రాప్తాఖ అకారాన్త పుంలింగ సంప్రాప్తశబ్దము. ప్ర.ఏ. , 
సమాసాలు: - 

1. మునిమణ్ణలమ్‌ - మునీనాం మణ్జలమ్‌ (షత.), మునిమణ్ణలమ్‌। 

9: ప్రథమోద్దిష్టమ్‌ - (పథమమ్‌ ఉద్దిష్టమ్‌ - ప్రథమోద్దిష్టమ్‌ (కర్మధా.) తత్‌! 


సంధులు: - 


1. ఇతి + ఉక్స్వ్వా - ఇత్యుక్త్వా - యణాదేశసస్థిః 
2. ప్రథమ + ఉద్దిష్టమ్‌ - ప్రథమోద్ధిష్టమ్‌ - గుణసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. భగవాన్‌ - (త్‌) - (త్రి.) 
ఎ) భగః 'ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ 
షణ్ఞాం భగ ఇతీబ్బనా” ఇత్యుక్తలక్షణం షడైశ్వర్యమస్యస్వేతి। 
బి) భగ + నిత్యయోగే మతుప్‌, మస్య వః 
సి) “త(త్రభవాన్‌ భగవానితి శబ్లో వృద్ధెః ప్రయుజ్యతే పూజ్యైః” - అని 
హలాయుధకోశము 
డి) “శ్లో; భగవానపి తా రాక్రీః శరదోత్ఫుల్లమల్లికాః। 
వీక్ష్య రన్తుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః॥।” - ఇతి భాగవతే 
ఇ) “శ్లో! నివేదనః సుఖాజాతః సుగన్గారో మహాధనుః। 
గన్ఫపాలీ చ భగవాన్‌ ఉత్భానః సర్వకర్మణామ్‌॥” 
- ఇతి మహాభారతే 13-17-127 
ఎఫ్‌) “ అథ భగవాన్‌ కుశలీ కశ్యపఃి” - ఇతి శాకున్తలే -5 
జి) శ్లో॥ ప్రకాశచన్రోదయనష్టదోషః 
ప్రవ్యత్తరక్ష్య పిశితాశదోషః। 
రామాభిరామేరితచిత్తదోషః 
స్వర్గ ప్రకాశో భగవాన్‌ ప్రదోషః॥ 
“పూజ్యమైన ప్రదోషసమయము స్వర్గమువంటి ప్రకాశము గలదాయెను.” 
హెచ్‌) “ఉత్పత్తిం చ వినాశం చ భూతానామాగతిం గతిమ్‌। 
వేత్తి విద్యామవిద్యాం చ స వాచో భగవానితి॥” 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 77 


(క్రియాదర్శము: - ప్రతస్టే - ప్ర - పూర్వకాత్‌ “ష్టా గతినివృత్తా విత్యస్మద్దాతో 
స్సకర్శకాత్‌ కర్తరిభూతే లిట్‌ ఆత్మనేపదీ ప్రథమపురు షైకవచనాంతః। 
ప్రతసే = ప్రతస్టాతే = ప్రతస్థిరే. 
శ్లో; స గుప్తమూల ప్రత్యన్తః శుద్ధపార్షిిరయాన్నితః। 
షడ్విధం బలమాదాయ - ప్రతస్టే దిగ్గిగీషయా॥ 


- రవం. 4-26 


శ్లో తే చాకాశమసిశ్యామ - ముత్పత్య పరమర్షయః। 
ఆసేదురోషధి ప్రస్థం = మనసా సమరంహసః॥ 36 


పదవిభాగము: - తే, చ, ఆకాశమ్‌, అసిశ్యామమ్‌, ఉత్పత్య, పరమర్షయః, ఆసేదుః 
ఓషధి ప్రస్థమ్‌, మనసా, సమరంహసః। 

అన్వయ క్రమము: - మనసా సమరంహసః తే పరమర్షయః చ అసిశ్యామమ్‌ ఆకాశమ్‌ 
ఉత్పత్య ఓషధిప్రస్థమ్‌ ఆసేదుః। 

ప్రతిపదార్థము: - మనసా - మనస్సుతో, సమరంహసః - సమానమైన వేగము 
కలవారైన, తే- ఆ, పరమర్షయః చ - సప్తర్షులును, అసిశ్యామమ్‌ - కత్తివలె 
నల్లనిదైన, ఆకాశమ్‌ - ఆకాశమునుగూర్చి, ఉత్పత్య - ఎగసి, ఓషధిప్రస్థమ్‌ - 
ఓషధి ప్రస్థమను హిమవన్నగరమును, ఆసేదుః - చేరిరి. 

తాత్పర్యము: - మనస్సుతో సమానమైన వేగముకలవారైన ఆ సప్తర్నులును కత్తివలె 
నల్లనిదైన ఆకాశమునుగూర్చి ఎగసి ఓషధి ప్రస్థమను హిమవన్నగరమును చేరిరి. 
పాఠాన్తరాలు:- 1. తే చాకాశ - అథాకాశ 2. పరమర్షయః - మునిపుంగవాః 
విభక్తులు / క్రియలు:- 1. మనసా - మనసా, మనోభ్యామ్‌, మనోభిక సకారాన్త నపుంసకలింగ 
మనశ్శబ్దము. తృ.ఏ. 2. సమరంహసః - సమరంహాః, సమరంహసౌ, సమరంహసః; సకారాన్త 
పుంలింగ సమరంహస్‌శబ్దము .ప్రబ3.తే-సః తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.బ. 
4. పరమర్షయః - పరమర్శిః, పరమర్షీ పరమర్షయః ఇకారాన్త పుంలింగ పరమర్నిశబ్దము. ప్ర.బ. 
ర్‌. అసిశ్యామమ్‌ - అసిశ్యామమ్‌, అసిశ్యామౌ, అసిశ్యామాన్‌; అకారాన్త పుంలింగ అసిశ్యామశబ్దము. 
ద్విఏ. 6. ఆకాశమ్‌ - ఆకాశమ్‌, ఆకాశౌ, అకాశాన్‌; అకారాన్త పుంలింగ ఆకాశశబ్దము. ద్విఏ. 
7. ఉత్పత్య - అవ్యయము 8. ఓషధిప్రస్థమ్‌ - ఓషధిప్రస్థమ్‌, ఓషధి ప్రస్టే, ఓషధిప్రస్థాన్‌; అకారాన్త 
పుంలింగ ఓషధిప్రస్థశబ్దము. ద్వి.ఏ. 9. ఆసేదుః - క్రియ. 


39 


78 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సమాసాలు: - 
1. సమరంహసః - సమం రహః యేషాం (బహువ్రీహి) తే సమరంహసః। 
2. పరమర్షయః - పరమాశ్చ తే బుషయశ్చ (కర్మధా.) పరమర్షయః 
8. అసిశ్యామమ్‌ - అసిః ఇవ శ్యామః అసిశ్యామః (కర్మధా. ) తమ్‌। “ఉపమానాని 
సామాన్యవచనైః ఇతి సమాసః। 
సంధులు: - 
1. చ + ఆకాశమ్‌ - చాకాశమ్‌ - సవర్డదీర్హసన్థిః 
2. ఆసేదుః + ఓషధిప్రస్థమ్‌ - ఆసేదురోషధిప్రస్థమ్‌ - విసర్గసనిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. అసిః - 
ఎొ1) అసతీతి, అస్‌ దీపా ఇన్‌! 
2) అస్యతే క్షిప్యతే, అస్‌ - ఇన్‌! 
బి) శో॥ నిస్రింశః కరవాలః ఖద్ద్గః కౌక్షేయకః కృపాణః స్యాత్‌! 
రిష్టిరసిచన్దహాసౌ తరవారిర్మణ్ఞలా(గం చ ॥ 472 
- అని హలాయుధకోశము “10” నామములను పేర్శొన్నది. 
సి) శ్లో పర్ణశాలామథ క్షిప్రం - వికృష్ణాసిః ప్రవిశ్య సః। 
వైరూప్యపౌనరుక్షేన - భీషణాం తామయోజయత్‌॥ - ర.వం. 12-40 
“..సీతారాములకెట్టి కీడును చేయునో అన్న భావముచేత, లక్ష్మణుడు ఖద్దపాణియె 
శీఘ్రముగా పర్ణశాలను చేరి, భయంకరరూపముతో అచటనున్న శూర్చణఖయొక్క 
ముక్కు చెవులను ఛేదించి, వికృతముగనున్నదానిని మరింత వికృతరూపిణిగ చేసెను. 
డి) శ్లో “అసిర్విశసనః ఖద్దస్తీక్ష ధారో దురాసదః। 
శ్రీగర్చో విజయశ్ర్రైవ ధర్మపాలో నమో- స్తుతే॥” - ఇతి వారాహీతన్షమ్‌ 
క్రియాదర్శము:- ఆసేదుః - ఆజ్‌ - ఉపసర్గ, 'షద్‌ - విశరణగత్యవసాదనేషు 
లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 
అససాద, అసేదతుః, ఆసేదుః 


© 


అవతారికా:- ఇతఃపరం దశభిః శ్లోకైరోషధి ప్రస్థమేవ వర్ణయతి। 
ఇటునుండి 10 శ్లోకములలో ఓషధిప్రస్థమునే వర్ణించుచున్నాడు. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 79 


శ్లో అలకామతివాహైవ - వసతిం వసుసమృదామ్‌। 
స్వర్గాభిష్యన్దవమనం - కృత్వేవోపనివేశితమ్‌।। 87 

పదవిభాగము:- అలకామ్‌, అతివాహ్యా, ఏవ, వసతిమ్‌, వసుసమ్పదామ్‌, 
స్వర్గాభిష్యన్గవమనమ్‌, కృత్వా, ఇవ, ఉపవేశితమ్‌। 
అన్వయడక్రమము:- వసుసవమ్పదాం వసతిమ్‌ అలకామ్‌ అతివాహ్య ఏవ, 
స్వర్ణాభిష్యన్దవమనం కృత్వా ఇవ ఉపవేశితమ్‌ ఓషధిప్రస్థమ్‌ ఆసేదుః ఇతి 
పూర్వేణాన్వయః। 
ప్రతిపదార్థము: - వసుసమ్పదామ్‌ - ధనసమృద్దులకు, వసతిమ్‌ - నిలయమైన, 
అలకామ్‌ - (కుబేరుని రాజధానియగు) అలకానగరమును, అతివాహ్య+ ఏవ- 
అతిక్రమించి, స్వర్గాభిష్యన్గవమనమ్‌ ఆ స్వర్గాతిరిక్తజనమును వెడలించుటకును, 
కృత్వా - చేసి, ఏవ - దీటుగా, ఉపవేశితమ్‌ ఇవ - నిర్మింపబదినదివలె నున్న 
ఓషధి ప్రస్థమ్‌, ఆసేదుః, ఇతి పూర్వేణాన్వయః। 
తాత్పర్యము:- ధనసమృద్దులకు నిలయమైన అలకానగరమును అతిక్రమించి 
స్వర్గాతిరిక్తజనమును వెడలించుటకు దీటుగాచేసి నిర్మింపబడినదివలె నున్న - 
ఓషధి ప్రస్థమును చేరిరి. 
పాఠాన్తరాలు:- 1. ఏవ - ఇవ, 2. వసు - బహు 38. ...ష్యన్గవమనం - 
...స్యన్టివమనం, ...స్యన్టిరమణమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. వసుసంపదామ్‌ - వసుసంపదః, వసుసంపదోః, వసుసమృదామ్‌ ; 
దకారాన్త స్రీలింగ ...సమ్బద్‌శబ్దము. ష.బ. 2. వసతిమ్‌ - వసతిమ్‌, వసతీ, వసతీక ఇకారాన్త 
ప్రీలింగ వసతిశబ్దము. ద్వి.ఏ. 3. అలకామ్‌ - అలకామ్‌, అలకే, అలకాక; ఆకారాన్త ్రీలింగ 
అలకాశబ్దము. ద్విఏ. 4 అతివాహ్య, ఇవ, కృత్వా - అవ్యయాలు 5. స్వర్ణాభిష్యన్నవమనమ్‌ - 
...వమనమ్‌, ...వమనౌ, ...వమనాన్‌; అకారాన్త పుంలింగ ...వమనశబ్దము. ద్వి ఏ. 6. ఉపవేశితమ్‌ 
- ఉపవేశితమ్‌, ఉపవేశితౌ, ఉపవేశితాన్‌; అకారాన్త పుంలింగ ఉపవేశితశబ్దము. ద్విఏ. 7. ఓషధి ప్రస్థమ్‌ 
- ఓషధి ప్రస్థమ్‌, ఓషధి ప్రస్టా, ఓషధి ప్రస్థాన్‌; అకారాన్త పుంలింగ ఓషధి ప్రస్థశబ్దము. ద్వివఏ. 8. 
ఆసేదుః - క్రియ. 
సమాసాలు: - 

1. వసుసంపదామ్‌ - వసూనాం సంపదః - (షత.) వసుసంపదః, తాసామ్‌। 

2. స్వర్గాభిష్యన్గవమనమ్‌ - స్వర్గస్య అభిష్యన్షః, స్వర్గాభిష్యన్దః (షత.) 

స్వర్గాభిష్యనస్య వమనమ్‌ (ష.త.), స్వర్లాభిష్యన్గవమనమ్‌। తత్‌। 


40 


80 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సంధులు: - 
1. అతివాహ్య + ఏవ - అతివాహైవ - వృద్ధిసస్థిః 
2. కృత్వా + ఇవ - కృత్వేవ - గుణసస్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. అభిష్యన్దః - 
అత్ర అభిష్యన్షశబ్లో భోజరాజేన వ్యాఖ్యాతః - 
శో ద్వావభిష్యన్దనిష్యన్లౌ సారే నిష్పీడనోద్ధవే। 
వ్యవస్థితాదభ్యధికో - ప్యభిష్యన్లో జనాదికః।। ఇతి 
అత్ర తు ధనం వివక్షితమ్‌ | అత ఏవాదిశబ్దప్రయోగః। అత్ర వైశ్రవణాలయస్య 
పరదేశత్వం స్వర్గస్య స్వదేశత్వం చ గమ్యతే, తేన చ వైశ్రవణో- పి హిమవదపేక్షయా 
న్యూనః, స్వర్షసంపదపి తదాయత్తేతి చ ధ్వన్యతే। 
యథాహ కౌటిల్యః - 
“భూతపూర్వమభూతపూర్వం వా జనపదం పరదేశాపవాహనేన స్వదేశాభిష్యన 
వమనేన వా నివేశయేద్‌” ఇతి। - 'వివరణమ్‌” వ్యాఖ్యాయామ్‌ 
అలంకారాలు: - అత్ర హిమవత్సురస్య ధనపరిపూర్ణత్వదర్శనాదుత్రేక్షాద్వయమ్‌। 
వైశ్శవణాలమభిభూమ తత్రస్థాః సంపదః సమానీయ విరచితమివేత్యేకా। 
స్వర్గాదతిరిక్తా సంపదః సమానీయ విరచితమివేత్యన్యా। ద్వివిధా హి నయవిదాం 
ప్రవృత్తిః। 
క్రియాదర్శము:- 1. ఆసేదుః - ఆజ్‌ - ఉపసర్గ, 'షద్‌ - విశరణగత్యవసాదనేషు” 
(నశించుట, గమనము, చంపుట) 1. అకర్మకమ్‌, 2,3. సకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, తుదాదిప్రకరణమ్‌(6), లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 
ఆససాద - ఆసేదతుః - ఆసేదుః 


శ్లో గజ్లాస్రోతఃపరిక్షిప్తం - వప్రాన్తర్ణ్వలితౌషధి। 
బృహన్మణిశిలాసాలం - గుప్తావపి మనోహరమ్‌॥ 838 
పదవిభాగము:- గజ్జాస్రోతఃపరిక్షిప్తమ్‌, వప్రాన్తర్ష్వలితౌషధి, బృహన్మణిశిలాసాలమ్‌, 
గుప్తా, అపి, మనోహరమ్‌। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 81 


అన్వయక్రమము:- గజ్లాస్రోతఃపరిక్షిప్తం వప్రాన్తర్ద్వలితాషధి బృహన్మణిశిలాసాలం 
గుప్తా అపి మనోహరమ్‌ ఓషధిప్రస్థమ్‌ ఆసేదుః, ఇతి పూర్వేణాన్వయః। 
ప్రతిపదార్థము: - గజ్లా(స్రోతఃపరిక్షిప్రమ్‌ - గంగానదీప్రవాహములతో చుట్ట 
బడినదియు, వషప్రాన్తర్ణ్వలితౌషధి - ప్రాకారముయొక్క లోపల ప్రకాశించుచున్న 
తరుగుల్మలతాతృణాదులు కలిగినదియు, బృహన్మణిశిలాసాలమ్‌ - గొప్పవగు 
మాణిక్యప్రాకారములు గలదియు, గుప్తా + అపి - సంవృతమయ్యును, మనోహరమ్‌ 
- సుందరమును అగు, ఓషధిప్రస్థమ్‌ ఆసేదుః ఇతి పూర్వేణాన్వయః 
తాత్పర్యము: - గంగానదీ ప్రవాహములతో చుట్టబడినదియు, ప్రాకారములోపల 
ప్రకాశించుచున్న తరుగుల్మలతాతృణాదులు కలదియు, గొప్పవగు మాణిక్య 
ప్రాకారములు గలదియు, సంవృతమయ్యును సుందరమును అగు - ఓషధి 
ప్రస్థమను హిమవన్నగరమును చేరిరి. 


విభక్తులు / క్రియలు:- 1. గజ్ఞాస్రోతఃపరిక్షిప్తమ్‌ - ...పరిక్షిప్తమ్‌, .. పరిక్షిప్తే, ...పరిక్షిప్తాని ; 
అకారాన్త నపుంసకలింగ ...పరిక్షిప్తశబ్బము. ద్వి.ఏ. 2. వటప్రాన్తర్ద్వలితౌషధి - ...ఓషధి, ...ఓషధినీ, 
...ఓషధీని; ఇకారాన్న నపుంసకలింగ ...ఓషధిశబ్దము. ద్విఏ. ౩. బృహన్మణిశిలాసాలమ్‌ - ...సాలమ్‌, 
...సాలే, ...సాలాని; అకారాన్త నపుంసకలింగ...సాలశబ్దము. ద్విఏ. 4. గుప్తా - గుప్తా గుప్తోః, 
గుప్తిషు; ఇకారాన్త నపుంసకలింగ గుప్తిశబ్దము. స.ఏ. 5. మనోహరమ్‌ - మనోహరమ్‌, మనోహరే, 
మనోహరాణి; అకారాన్త నపుంసకలింగ మనోహరశబ్దము. ద్విఏ. 6. అపి - అవ్యయము 
సమాసాలు: - 

1. గజ్లాస్రోతపరిక్షిప్తమ్‌ - గంగాయాః ప్రోతాంసి గంగాస్రోతాంసి, తైః పరిక్షిప్తమ్‌, 
గంగాస్రోతఃపరిక్షిప్తమ్‌, (ష.త.) 

2. వప్రాన్తర్ద్వలితాషధి - వప్రస్య అంతః (షత.) వప్రాంతః వప్రాంతే జ్వలితాః 
ఓషధయః యస్య (బహువ్రీహి) తత్‌, వప్రాంతర్జ్వలితాషధి తత్‌। 

3. బృహన్మణిశిలాసాలమ్‌ - మణీనాం శిలాః (షత. ) మణిశిలాః మణిశిలానామ్‌ 
సాలః। షత.) మణిశిలాసాలః, బృహద్‌ మణిశిలాసాలః యస్య (బహువ్రీహి) 
తత్‌, బృహన్మణిశిలాసాలమ్‌ తత్‌! 

4. మనోహరమ్‌ - మనసః హరమ్‌ - మనోహరమ్‌! 

సంధులు: - 
1. గుప్తా + అపి - గుష్తావపి - యాన్హాదేశవాన్తాదే శసన్థయః 


41 


82 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ఏచో- యవాయావః (సూ. 6-1-78). వఏఓఐబెలకు అచ్చుపరముగా 
నున్నప్పుడు క్రమముగా అయ్‌, అవ్‌, ఆయ్‌, ఆవ్‌ ఆదేశముగ వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. వప్రమ్‌ :- (నపుం.) పుం.) - ఎ) ఉప్వతే- (తేతి। వప్‌ + 'వృద్ధివపిభ్యాం 
రన్‌ ఇతి రన్‌! ఉణాదిసూత్రమ్‌ 2-281 'డువప్‌ - బీజసన్లానే”+ రన్‌! 
బి శ్లో॥ ...వప్రం క్షేత్రం చ కేదారమ్‌ ॥ అని హలాయుధకోశము 
సి) శ్లో; స వేలావప్రవలయాం పరిఖీకృతసాగరామ్‌। 
అనన్యశాసనాముర్వీం శశా సైకపురీమివ॥ - రవం. 1-80 
“ఆ దిలీపుడు సాగరపుచెలియలికట్టయే కోట ప్రహరీగోడగాను, సముద్రమే 
అగడ్తగా కల, ఇతరరాజులచే పాలింపబడనిదియును అగు భూమండలము 
నంతటిని, ఒకే ఒక్క పురమునువలె, ఏలెను” 
అలంకారాలు:- ఇందు “వ్యతిరేకాలంకారిమున్నదని చెప్పదగును. 
“వ్యతిరేకో విశేషశ్చేదుపమేయోపమానయోః” అని చంద్రాలోకలక్షణము. 
ఉపమేయోపమానములకు పోలికతోబాటు, భేదమును కూడా చెప్పినయెడల 
“వ్యతిరేకాలంకారిమగును. దాగియున్నను మనోహరమైనదని వర్ణింపబడుటచే 
వ్యతిరేకము ధ్వన్యమగుచున్న దిచట. 


శ్లో జితసింహభయా నాగా - యత్రాశ్వా బిలయోనయః 
యక్షాః కింపురుషాః పౌరా - యోషితో వనదేవతాః॥। 389 

పదవిభాగము:- జితసింహభయాః, నాగాః, యత్ర, అశ్వాః, బిలయోనయః, 
యక్షాః, కింపురుషాః, పౌరాః, యోషితః, వనదేవతాః। 

అన్వయ క్రమము: - యత్ర నాగా జితసింహభయాః అశ్వాః బిలయోనయః, యక్షాః 
కింపురుషాః పౌరాః, వనదేవతాః యోషితః (సన్తి) 

ప్రతిపదార్థము: - యత్ర - ఎచట, నాగాః - ఏనుగులు, జితసింహభయాః - 
జయింపబడిన సింహములవలన భయము కలవియో, అశ్వాః - గుజ్జములు, 
బిలయోనయః - కొండగుహలు ఉత్పత్తి స్థానములుగా కలవియో, యక్షాః - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 83 


యక్షులు, కింపురుషాః - కిన్నరులు, పౌరాః - పురజనులో, వనదేవతాః - 
వనదేవతలు, యోషితః - ప్రీలో 

తాత్పర్యము:- ఎచట ఏనుగులు జయింపబడిన సింహములవలన భయము 
కలవియో, గుజ్జములు కొండగుహలు ఉత్పత్తిస్థానముగా కలవియో, యక్షులు, 
కిన్నరులు పురజనులో, వనదేవతలు స్త్రీలో (అట్టి ఓషధిప్రస్థము. ) 
పాఠాన్తరాలు: - 1. జిత - వీత, 2. యక్షాః కిమ్చురుషాః - యక్షకిమ్బురుషాః 
విభక్తులు / క్రియలు:- 1. యత్ర - అవ్యయము 2. నాగాః - నాగః, నాగౌ, నాగాఖ అకారాన్త 
పుంలింగ నాగశబ్దము. ప్ర.బ. 3. జితసింహభయాః - ...భయః, ...భయౌ, ...భయాః; అకారాన్త 
పుంలింగ ...భయశబ్దము. ప్రబ. 4. అశ్వాః - అశ్వ, అశ్వౌ, అశ్వాఖ అకారాన్త పుంలింగ అశ్వశబ్దము. 
ప్ర.బ. 5. బిలయోనయః - బిలయోనిః, బిలయోనీ, బిలయోనయః; ఇకారాన్న పుంలింగ 
బిలయోనిశబ్దము ప్ర.బ. 6. యక్షాః - యక్ష, యక్షా, యక్షా; అకారాన్త పుంలింగ యక్షశబ్దము. 
ప్ర.బ. 7. కింపురుషాః - కింపురుషు, కింపురుషా, కింపురుషాః; అకారాన్త పుంలింగ కింపురుషశబ్దము. 
ప్ర.బ. 8. పౌరాః - పౌరః, పౌరౌ, పౌరాః, అకారాన్త పుంలింగ పౌరశబ్దము. ప్ర.బ. 9. వనదేవతాః 
- వనదేవతా, వనదేవతే, వనదేవతాః; ఆకారాన్త స్ర్రీలింగ దేవతాశబ్దము. (ప్ర.బ. 10. యోషితః - 


యోషిత్‌, యోషితౌ, యోషితః, తకారాన్త స్రీలింగ యోషిత్‌శబ్దము (ప్ర. బ. 

సమాసాలు: - 
1. జితసింహభయాః - సింహేభ్యః భయమ్‌ (పం.త.) సింహభయమ్‌। జితం 

సింహభయమ్‌ యేషాం తే (బహువ్రీహి) 

2. విలయోనయః - బిలాని యోనిః యేషాం (బహువ్రీహి) తే, విలయోనయః 
3. కింపురుషాః - కుత్సితాశ్చ తే పురుషాశ్చ, (గతిసమాసః) కింపురుషాః 
4. వనదేవతాః - వనే దేవతాః (స.త.) వనదేవతాః। 

సంధులు: - 
1. జితసింహభయాః + నాగాః - జితాసింహభయా నాగాః - విసర్గలోపః। 
2. నాగాః + యత్ర - నాగా యత్ర - విసర్గలోపః। 

. యత్ర + అశ్వాః - యత్రాశ్వాః - సవర్ణదీర్ణసన్టిః। 

. అశ్వా + బిలయోనయః - అశ్వా బిలయోనయః - విసర్గలోపః। 

పౌరాః + యోషితః - పౌరా యోషితః - విసర్గలోపః। 

. యోషితః+ వనదేవతాః - యోషితో వనదేవతాః - ఉత్వాదేశః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. అశ్వః - ఎ) అశ్చుతే మార్గం వ్యాప్నోతి ఇతి అశ్వః। అశూ వ్యాప్తా, 


రాలాయి లు 


42 


84 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అశూప్రుషిలటితి క్వన్‌। ఉణాదిసూత్రమ్‌ - 1-149 
బి) శ్లో॥ అర్వా గన్టర్వో- శ్వః సప్తిర్వాజీ తురంగమస్తురగః। 
తారో హరిస్తురజ్లో యుయురుకో ఘోటకో హయో వాహః॥। - అని 
హలాయుధకోశము “14 నామములను అందించినది. 
ప్రి) శో అమ్టృతాద్‌ బాప్పతో వహ్నేర్వేదేభ్యో- ణ్హాచ్చ గర్భతః। 
సామ్నా హయానుముత్పత్తిః సప్తధా పరికీర్తితా॥ 
డి) శ్లో; అతో- యమశ్వః కపిలానుసారిణా 
పితుస్వదీయస్య మయా పహారితః। 
అలం ప్రయత్నేన తవాత్ర మా నిధాః 
పదం పదవ్యాం సగరస్య సన్తతేః॥ - రవం. 8-50 
“నీ తండ్రిచేయు యాగమునకు సంబంధించి ఈ అశ్వమును, కపిలమహర్షితో 
సమానుడైన, నేను అపహరించితిని. ఇంక ఈ అశ్వరక్షణ విషయమునందు నీ 
ప్రయత్నము చాలును. సగరునిసంతానము పయనించినమార్గమందు నీవు 
కాలూనకుము. 
ఎఫ్‌) అశ్వములగతి విశేషములు 
శ్లో॥ ప్రథమా విక్రమా ధారా - ద్వితీయా పులకా మతా! 
తృతీయా పూర్ణకణ్జీ తు - చతుర్ధీ త్వరితా స్మృతా। 
పంచమీ చైవ యా ధారా నిరాలంబా ప్రకీర్తితా॥ 
జి) వీపు, తామ్ము, ముఖము, పక్కలు - వీనియందు మంచి సుళ్లుగల గుజ్జము 
“'పంచభద్రూమని పిలువబడును. 
హెచ్‌) పెక్కు వివరములకు ఇటీవల కాలములో 'డా॥సూర్యదేవర రవికుమార్‌'గారి 
సంపాదకత్వమున వెలువడిన పద్యకావ్యము “హయలక్షణవిలాసము'ను చూడగలరు. 


శ్లో శిఖరాసక్తమేఘానాం ఆ వ్యజ్యన్తే యత్ర వేశ్ళ్శనామ్‌। 
అనుగర్జితసందిగ్గాః - కరణర్మురజస్వనాః॥ 40 
పదవిభాగము:- శిఖరాసక్షమేవూనామ్‌, వ్యజ్యన్తే, యత్ర, వేశ్శనామ్‌, 
అనుగర్జితసందిగ్గాః, కరణః, మురజస్వనాః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 85 


అన్వయక్రమము:- యత్ర శిఖరాసక్తమేఘానాం వేశ్ళనామ్‌ అనుగర్జితసందిగ్దాః 
మురజస్వనాః కరణైః వ్యజ్యన్సే 
ప్రతిపదార్థము: - యత్ర - ఎచట, శిఖరాసక్తమేఘానామ్‌ - పై కప్పులయందు 
తగులుకొన్న మబ్బులు గలవైన, వేశ్ళనామ్‌ - భవనములకు, అనుగర్జితసందిగ్గాః 
- ప్రతిధ్వనులతో తుల్యమైన, మురజస్వనాః - మద్దెల మోతలు, కరణః - 
తాదనములచే, వ్యజ్యన్తే - తెలియజేయబడుచున్నవో. 
తాత్సర్యము: - ఎచట పైకప్పులయందు తగులుకొన్న మబ్బులుగలవైన భవనములకు 
ప్రతిధ్వనులతో తుల్యమైన మద్దెల మోతలు తాదనములచే తెలియజేయబడుచున్నవో. 
పాఠాన్తరాలు: - 1.వేశ్ళనామ్‌ - వేశ్ళసు 2. అనుగర్జిత - మనగర్జిత 3. మురజ 
- మురవ 
విభక్తులు / క్రియలు:- 1. శిఖరాసక్తమేఘానామ్‌ - ...మేఘస్య, ...మేఘయోః, ...మేఘానామ్‌ 
అకారాన్త పుంలింగ ...మేఘశబ్దము. షుబ. 2. వేశ్ళనామ్‌ - వేశ్శనః, వేశ్శనోః, వేశ్ళనామ్‌; నకారాన్త 
పుంలింగ వేశ్శన్‌శబ్దము. షబ. 3. అనుగర్జితసందిగ్గాః - ...సందిగ్ధః, ...సందిగ్గౌ, సందిగ్గా; అకారాన్త 
పుంలింగ సందిగ్గశబ్దము. ప్ర.బ. 4. మురజస్వనాః - ...స్వనః, ...స్వనౌ, ...స్వనాః అకారాన్త 
పుంలింగ ...స్వనశబ్దము. ప్ర.బ. 5. కర్లణః - కరణేన, కరణాభ్యామ్‌, కరణైః; అకారాన్త నపుంసకలింగ 
కరణశబ్దము. తృ.బ. 6. వ్యజ్యన్తే - క్రియ - కర్మణి. 
సమాసాలు: - 

1. శిఖరాసక్తమేఘానామ్‌ - శిఖరేషు ఆసక్తా (స.త.) శిఖరాసకాః, శిఖరాసక్తాః 

మేఘాః యేషాం (బహువ్రీహి) తే, శిఖరాసక్తమేఘాః తేషామ్‌। 

ga అనుగర్జితసందిగ్గాః - అనుగర్జితైః సందిగ్గాః (తృ.త.) అనుగర్జితసందిగ్గాః 

8. మురజస్వనాః - మురజానాం స్వనాః (షు త.) మురజస్వనాః। 
సంధులు: - 

1. శిఖర + ఆసక్త - శిఖరాసక్త - సవర్ణదీర్ణసన్టిః। 

2. కరణః + మురజస్వనాః - కరణైర్మురజస్వనాః - విసర్దసస్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. మురజః - (పుం.) 
ఎ) మురాత్‌ సంవేష్టనాత్‌ జాతః అసౌ। ముర + జన్‌ + డ। మృదబ్దః। 
వి ...మృదజ్లో మురజః స్మృతః - అని హలాయుధకోశము (97) 


43 


86 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సి) శ్లో; మురజపణవమేఘఘోషవద్‌ దశరథ వేశ్ళ బభూవ యత్సురా। 
విలపితపరిదేవనాకులం వ్యసనగతం తదభూత్‌ సుదుఃఖితమ్‌॥ 
- ఇతి రామాయణే 2-39-41 
డి) శ్లో॥ సాననం నన్గిహస్తాహతమురజరవాహూతకౌమారబర్షి- 
త్రాసాన్నాసాగ్రరన్టం విశతి ఫణిపతౌ భోగసంకోచభాజి। 
గణ్లోడ్డీనాలిమాలాముఖరి తకకుభస్తాబ్లవే శూలపాణే - 
ర్వైనాయక్యశ్చిరం వో వదనవిధుతయః పాన్తు చీత్మారవత్యః॥ 
- ఇతి మాలతీమాధవే 1-1 
ఇ) శ్లో ధైర్యావలంబినమపి త్వరయతి మాం మురజవాద్యరవో- యమ్‌। 
అవతరతః సిద్ధిపథం శబ్దః స్వమనోరథ స్యేవ॥ 22 
- ఇతి మాళవికాగ్నిమిత్రే - ప్రథమాజ్మే 
ఎఫ్‌) శ్లో! నృత్తవాదిత్రగీతానాం ప్రయోగవశభేదినామ్‌। 
సంస్థానం తాడనం రోధః కరణాని ప్రచక్షతే॥ 
- ఇతి రాజకన్లర్చనామ సంగీతశా(్రే- అని 'వివరణవ్యాఖ్య” పేర్శొన్నది. 
అలంకారాలు:- అత్ర నిశ్చయాన్తః సందేహాలంకారః। తల్లక్షణం యథా- 
శ “సందేహ; ప్రాకృతే- న్యస్య సంశయః ప్రతిభోత్ధితః। 
శుద్దో నిశ్చయగర్భో- సౌ నిశ్చయాన్త ఇతి త్రిధా!” ఇతి! 
క్రియాదర్శము:- 1. వ్యజ్యన్తే - వి -ఉపసర్గ, 'అఇన్టా - వ్యక్తిమక్ష్యకాన్నిగతిషు” 
(వ్యక్తపరచుట, పూనుకొనుట, ప్రకటించుట, గమనము) సకర్శకమ్‌, వేట్‌, పరస్మైపదీ, 
కర్మణి, రుదాదిప్రకరణమ్‌, లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః 
వ్యజ్యతే - వ్యజ్యేతే - వ్యజ్యన్తే. 


శ్లో; యత్ర కల్పద్రుమైరేవ - విలోలవిటపాంశుకైః। 
గృహయన్రపతాకాశ్రీ - రపౌరాదరనిర్మితా॥। 41 
పదవిభాగము:- యత్ర, కల్పద్రుమైః, ఏవ, విలోలవిటపాంశుకైః, గృహయన్ర 
పతాకాశ్రీః, అపౌరాదరనిర్మితా। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 87 


అన్వయక్రమము:- యత్ర విలోలవిటపాంశుకైః కల్చద్రుమైః ఏవ అపౌరాదరనిర్మితా 
గృహయన్రయపతాకాలత్రీః (సంభవతి) 

ప్రతిపదార్థము: - యత్ర - ఎచట, విలోలవిటపాంశుకైః - కదలుచున్న కొమ్మల 
యందలి వస్తములుగల, కల్పద్రుమైః ఏవ - కల్పవృక్షములచేతనే, అపారాదర 
నిర్మితా - పొరప్రయత్నము లేకుండానే నిర్మితమైన, గృహయంత్ర పతాకాశ్రీః - 
గృహములయందలి ఆధారదారువులందుండు జెండాలశోభ (సంభవతి - 
సమకూడునో) 


తాత్సర్యము:- ఎచట కదులుచున్న కొమ్మలయందలి వస్తములుగల 
కల్పవక్షములచేతనే పౌరప్రయత్నములేకయే నిర్మితమైన గృహములయందలి 
ఆధారదారువులందుండు జెండాలశోభ సమకూడునో. 


పాఠాన్తరాలు:- 1. గృహయన్ర - గృహద్వార. 

విభక్తులు / క్రియలు : 1. విలోలవిటపాంశుకైః - ...అంశుకేన, ... అంశుకాభ్యామ్‌, ...అంశుకైః 
అకారాన్త పుంలింగ... అంశుశబ్దము. తృ.బ. 2. కల్పద్రుమైః - కల్పద్రుమేణ, కల్ప[ద్రుమాభ్యామ్‌, 
కల్పద్రుమైష అకారాన్త పుంలింగ కల్పద్రుమశబ్దము. తృ.బ. 3. ఏవ - అవ్యయము 4. అపౌరాదరనిర్మితా 
- ...నిర్మితా, ...నిర్మితే, ... నిర్మితాః ఆకారాన్త స్రీలింగ నిర్మితాశబ్దము. ప్ర. ఏ. 5. గృహయన్రపతాకాశ్రీః 
- ...శ్రీకి ...శ్రియౌ, ...శ్రియక ఈకారాన్త స్రీలింగ ...శ్రీశబ్దము. ప్ర.ఏ. 

సమాసాలు: - 

1. విలోలవిటపాంశుకైః - విటపేషు అంశుకాని (స.త.) విటపాంశుకాని, 
విలోలాని విటపాంశుకాని యేషాం (బహుప్రీహి) తే, విలోలవిటపాంశుకాః 

2. కల్చ్పద్రుమైః - కల్పాః ఇతి ద్రుమాః (కర్మధా.) కల్ప[ద్రుమాః। 

8. అపౌరాదరసనిర్మితా - పౌరాణామ్‌ ఆదరః - పౌరాదరః (ష.త.), న 
పౌరాదరః(నఇ్‌్తత్తు. ) అపౌరాదరః, అపారాదరేణ నిర్మితా (తృ.త.) 
అపౌరాదరనిర్మితా। 

4. గృహయన్రపతాకాశ్రీః - గృహేషు యంత్రాణి (స.త.) గృహయంత్రాణి, 
గృహయన్రేషు, పతాకాః, గృహయంత్రపతాకాః, (స.త.), గృహయన్ర 
పతాకానాం శ్రీః (షత.) గృహయన్రపతాకాశ్రీః। 

సంధులు: - 
1. కల్పద్రుమైః + ఏవ - కల్పద్రుమైరేవ - విసర్గసన్షిః। 


44 


88 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. ...పతాకాశ్రీః + అపౌరాదర...- ...పతాకాశ్రీరపౌరదర... - విసర్గసన్థిః। 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. శ్రీః - (ప్రీ) - 
ఎ) హరిం శ్రయతీతి। శ్రి + 'క్విబ్వచిప్రచ్చీతి క్విప్‌, దీర్దశ్చ। లక్ష్మీః 
బి) శ! శ్రియం చ దేవదేవస్య పత్నీ నారాయణస్య యా” 
- ఇతి విష్ణుపురాణే 1-8-18 
సి శోభా - 
1. శోభార్ధే- పి ప్రయుజన్తే లక్ష్మీశ్రీకాన్తివి భ్రమాః॥। 813 
- అని హలాయుధకోశము 
శ్లో; ఏవమాదిభిరాకీర్ణ శ్రియం పుష్యత్రయం గిరి? - ఇతి రామాయణే 2-94-10 
2. (పుం.) శ్రి+ క్విస్‌ దీర్హశ్చ| రాగవిశేషః। షడ్‌రాగాన్రర్గతపంచమరాగః। 
డి) శ్లో లక్ష్మీః శ్రీః కమలా పద్మా పద్మవాసా హరిప్రియా! 
క్షీరోదతనయా మా చ శబ్దజ్జెరిన్దిరా స్మృతా॥ 31 
- అని హలాయుధకోశము “9 నామములను పేర్శొన్నది. 
ఇ) ఇట 'శ్రీసూక్తమును అనుసంధానము చేసికొందురుగాక. 
ఎఫ్‌) ఈకారాన్తః ప్రీలిబ్బః శ్రీశబ్దః 
శ్రీః - శియౌ - శ్రియః 
శ్రియమ్‌ - శ్రియౌ - శ్రియః 
(శ్రియా - శ్రీభ్యామ్‌ - శ్రీభిః 
శ్రియె/శ్రియే - శ్రీభ్యామ్‌ - శ్రీభ్యః 
(క్రియాః / శ్రియః - శ్రీభ్యామ్‌ - శ్రీభ్యః 
(శియాః / శ్రియః - శ్రియోః - శ్రీణామ్‌ / శ్రియామ్‌ 
(శియామ్‌ / శ్రియి - శ్రియోః - శ్రిషు 
హే శ్రీః - హే శియౌ - హే శ్రియః 
శ్రీః - శ్రయన్తి ఏతామ్‌శ్రీః। 'క్విబ్వచి ప్రచ్చి శ్రిసు ద్రుప్రజ్వాం దీర్లో- స్యమృసారణజ్బ 
తి క్విప్‌ ప్రకృతేర్దీర్థశ్చ। అజ్‌యన్తత్వాన్న సులోపః। 
శ్రియౌ - ధాత్వవయవత్వాత్‌ ఇయజ్‌! 
హే శ్రీః - నే యజి తి నదీత్వనిషేధాత్‌ 'అమ్బార్ధితి హ్రస్వో న। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 89 


అలంకారాలు:- అత్ర వ్యతిరేకాలంకారః। తత్ర యగన్ర ప్రతివస్తుతయా 
విటపానాముపాదానం పతాకాప్రతివస్తుత్వేనాంశుకానాముపాదానం నిర్మాణ 
ప్రయాసాభావేన చాధిక్యమితి వివేకః। 


శో! యత్ర సృటికహర్య్వేషు - నక్తమాపానభూమిషు। 
జ్యోతిషాం ప్రతిబిమ్బాని - ప్రాప్నవన్యుపహారతామ్‌॥ 42 

పదవిభాగము:- యత్ర, సృటి కహర్వ్యేషు, నక్తమ్‌, ఆపానభూమిషు, జ్యోతిషామ్‌, 
(ప్రతిబిమ్బాని, ప్రాప్పువన్తి, ఉపహారతామ్‌!। 
అన్వయక్రమము:- యత్ర నక్తం సృటికహర్యేషు ఆపానభూమిషు జ్యోతిషాం 
(ప్రతిబిమాని ఉపహారతామ్‌ ప్రాప్పువన్తి! 
ప్రతిపదార్థము: - యత్ర - ఎచట, సృటికహర్య్వేషు - సృటికశిలలమేడలయందు, 
నక్తమ్‌ - రాత్రియందు, ఆపానభూమిషు - పానగోష్టుల ప్రదేశములయందు, 
జ్యోతిషామ్‌ - నక్షతములయొక్క, ప్రతిబిమ్బాని - ప్రతిబింబములు, ఉపహారతామ్‌ 
- ఉపహారత్వమును, ప్రాప్పువన్తి - పొందుచున్నవో. 
తాత్సర్యము:- ఎచట రాత్రియందు స్పటికశిలలమేడలయందు, పానగోష్టుల 
ప్రదేశములయందు నక్షత్రములయొక్క ప్రతిబింబములు ఉపహారత్వమును, 
పొందుచున్నవో. 
పాఠాన్తరాలు:- 1. నక్తమాపాన - నక్తసోపాన, 2. యత్ర సృటి కహర్వ్యేషు ఆ 
శుభ్రసోపానపంక్తిషు 
విభక్తులు / క్రియలు:- 1. యత్ర - అవ్యయము 2. సృటికహర్యేషు - సృటికహర్యేషు, 
సృటికహర్యయోః, స్పటి కహర్య్యేషు; అకారాన్న నపుంసకలింగ సృటి కహర్యశబ్దము. స.బ. 8. 
ఆపానభూమిషు - ఆపానభూమౌ, ఆపానభూమ్యోః, ఆపానభూమిషు; ఇకారాన్త స్రీలింగ 
ఆపానభూమిశబ్దము. స.బ. 4. జ్యోతిషామ్‌ - జ్యోతిషః, జ్యోతిషోః, జ్యోతిషామ్‌; సకారాన్త నపుంసకలింగ 
జ్యోతిశృబ్దము. ష.బ. 5. ప్రతిబిమ్బాని - ప్రతిబింబమ్‌, ప్రతివింబే, ప్రతిబింబాని; అకారాన్త 
నపుంసకలింగ ప్రతిబింబశబ్దము. ప్ర.బ. 6. ఉపహారతామ్‌ - ఉపహారతామ్‌, ఉపహారతే, ఉపహారతాః 
ఆకారాన్త స్రీలింగ ఉపహారతాశబ్దము. ద్వి.ఏ. 7. ప్రాప్పువన్తి - క్రియ 8. నక్తమ్‌ - అవ్యయము. 
సమాసాలు: - 

1. సృటి కహర్వ్యేషు - సృటికానాం హర్యాణి (ష.త.), సృటికహర్యాణి, తేషు! 


45 


90 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. ఆపానభూమిషు - ఆపానస్య భూమయః (షత.), ఆపానభూమయః, 
తాసు! 

3. ఉపహారతామ్‌ - ఉపహారస్య భావః ఉపహారతా, తామ్‌! (త. వృ.) 
సంధులు: - 

1. ప్ర + ఆప్పవన్తి - ప్రాప్పువన్తి - సవర్ణదీర్ణసన్థిః। 

2. ప్రాప్పువన్తి + ఉపహారతామ్‌ - (ప్రాప్నువన్యుపహారతామ్‌ - యణాదేశసన్షిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
HE జ్యోతిః - (నపుం.) (పుం.) 
1) సకారాన్త నపుంసకలింగ జ్యోతిస్‌ శబ్దము, 
ఎ) షకారాన్త పుంలింగ జ్యోతిశృ్శబ్దము. 
బి) (నపుం.) 1. ద్యుత్‌ - దీప్తౌ + “ద్యుతేరిసన్నాదేశ్చ జొ ఇతి ఇసన్‌ దస్య చ జః 
। ఉణాదిసూత్రమ్‌ | నక్షత్రమ్‌। 


2. శ్లో॥ 'జ్యోతీంప్యగ్నిజబ్బామేఘ్యమశస్తంజ్బు నాఖివీక్షేత - ఇతి చరకే। 
సి) (పుం.) - 1. ద్యుత్‌ + కర్తరి ఇసన్‌। అగ్నిః 

2. తస్యాన్తరేణ నాభేస్తు జ్యోతిఃస్థానం (ధ్రువం స్మృతమ్‌। 

తదా ధమతి వాతస్తు దేహస్తేనాస్య వర్ధతే - ఇతి సుశ్రుతే। 


డి) శో భం నక్షత్రం తారకం తారూ చ 
జ్యోతిస్తారా ధిష్టమృక్షం తథోడు! - 51 

- అని హలాయుధకోశము నక్షత్రమునకు 9 నామములను పేర్మొన్సది. 
అలంకారాలు:- అత్ర వ్యతిరేకాలంకారః। 

సర్వత్ర హి జనాః ప్రయత్నేన కుసుమాన్యానీయ పానగోష్టీషు రాత్రౌ 
పుష్పోపహారాన్‌ కుర్వన్ని, ఓషధిప్రస్టే తు పానగోష్టీప్రదేశానాం సృటికమయత్వాద్‌ 
రాత్రౌ నక్షత ప్రతిబింబైరేవ పుష్పోపహారః ప్రయత్నం వినైవేతి వ్యతిరేకాలంకారః। 
- ఇతి 'పుంసవనీ” వ్యాఖ్యాయామ్‌. 
క్రియాదర్భము: - ప్రాప్పవన్తి - ప్ర - ఉపసర్ల, “ఆప్‌ (ఆప్‌) - వ్యాప (వ్యాపించుట), 
నకర్మకవ్‌, అనిట్‌, వరస్మైెవదీ, తుదాదివకరణవ్‌ు(6), లట్‌ - 
ప్రథమపురుషబహువచనాంతః। 

ప్రాప్నోతి - ప్రాస్నతః - ప్రాప్పువన్తి 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 91 


శ్లో; యత్రౌషధిప్రకాశేన - నక్తం దర్శితసజ్బరాః। 
అనభిజ్ఞాస్తమిస్రాణాం - దుర్దినేష్వభిసారికాః॥। 48 

పదవిభాగము:- యత్ర, ఓషధిప్రకాశేన, నక్తమ్‌, దర్శితసంచరాః, అనభిజ్ఞాః, 
తమి(స్రాణామ్‌, దుర్దినేషు, అభిసారికాః। 

అన్వయక్రమము:- యత్ర దుర్దినేషు నక్తమ్‌ ఓషధిప్రకాశేన దర్శితసంచరాః 
అభిసారికాః తమి(స్రాణామ్‌ అనభిజ్ఞాః। 

ప్రతిపదార్థము: - యత్ర - ఎచట, దుర్దినేషు - మబ్బుగమ్మిన దినములయందు, 
నక్తమ్‌ - రాత్రియందు, ఓషధిప్రకాశేన - ఓషధీలతల కాంతులచేత, దర్శితసంచరాః 
- చూపబడిన దారులుగలవారైన, అభిసారికాః - కాంతునియెడకేగు చెలువలు, 
తమి(స్రాణామ్‌ - చీకటులు, అనభిజ్ఞాః - ఎజుగరు. 


తాత్పర్యము: - ఎచట మబ్బుగమ్మినదినములయందు, రాత్రియందు, 
ఓషధీలతలకాంతులచేత చూపబడినదారులుగలవారైన, కాంతునియెడకేగు చెలువలు 
చీకటులు ఎజుగరు. 


పాఠాన్తరాలు: - 1. దుర్దినేష్వభిసారికాః - దుర్దినే- ప్యభిసారికాః 


విభక్తులు/ క్రియలు:- 1. యత్ర - అవ్యయము 2. దుర్దినేషు - దుర్దినే, దుర్దినయోః, దుర్దినేషు; 
అకారాన్త నపుంసకలింగ దుర్దినశబ్దము. స.బ. 8. నక్తమ్‌ - అవ్యయము 4. ఓషధిప్రకాశేన - 
...ప్రకాశేన, ... ప్రకాశాభ్యామ్‌, ... ప్రకాశ అకారాన్త పుంలింగ ప్రకాశశబ్దము. తృ.ఏ. 5. దర్శితసంచరాః 
- ...సంచరా, ...సంచరే, ...సంచరాః; ఆకారాన్త స్ర్రీలింగ సంచరాశబ్దము. ప్ర.బ. 6. అభిసారికాః 
- అభిసారికా, అభిసారికే, అభిసారికాః; ఆకారాన్త స్రీలింగ అభిసారికాశబ్దము. ప్ర.బ. 7. తమిస్రాణామ్‌ 
- తమిస్రస్య, తమిస్రయోః, తమిస్రాణామ్‌; అకారాన్త నపుంసకలింగ తమిస్రశబ్బము. షబ. & 
అనభిజ్ఞాః - అనభిజ్ఞా, అనభిజ్ఞే, అనభిజ్ఞాః; ఆకారాన్త ప్రీలింగ అనభిజ్ఞాశబ్దము. (ప్ర.బ. 


సమాసాలు: - 
1. దుర్దినేషు - దుష్పాని దినాని దుర్దినాని తేషు - దుర్దినేష। 'కుగతిప్రాదయ” 


ఇతి సమాసః। 

2. ఓషధిప్రకాశేన - ఓషధీనాం ప్రకాశ (ష.త.) ఓషధిప్రకాశః, తేన 
ఓషధిప్రకాశేన। 

తిః దర్శితసంచరాః - దర్శితః సంచరః యాసాం (బహువ్రీహి) తాః, 
దర్శితసంచరాః। 


4. అనభిజ్ఞాః - న అభిజ్ఞాః (నఇ్‌తత్పురుష ) అనభిజ్ఞాః। 


46 


92 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సంధులు: - 
1. యత్ర + ఓషధిప్రకాశేన - యత్రౌషధిప్రకాశేన - వృద్ధిసన్థిః। 
వృద్ధిరేచి (సూ. 6-1-85) అవర్గమునకు (అ,ఆలకు) ఏఓఐజెలు 
పరమగునపుడు పూర్వపరములస్థానములో వృద్ది ఏకాదేశమగును. 
2. అనభిజ్ఞాః + తమి స్రాణామ్‌ -అన భిజ్ఞాస్తమి స్రాణామ్‌ -విసర్గసన్టిః (సకారాదేశ) 
3. దుర్దినేషు + అభిసారికాః - దుర్దినేష్వభిసారికాః - యణాదేశసన్థిః। 
ఇకో యణచి (సూ. 6-1-74) ఇ,ఉ,బు,% వర్ణములకు అసవర్ణమైన 
అచ్చుపరముగా నున్నప్పుడు క్రమముగా య్‌,వ్‌,ర్‌,ల్‌ (యణ్‌) అనునవి 
ఆదేశమగును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. అభిసారికాః - 
ఎ) కాంతార్థినీ తు యా యాతి సంకేతం సాభిసారికా' ఇత్యమరః। 
తథా చోక్తం సాహిత్యదర్పణే - 
“అభిసారయతే కానం యా మన్మథవశంవదా। 
స్వయం వాభిసరత్యేషా ధీరైరుక్తాభిసారికా॥।” ఇతి। 
బి) 'అభిసరతి కాన్తనిర్దిష్టసంకేతస్థానం గచ్చతి యా! అభి + సృ + ణ్వుల్‌ ప్రియాం 
టాప్‌! స్వీయాదిషోడశనాయికామధ్యే నాయికాభేదః। 
ప్రి & 


అభిసారికా సాహిత్యదర్పణే 116. 
రి 


- 1 2. 3. 4. 
5, 6. అ 7. 
8) 3 


డి) శ్లో! క్షేత్రం వాటీ భగ్నదేవాలయో దూతీగ్భహం వనమ్‌! 
మాలయం చ శ్మశానం చ నద్యాదీనాం తటీ తథా॥ 
ఇ) 'కాన్తాభిసరణోద్యుక్తా స్మరార్తా సాభిసారికా॥ ఇతి! 
ఎఫ్‌) శ్లో॥ కాచిత్‌ సర్వజనీనవిభ్రమపరా మధ్యే సఖీమణ్జలం 
లోలాక్షిభువసంజ్ఞయా విదధతీ దూత్యా సహాభాషణమ్‌! 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 93 


అక్టో రజ్ఞుానమజ్ఞాసా శశిముఖీ విన్యస్య వక్షోజయోః। 
స్థూలం భావుకయోః స్థితం మణిసరం చేలాఇ్బులేన వ్యధాత్‌॥ 
- ఇతి పుష్పబాణవిలాసే -15 
చెలుల నడుమన యుండి వారికి దెలియనీక ప్రియుని దూతికి చేష్టచే నాయిక 
సంకేతకాలమును తెలుపుట పై శ్లోకమున చెప్పబడినది. 

“మోము చందురుని తాకి కన్నుల కాటుకదాల్సి మణిసరమును గప్పుటచే - 
నెల (గుంకి, చీకటి కమ్ముకొని, ఇండ్లలో జనులు దీపములనార్చివైచిన యనంతరము 
కాంతుని కడకు వచ్చెదను” అని నాయిక అభిప్రాయము. నాయిక పరకీయ అభిసారిక 
- అని “శృజ్ఞారచస్రికా” వ్యాఖ్యానము. 


శ్తో॥ యౌవనాన్తం వయో యస్మిన్‌ - నాన్తకః కుసుమాయుధాత్‌। 
రతిఖేదసముత్సన్నా - నిద్రా సంజ్ఞావిపర్యయః॥ 44 

పదవిభాగము:- యౌవనాన్తమ్‌, వయః, యస్మిన్‌, న, అన్తకః, కుసుమాయుధాత్‌, 
రతిఖేదసముత్ప్సన్నా నిద్రా, సంజ్ఞావిపర్యయః। 
అన్వయక్రమము:- యస్మిన్‌ వయః యౌవనాన్తం కుసుమాయుధాత్‌ అన్తకః న 
రతిఖేదసముత్పన్నా నిద్రా సంజ్ఞావిపర్యయః। 
ప్రతిపదార్థము: - యస్మిన్‌ - ఎందు, వయః - వయస్సు, యౌవనాన్తమ్‌ - 
యౌవనము హద్దుగా గలదో, కుసుమాయుధాత్‌ - మన్మథునికంటె, అన్తకః - 
యముడు, న - లేడో, రతిఖేదసముత్సన్నా - సురతశ్రమచే కలిగిన, నిద్రా - 
నిద్ర, సంజ్ఞావిపర్యయః - చైతన్యాభావమో. 
తాత్సర్యము: - ఎందు (ఓషధి ప్రస్థమందు) వయస్సు యౌవనము హద్దుగాగలదో, 
మన్మథునికంటె యముడు లేడో, సురతశ్రమచే కలిగిన నిద్ర చైతన్యాభావమో. 
పాఠాన్తరాలు:- 1. సముత్సన్నా - సముత్తానా. 


విభక్తులు / క్రియలు - 1. యస్మిన్‌ - యస్మిన్‌, యయోః, యేషు; దకారాన్త నపుంసకలింగ 
యచ్చబ్దము.స.ఏ. 2. యౌవనాన్తమ్‌ - యౌవనాన్తమ్‌, యౌవనాన్సే, యౌవనాన్తాని; అకారాన్త 
నపుంసకలింగ యౌవనాన్తశబ్బము. ప్ర.ఏ. 3. కుసుమాయుధాత్‌ - కుసుమాయుధాత్‌, 


47 


94 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


కుసుమాయుధాభ్యామ్‌, కుసుమాయుధేభ్యః అకారాన్త పుంలింగ కుసుమాయుధశబ్దము. పం.ఏ. ర్‌. 
న - అవ్యయము 6. రతిఖేదసముత్పన్నాః - ...ఉత్పన్నాా ... ఉత్పన్న ...ఉత్పన్నాకి ఆకారాన్త 
ప్రీలింగ... ఉత్పన్నాశబ్దము. ప్ర.ఏ. 7. నిద్రా - నిద్రా, నిద్రే, నిద్రా; ఆకారాన్త స్రీలింగ నిద్రాశబ్దము. 


ప్ర.ఏ. రి. సంజ్ఞావిపర్యయః - ...విపర్యయః, ...విపర్యయౌ, ...విపర్యయాః; అకారాన్త 
పుంలింగ... విపర్యయశబ్దము. ప్ర. ఏ. 
సమాసాలు: - 
1. యౌవనాన్తమ్‌ - యూనాం భావః యౌవనం, తద్‌ అన్తే యస్య (బహువ్రీహి) 
తత్‌ యౌవనాంతమ్‌। 


2. కుసుమాయుధాత్‌ - కుసుమాని ఆయుధాని యస్య (బహువ్రీహి) స 
కుసుమాయుధః, తస్మాత్‌ కుసుమాయుధాత్‌। 
3. రతిఖేదసముత్పన్నా - రతేః ఖేదః రతిఖేదః, తస్మాత్‌ సముత్సన్నా (పం.త.) 
రతిఖేదసముత్పన్నా! 
శ; సంజ్ఞావిపర్యయః - సంజ్ఞాయాః విపర్యయః (షత.) సంజ్ఞావిపర్యయః। 
సంధులు - 
1. వయః+ యస్మిన్‌ - వయో యస్మిన్‌ - ఉత్వాదేశః। 
2. న + అన్తకః - నాన్తకః - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. అన్తకః - ఎ) అన్తం వినాశం కరోతి। అన్న + కరోత్యర్థే ణిచ్‌, తతో ణ్వుల్‌ | 
యమః। 
బి) శః శమనః సమవర్తీ చ ప్రేతపతిః పితృపతిశ్చ కీనాశః। 
వైవస్వతః కృతాన్తః కాలిస్టీసోదరః కాలః 17/1 
శ్లో; అన్తకో ధర్మరాజశ్చ యమో దణ్జధరో హరిః 
దక్షిణాశాపతిః సద్భిః (శ్రాద్ధదేవశ్చ కథ్యతే ॥ 72 
- అని హలాయుధకోశము 16 నామములను పేర్కొన్నది. 
ప్రి) శో తం విస్మితం ధేనురువాచ సాధో 
మాయాం మయోద్భావ్య పరీక్షితో- సి; 
బుషిప్రభావాన్మయి నాన్తకో- పి 


ప్రభుః ప్రహర్తుం కిము తాన్యహింస్రాః॥ - ర.వం. 2-62 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 95 


అలంకారాలు: - అత్ర పరిసంఖ్యాలంకారః। తల్లక్షణం సాహిత్యదర్పణే యథా - 
ఖీ “ప్రశ్నాదప్రశ్నతో వాపి కథితాద్వస్తునో భవేత్‌! 
తాదృగన్యవ్యపోహశ్చేచ్చాబ్ద ఆర్షో- థవా తదా॥ పరిసంఖ్యా” ఇతి! 


శో (భూభేదిభిః సకమోప్‌రై - ర్లలలితాబజ్లులి తర్ణనైః। 

యత్ర కోపైః కృతాః స్రీణా - మాప్రసాదార్థినః ప్రియాః। 45 
పదవిభాగము:- భ్రూభేదిభిః, సకమ్బ + ఓష్టై, లలితాబులితర్జనైః, యత్ర, కోపైః 
కృతాః, ప్రీణామ్‌, ఆప్రసాద + అర్థినః, ప్రియాః 
అన్వయక్రమము:- యత్ర భ్రూభేదిభిః సకమ్చోష్టైః లలితాబ్టులితర్జనైః ప్రీణామ్‌ 
కోపైః ప్రియాః ఆప్రసాదార్థినః కృతాః। 
ప్రతిపదార్థము:- యత్ర - ఎచట, (భ్రూభేదిభిః - బొమముడికలిగినట్టియు, 
సకమ్మోప్టెః - కదులుచున్న పెదవులు కలిగినట్టియు, లలితాబ్బులితర్జనైః - 
సుకుమారమైన వైళ్లతో బెదురించుటగలవియు అగు; ప్రీణామ్‌ - చెలులయొక్క 
కోపైః - అలుకంచేత; ప్రియాః - ప్రియులైన కాంతులు, ఆ ప్రసాదార్థినః - 
అనుగ్రహము కలుగువజకు వేడుకొనువారుగా, కృతాః - చేయబడినారో. 
తాత్సర్యము:- ఎచట బొమముడికలిగినట్టియు, కదులుచున్న పెదవులు కలిగి 
నట్టియు, సుకుమారమైన వేళ్లతో బెదురించుట గలవియు అగు చెలుల అలుకలచేత 48 
ప్రియులైన కాంతులు అనుగ్రహము కలుగువజకు వేడుకొనువారుగా చేయబడినారో. 


పాఠాన్తరాలు:- 1. ప్రీణామాప్రసా - ప్రీజణామప్రసా 


విభక్తులు / క్రియలు:- 1. యత్ర - అవ్యయము 2. భ్రూఖేదిభిః - భ్రూఖేదినా, భ్రూభేదిభ్యామ్‌, 
భ్రూఖేదిఖిః; నకారాన్త పుంలింగ (భ్రూభేదిన్‌ శబ్దము. తృ.బ. 3. సకమోైః - సకమోష్టేన, 
సకమ్సోవ్యాభ్యామ్‌, సకమ్బోష్టెః; అకారాన్త పుంలింగ సకమోష్టశబ్దము. తృ. బ. 4. లలితాబ్దులి తర్దనైః 

...తర్జనేన, . ..తర్దనాభ్యామ్‌, .. .తర్ణనైః; అకారాన్త పుంలింగ తర్జనశబ్దము. తృ.బ. 5. ప్రీణామ్‌ - 
స్రియాః స్రియోః, ప్రీణామ్‌; ఈకారాన్త ప్రీ ప్రీలింగ స్రీశబ్దము. షబ. %. కోపైః - కోపేన, కోపాభ్యామ్‌, 
కోపైః; అకారాన్త పుంలింగ కోపశబ్దము. తృ.బ. 7. ప్రియాః - ప్రియః, ప్రియౌ, ప్రియాః; అకారాన్త 
స! ప్రియశబ్దము. (ప్ర.బ. 8. ఆప్రసాదార్థినః - ...అర్జీ, ...అర్థినౌ, ...అర్థిన$ి నకారాన్త 
పుంలింగ ...అర్థిన్‌శబ్దము. ప్ర.బ. 9. కృతాః - కృతః, కృతౌ, కృతాః; అకారాన్త పుంలింగ కృతశబ్దము. 


ప్ర.బ. 


96 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


సమాసాలు: - 
1. భ్రూభేదిభిః - భువం భిన్గతీతి భ్రూభేదినః (త.వృ. ) తైః భ్రూభేదిభిః। 
2, సకమోష్టెః - కమ్చేన సహితాః సకమ్సాః, తే ఓష్టాః తేషాం (బహువ్రీహి) 
తే సకమోష్టాః, తైః 
3. లలితాబ్లులితర్జనైః - అబ్లులీనాం తర్ణనాని (షత.) అంగులితర్జనాని లలితాని 
అంగులితర్జనాని యేషు (బహువ్రీహితే లలితాబ్బులితర్దనాః, తైః। 
4. ఆప్రసాదార్థినః - ఆప్రసాదమ్‌, (ఆజ్‌ “మర్యాదాభివిధ్యోళ ఇత్యవ్యయీభావ 
సమాసఖ అర్థయన్తే తచ్చీలాః అర్థినః, ఆప్రసాదమ్‌ అర్థినః ఆప్రసాదార్థినః 
సంధులు: - 
1. సకమ్బోష్టైః + లలితాబ్బ్దులి - సకమోష్టెర్లలితాబ్లులి - విసర్గసస్థిః। 
2. ఆప్రసాద + అర్థినః - ఆప్రసాదార్థినః _ సవర్ణదీర్ణసన్టిః। 
పదవ్యుత్పత్తి - విధంబు త్రకాహాటుం కావ్యప్రయోగాలు: - 
1. కోపః - ఎ) కుష్యతే ఇతి కుప్‌ + భావే ఘల్‌ క్రోధః। 
- అని హలాయుధకోశము ‘రి’ నామములను పేర్శొన్నది. 
బి) శ్లో; “వత్స! క కోపహేతుస్తే కశ్చ త్వాం నాభినన్దతి” 
- ఇతి విష్ణుపురాణే 1-1-18 
శ్ర కోపం న గచ్చతి నితానబలో- పి నాగూ - పంచతంత్రమ్‌ -1-123 
అలంకారాలు:- అత్రాపి పరిసంఖ్యాలంకారః। 


శ్లో॥ సన్తానకతరుచ్భాయా - సుప్తవిద్యాధరాధ్వగమ్‌। 
యస్య చోపవనం బాహ్యం - గన్ధవద్గన్ధమాదనమ్‌॥। 46 

పదవిభాగము: - సన్తానకతరుచ్చాయాసుప్తవిద్యాధరాధ్వగమ్‌, యస్య, చ, ఉపవనమ్‌, 
బాహ్యమ్‌, గన్టవత్‌, గన్ధమాదనమ్‌! 

అన్వయక్రమము:- చ, సన్లానక... విద్యాధరాధ్వగం గన్టవత్‌ గన్గమాదనం యస్య 
బాహ్యమ్‌ ఉపవనమ్‌. 

ప్రతిపదార్థము: - చ - మజియు, సన్లానక ... విద్యాధరాధ్వగమ్‌ - కల్పవృక్షముల 
నీడలయందు నిద్రించిన విద్యాధరులనెడి బాటసారులుగలదియు, గన్ధవత్‌ - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 97 


గంధము కలదియు అగు, గన్గమాదనమ్‌ - గన్టమాదన పర్వతము, యస్య - 
దేనికి (ఓషధి ప్రస్థము)నకు, బాహ్యమ్‌ - వెలుపలి, ఉపవనమ్‌ - ఉద్యానవనమో. 
తాత్పర్యము: - కల్పవృక్షములనీడలలో నిద్రించిన విద్యాధరులనెడి బాటసారులు 
గలదియు, గంధము కలదియు అగు గన్ఫమాదనపర్వతము ఏ ఓషధిప్రస్థ్టమునకు 
వెలుపలి ఉద్యానవనమో. 

పాఠాన్తరాలు:- 1. గన్టవద్గనమాదనమ్‌ - సుగస్టిర్గనమాదనః 

విభక్తులు / క్రియలు:- 1. సన్నానక... విద్యాధరాధ్వగమ్‌ - ...అధ్వగమ్‌, ... అధ్వగే, 
...అధ్వగాని; అకారాన్త నపుంసకలింగ ... అధ్వగశబ్దము. ప్ర.ఏ. 2. గన్టవత్‌ - గన్థవత్‌, గన్ఫవతీ, 
గన్ఫవన్తి తకారాన్త నపుంసకలింగ గన్టవత్‌ శబ్దము. ప్ర.ఏ. 8. గన్గమాదనమ్‌ ఆ గన్ఫమాదనమ్‌, 
గన్ఫమాదనే, గన్టమాదనాని; అకారాన్త నపుంసకలింగ గన్టమాదన శబ్దము. ప్ర.ఏ. 4 యస్య - యస్య, 
యయోః, యేషామ్‌; దకారాన్త పుంలింగ యచ్చబ్దము. ష.ఏ. 5. బాహ్యమ్‌ - బాహ్యే, బాహ్యాని 6. 
ఉపవనమ్‌ - ఉపవనమ్‌, ఉపవనే, ఉపవనాని; అకారాన్త నపుంసకలింగ ఉపవనశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 

1. సన్హానకతరుచ్చాయాసుప్తవిద్యాధరాధ్వగమ్‌ - సన్లానకః ఇతి తరుః సన్హాకతరుః 
(కర్మధా.) సన్లానకతరోః ఛాయా - (షత.) - సన్లానక తరుచ్చాయా, 
సన్తానకతరుచ్చాయాయాం సుప్తా - సన్తానకతరుచ్చాయాసుప్తాః (స.త.), 
సన్తానకతరుచ్చాయాసుప్తాశ్చ తే విద్యాధరాశ్చ (కర్మధా), సన్లానక... 
విద్యాధరాః, సన్హానక... విద్యాధరాః ఏవ అధ్వగాః యస్మిన్‌ (బహువ్రీహి) 
తత్‌! 

pa బాహ్యమ్‌ ఆ బహిర్భవం బాహ్యమ్‌ (త.వృ. ) 

3. గన్టవత్‌ - గన్దః అస్య అస్తి ఇతి గన్టవత్‌ (త.వృ.) 

సంధులు: - 

1. చ + ఉపవనమ్‌ - చోపవనమ్‌ - గుణసన్టిః (ఆద్దుణః సూ. 6-1-84) 
అవర్ణమునకు (అ,ఆలకు) హ్రస్వదీర్హములయిన ఇ, ఉ, బు,% వర్ణములు 
పరముగా నున్నప్పుడు పూర్వపరముల స్థానములో గుణము ఏకాదేశ 
మగును. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. సుగన్ధిర్గన్ధమాదనః లా 
ఎ) “'సన్తానకతరుచ్చాయేత్యత్ర పూర్వపదార్థబాహుల్యసంభవే- పి శలభచ్చాయమ్‌” 


49 


98 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


'అక్షుచ్చాయమ్‌” ఇతివత్‌ సమర్థచ్భాయానిష్పత్తేస్తద పేక్షాభావాత్‌। “ఛాయాబాహుల్యే? 
ఇతి నపుంసకత్వం నాస్తీత్యనుసంధేయమ్‌, అత్ర “గన్గవద్దనమాదనమ్‌” ఇత్వాగన్తుకః 
పాఠః, ప్రాబీనపాఠస్తు 'సుగనిర్గనమాదనణ ఇతి పుంలిజ్ఞాన్తః, అత ఏవ క్షీరస్వామినా 
'గన్టమాదనమన్యే చి ఇత్యత్ర 'గన్టేన మాదయతీతి గన్టమాదన' ఇతి వ్యాఖ్యాయ 
ప్రయోగే చ పుంలిజ్ఞతా దృశ్యతే ఇత్యాశయేనోక్తం సుగన్టిర్గన్గమాదనః ఇతి, కాళిదాస 
ఇతి చి ఇతి మల్లినాథః। 
శ్లో హిమవాన్‌ నిషధో విన్టో మాల్యవాన్‌ పారియాత్రకః। 

గన్టమాదనమన్యే చ హేమకూటాదయో నగాః।। ఇతి! 


శ్లో అథ తే మునయో దివ్యాః - ప్రేక్ష్య హైమవతం పురమ్‌। 
స్వర్గాభిసస్ట్థిసుకృతం - వళ్బునామివ మేనిరే॥। 47 

పదవిభాగము:- అథ, తే, మునయః, దివ్యాః, (ప్రేక్ష్య, హైమవతమ్‌, పురమ్‌, 
స్వర్గాభిసన్థిసుకృతమ్‌, వజ్బానామ్‌, ఇవ, మేనిరే! 
అన్వయక్రమము:- అథ దివ్యాః తే మునయః హైమవతం పురం ప్రేక్ష్య 
స్వర్గాభిసన్థిసుకృతం వజ్బునామ్‌ ఇవ మేనిరే! 
ప్రతిపదార్థము: - అథ - పిమ్మట, దివ్యాః - దివ్యులగు, తే మునయః - ఆ 
సప్తర్నులు, హైమవతమ్‌ - హిమవంతునకు చెందిన, పురమ్‌ - ఓషధిప్రస్థమును, 
ప్రేక్ష ప - చూచి, స్వర్గాభిసన్థిసుకృతమ్‌ ఆ స్వర్గ్ణోద్దేశ్యకపుణ్యమును, వజ్బునామ్‌ 
ఇవ - మోసమునుగా, మేనిరే - తలంచిరి. 
తాత్సర్యము:- పిమ్మట దివ్యులగు ఆ సప్తర్షులు హిమవంతునకు చెందిన 
ఓషధి ప్రస్థమును చూచి స్వర్లోద్దేశ్యకపుణ్యమును మోసమునుగా తలచిరి. 
పాఠాన్తరాలు: - 
1. అథ తే - తతస్తే, తత్మాన్తం 2. ...సన్టి - స్పన్టి 8. అభిసన్టిసుకృతమ్‌ - 
అభిసన్ధిం సుకృతామ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. అథ - అవ్యయము 2. దివ్యాః - దివ్యః, దివ్యౌ, దివ్యా; అకారాన్త 
పుంలింగ దివ్యశబ్దము. ప్ర.బ. 3. తే - సః తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.బ. 4. 
మునయః - మునిః, మునీ, మునయః; ఇకారాన్త పుంలింగ మునిశబ్దము. ప్ర.బ. 5. హైమవతమ్‌ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 99 


- హైమవతమ్‌, హైమవతే, హైమవతాని; అకారాన్త నపుంసకలింగ హైమవతశబ్దము. ద్వి.ఏ. 6. 
పురమ్‌ - పురమ్‌, పురే, పురాణి; అకారాన్న నపుంసకలింగ పురశబ్దము. ద్విఏ. 7. ప్రేక్ష్య - 
అవ్యయము రి. స్వర్గాభిసస్థిసుకృతమ్‌ - ...సుకృతమ్‌, ...సుకృతే, ...సుకృతాని; అకారాన్త నపుంసకలింగ 
సుకృతశబ్దము. ద్వి.ఏ. 9. వళ్బానామ్‌ - వజ్బునామ్‌, వజ్బునే, వజ్బునాః; ఆకారాన్త ప్రీలింగ 
వజ్బునాశబ్దము. ద్వి.ఏ. 10. ఇవ - అవ్యయము 11. మేనిరే - క్రియ. 
సమాసాలు: - 

1. హైమవతమ్‌ - హిమవతి భవం హైమవతం, తత్‌। (త.వృ.)! 

2. స్వర్గాభిసంధిసుకృతమ్‌ - స్వర్గస్య అభిసంధిః (ష.త.) స్వర్గాభిసన్థిః। 

స్వర్గాభిసస్థినా సుకృతం (తృ.త.), స్వర్గాభిసన్థిసుకృతమ్‌। 

సంధులు: - 

1. మునయః + దివ్యాః - మునయో దివ్యాః - ఉత్వాదేశః। 

2. ప్ర + ఈక్ష్య - ప్రేక్ష్య - గుణసనిః। 

3. స్వర్ణ + అభిసన్షి - స్వర్గాభిసన్షి - సవర్ణదీర్ణసన్టిః। 
పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. వబ్బునా (ప్రీ. ), (వఇ్బునమ్‌ (నపుం.)) 
ఎ) వజ్బ్‌ + భావే ల్యుట్‌! 
బి) వంచనం చాతిసంధానం వ్యలీకం స్యాత్‌ ప్రతారణమ్‌। 

- అని హలాయుధకోశము 
2) “శ్లో వంచనం చాపమానం చ మతిమాన్న (ప్రకాశయేత్‌। - ఇతి చాణక్యః 
డి) శో వంచయిత్వా గురూన్‌ బంధూన్‌, యో భుంక్తే స్వోదరమృరః। 
ఇహైవ లోకే గర్ల్యో- సౌ, పరత్ర నరకీ భవేత్‌ ॥ - ఆర్యధర్మ 

పెద్దలను, బంధువులను వంచించి తన పొట్టనే నింపుకొనెడి తుచ్చుడు లోకమున 
అందరిచే నిందించబడుటయే గాక నరకగామి కాగలడు. 
ఇ) “వంచనా పరిహర్తవ్యా బహుదోషా హి శర్వరీ” - ఇతి మృచ్చకటికే - 1-5 
అలంకారాలు:- అత్ర ఉత్రేక్షాలంకారః। 
(క్రియాదర్శము:- మేనిరే - “మను (మన్‌) - అవబోధనే” (తెలియుట), సకర్మ్శకమ్‌, 
సేట్స్‌ ఆత్మనేపదీ, తనాదిప్రకరణమ్‌ (8), లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 
మేనే - మేనాతే - మేనిరే 


50 


100 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అవతారికా:- హిమవతో గృహే అవతీర్ణానాం సప్తర్నీణాం వర్ణనమ్‌। 
హిమవంతుని ఇంటిలో దిగిన సప్తర్షుల వర్ణనము. 


శ్లో తే సద్మని గిరేర్వేగా - దున్ముఖద్వాఃస్థవీక్షితాః। 
అవతేరుర్ణటాభారై - ర్లిఖితానలనిశ్చలైః॥। 48 

పదవిభాగము:- తే, సద్మని, గిరేః వేగాత్‌, ఉన్ముఖద్వాఃస్థవీక్షితాః, అవతేరుః, 
జటాభారైః, లిఖితానలనిశ్చలైః 
అన్వయక్రమము: - లిఖితానలనిశ్చలైః జటాభారైః తే ఉన్ముఖద్వాఃస్థవీక్షితాః గిరేః 
సద్మని వేగాత్‌ అవతేరుః। 
ప్రతిపదార్థము:- లిఖితానలనిశ్చలైః - (చిత్తరువునందు) గీయబడిన అగ్నివలె 
కదలనివైన, జటాభారైః - జడలతో, తే - ఆ మునులు, ఉన్ముఖద్వాఃస్థవీక్షితాః = 
మొగమెత్తిన ద్వారపాలకులచేత చూడబడిన వారగుచు, గిరేః - హిమవంతుని 
యొక్క, సద్మని - ఇంటియందు, వేగాత్‌ - వేగముతో, అవతేరుః - దిగిరి. 


తాత్సర్యము:- చిత్తరువునందు గీయబడిన అగ్నివలె కదలనివైన జడలతో ఆ 
మునులు మొగమెత్తిన ద్వారపాలకులచేత చూడబడినవారగుచు హిమవంతుని 
యింట వేగముగ దిగిరి. 


పాఠాన్తరాలు: - 1. నిశ్చలైః - నిశ్చలాః 


విభక్తులు / క్రియలు:- 1. లిఖితానలనిశ్చలైః - ...నిశ్చలేన, ...నిశ్చలాభ్యామ్‌, ...నిశ్చలైః ; 
అకారాన్త పుంలింగ ...నిశ్చలశబ్దము. తృ.బ. 2. జటాభారైః - జటాభారేణ, జటాభారాభ్యామ్‌, 
జటాభారైక అకారాన్త పుంలింగ జటాభారశబ్దము. తృ.ఏ. 3. తే - సః, తౌ, తే; దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. (ప్ర.బ. 4. ఉన్ముఖద్వాఃస్థ వీక్షి తాః - ...వీక్షితః, ...వీక్షితౌ, ...వీక్షితాక అకారాన్త 
పుంలింగ... వీక్షితశబ్దము. (ప్ర.బ. 5. గిరేః - గిరేః, గిర్యోః, గిరీణామ్‌; ఇకారాన్త పుంలింగ గిరిశబ్దము. 
ష.ఏ. 6.సద్మని - సద్మని, సద్మనోః, సద్మసు; నకారాన్త నపుంసకలింగ సద్మన్‌శబ్దము. స.ఏ. 7. 
వేగాత్‌ - వేగాత్‌, వేగాభ్యామ్‌, వేగేభ్యః; అకారాన్త పుంలింగ వేగశబ్దము. పం.ఏ. 8. అవతేరుః - 
క్రియ 
సమాసాలు: - 

1. లిఖితానలనిశ్చలైః - లిఖితాశ్చ తే అనలాశ్ళ (కర్మధా.) లిఖితానలాః, తే 

ఇవ నిశ్చలాః (కర్మధా.) లిఖితానలనిశ్చలాః, తైః 
2. జటాభారైః - జటానాం భారాః (షత.) జటాభారాః, తైః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 101 


8. ఉన్ముఖద్వాఃస్థవీక్షీతాః - ద్వారితిష్టన్తి ఇతి ద్యాన్యాః ఉన్ముఖాశ్చతే ద్వాఃస్థాశ్చ 
(కర్మధా. )ఉన్ముఖద్వాఃస్టా స్తా, ఉన్ముఖద్వాః స్టైః వీక్షితాః (తృ.త.) ఉన్ముఖద్వాః 
స్థవీక్షితాః sl 

శ. 
1. గిరేః + వేగాత్‌ - గిరిర్వేగాత్‌ - విసర్గసనిః (రుత్వమ్‌)! 
2. వేగాత్‌ + ఉన్ముఖ... - వేగాదున్ముఖ ... జశ్త్వసన్థిః 


3. ఉద్‌ + ముఖ - ఉన్ముఖ - అనునాసికసన్థిః। 

4. అవతేరుః + జటాభారైః - అవతేరుర్దటాభారైః - విసర్గసన్థి॥। 

5. జటాభారైః + లిఖితానల... - జటాభారైర్లిఫీతానల... - విసర్గసస్థిః। 
6. 


లిఖిత + అనల - లిఖితానల - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్వ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - తవ : 
1. సద్మ - 
ఎ) నకారాన్త నపుంసకలింగ సద్మన్‌శబ్దము ప్ర.ఏ. 
వి సీదన్యత్రేతి। సద్‌ + మనిన్‌। గృహమ్‌। 
సి) శ్లో॥ ఆవాసావసథం గృహం చ భవనం స్థానం నిశాన్తం కులం 
సంస్తా్యయో నిలయో నకాయ్యముటజం గేహం కుటం మన్గ్టిరమ్‌। 
ధిష్ట్రం ధామ నికేతనం చ సదనం పస్యం చ వాస్తు క్షయః 
శాలా వేళ్ళ నివేశనోదవసితే ప్రోక్తే చ సద్మాకసీ॥। 29 
జే॥ శరణమగారం నివాసనమాలయ ఏకార్థవాచకాః శబ్దాః। 
- అని హలాయుధకోశము “80” నామములను పేర్కొన్నది. 
డి) శః సుఖశ్రవా మజ్జ్దళతూర్యనిస్స్వనాః 
ప్రమోదనృత్తెః సహ వారయోషితామ్‌। 
న కేవలం సద్శని మాగధీపతేః 
పథి వ్యజృమృన్త దివౌకనామపి॥ - రవం. 3-19 
“వీనులవిందైన మంగళవాచకములైన మంగళవాద్యధ్వనులు, వేశ్యాంగనల ఆనంద 
నృత్యముతో కూడి, కేవలము దిలీపమహారాజమందిరమునందు మాత్రమే కాక, 
దేవతలమార్గమైన ఆకాశమునందు కూడా చెలరేగినవి”. 


క్రియాదర్శము:- అవతేరుః - 'త్యూ - ప్లవనతరణయో? (1. ఈదుట 2. ఎగురుట) 
1. సకర్శకమ్‌, 2, అకర్మకమ్‌ సేట్ర్‌ పరస్మెపదీ, భ్వాదిప్రకరణమ్‌ (1), 


51 


102 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ - షష్టః సర్గః 
లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। అవ - ఉపసర్ష। 
రూపాలు - అవతతార - అవతేరతుః - అవతేరుః। 
శ్లో; అథ యన్నారమాదిశ్య - ధుర్యాన్‌ విశ్రామయేతి సః। 
తామవారోపయత్‌ పత్నీం - రథాదవతతార చ॥ - రవం. 1-54 


శ్లో గగనాదవతీర్జా సా - యథావృద్ధపురఃసరా। 
తోయన్తర్భాస్మరాలీవ - రేజే మునిపరమ్పరా॥ 49 

పదవిభాగము: - గగనాత్‌, అవతీర్థా, సా, యథావృద్ధపురఃసరా, తోయాన్తర్భాస్కరాలీ, 
ఇవ, రేజే, మునిపరమ్పరా। 
అన్వయక్రమము:- గగనాత్‌ అవతీర్ణా యథావృద్ధపురఃసరా సా మునిపరమ్పరా 
తోయాన్తర్భాస్మరాలీ ఇవ రేజే। 
ప్రతిపదార్థము: - గగనాత్‌ - ఆకాశమునుండి, అవతీర్జా - దిగినట్టిదియు, 
యథావృద్ధపురఃసరా - వృద్ధానుక్రమముతో ముందుపోవువారు గలదియు అగు, 
సా మునిపరమ్బరా - ఆ మునులవరుస, తోయాన్తర్భాస్మరాలీ ఇవ - నీటియందు 
ప్రతిబింబించిన సూర్యపంక్తివలె, రేజే - (ప్రకాశించెను. 
తాత్సర్యము:- ఆకాశమునుండి దిగినట్టియు, వృద్ధానుక్రమముతో ముందు 
పోవువారు గలదియు అగు ఆ మునులవరుస నీటియందు ప్రతిబింబించిన 
సూర్యపంక్తివలె ప్రకాశించెను. 
విభక్తులు / క్రియలు:- 1. గగనాత్‌ - గగనాత్‌, గగనాభ్యామ్‌, గగనేభ్యః అకారాన్త నపుంసకలింగ 
గగనశబ్దము. పం.ఏ. 2. అవతీర్ణా - అవతీర్జా, అవతీర్ణే, అవతీర్ణాః ఆకారాన్త ్రీలింగ అవతీర్ణాశబ్దము. 
ప్ర.ఏ. 8. యథావృద్ధపురఃసరా - ...పురఃస్సరా, ...పురస్సరే, ...పురస్సరాః ఆకారాన్త ప్రీలింగ 
పురస్సరా శబ్దము (ప్ర.ఏ., 5. మునిపరమ్బరా - మునిపరమ్బరా, మునిపరమ్బరే, మునిపరమ్పరాః 
ఆకార్తాన స్త్రీలింగమునిపరమృ్పరాశబ్దము. ప్ర. ఏ. 6.తోయాన్తర్భాస్కరాలీ - ...భాస్మరాలీ, ... భాస్మరాల్యౌ, 
...భాస్యరాల్యః ఈకారాన్త గ్రీలింగ భాస్మరాలీశబ్దము. (ప్ర.ఏ. 7. ఇవ - అవ్యయము 68. రేజే - 
క్రియ. 
సమాసాలు: - 

1. యధథావృద్ధపురఃసరా - వృద్ధమ్‌ అనతిక్రమ్య యథావృద్ధమ్‌ (అవ్యయీభావ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 103 


సమాసఖ, పురః సరన్తీతి - పురస్సరాః, యథావృద్ధమ్‌ పురస్సరాః యస్యాః 
(బహువ్రీహి సా। 
ల తోయాన్తర్భాస్కరాలీ - తోయస్య అన్తః తోయాన్తః (షత. ), భాస్మరాణామ్‌ 
ఆలీ భాస్మరాలీ (షత. ), తోయాన్తః భాస్మరాలీ (కర్శ్మధా.) తోయాన్తర్భాస్కరాలీ। 
3. మునిపరమ్పరా - మునీనాం పరంపరా (షత.) మునిపరమ్సరా। 
సంధులు: - 
1. గగనాత్‌ + అవతీర్ణా - గగనాదవతీర్జా - జశ్త్వసస్థిః 
2. తోయ + అన్తః - తోయాన్తః - సవర్ణదీర్థసన్థిః। 
3. ...భాస్మరాలీ + ఇవ - ...భాస్మరాలీవ - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. గగనమ్‌ - (నపుం.) 
ఎ) గం గానం శబ్బాత్మకం గుణం గచ్చతి। యద్వా గ కార భూతేషు ప్రథమభూతత్వాత్‌ 
ప్రాధాన్యం గచ్చతి। యద్వా గచ్చన్త స్మిన్‌ దేవాదయ ఇతి! 'గమేర్లశ్ళ' ఇతి యుచ్‌ 
గశ్చాన్లాదేశః। ఆకాశమ్‌। 
వి) బర్దికి, ధన్వః, ఆపః, పృథివీ, భూః, స్వయంభూః, అధ్వా, సగరః, సముద్రం, 
అధ్వరః - ఏతే అర్థ వేదే ప్రసిద్ధా ఇతి నిఘంటుః। 
సి) శ్లో॥ నభో మరుద్వర్త్మ వియద్విహాయ - 
స్తారాపథః పు ష్మరమన్తరిక్షమ్‌। 
వ్యోమామ్బరం విష్ణుపదం చ ఖం ద్వౌః 
విహాయసా స్యాద్గగనం తథా ద్యుః 137 
- అని హలాయుధకోశము “15 నామములను పేర్కొన్నది. 
డి) శో గగనామ్బు త్రిదోషఘ్నం గృహీతం యత్సు భాజనే। 
బల్యం రసాయనం మేధ్యం పాత్రాపేక్షి తతః పరమ్‌। 
రక్షోఘ్నం శీతలం హ్లది జ్వరదాహవిషాపహమ్‌। - ఇతి సుశ్రుతే। 
2, యథావృద్ధేతి 
ఎ) అత్ర వరాహమిహిరః - 
శో పూర్వే భాగే భగవాన్‌ మరీచిరపరే స్థితో వళిష్టో- స్మాత్‌। 


ర్‌2 


104 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


తస్యాజ్లిరాస్తతో- త్రిస్తస్యాసన్యః పులస్వశ్చ॥ 
శ్లో; పులహః క్రతురితి భగవానాసన్నానుక్రమేణ పూర్వాద్యాః 
తత్ర వసిష్టం మునివరముపాశ్రితారున్ధతీ సాధ్వీ | ఇతి॥ 

- అని “ప్రకాళికా వ్యాఖ్య పేర్కొన్నది. 
బి) యథావృద్ధం వృద్ధజనానతిక్రమేణ పురస్సరా అ(గ్రగామినో యస్యాం సా తథా! 
శ్లో మరీచిః పూర్వాభాగస్థో వసిష్ట పరతస్తతః। 

తతో- జ్లీరాస్తతశ్చాత్రిః పులస్యః పులహః క్రతుః॥। ఇతి పరాశరసంహితా 
యాం ప్రసిద్ధస్తేషామస్థానక్రమో- త్ర దర్శితః। 

- అని “వివరణమ్‌'వ్యాఖ్య పేర్శొన్నది. 
అలంకారాలు:- ఇందు “ఉపమాలంకారిమున్నదని చెప్పదగును. అన్వయము 
- సరళము. 

(క్రియాదర్భము: - రేజే - రాజృ - దీప” అకర్మకమ్‌, సేట్‌్‌ (ఉభయ), 
ఆత్మనేపదీ, లిట్‌ - ప్రథమపురు పషైకవచనాంతః 
రూపాలు - రేజే - రేజాతే - రేజిరే 


అవతారికా:- హిమవద్దత్తః స్వాగతసత్మారః - హిమవంతుడొనర్చిన స్వాగత 
సత్మారము. 

శ్లో తానర్భ్యానర్థ్యమాదాయ - దూరాత్‌ ప్రత్యుద్యయా గిరిః। 

నమయన్‌ సారగురుభిః - పాదన్యా సైర్వసున్ధరామ్‌॥ 50 

పదవిభాగము:- తాన్‌, అర్హా ్యన్‌, అర్థ ్యమ్‌, ఆదాయ, దూరాత్‌, ప్రత్యుద్యయాౌ, 
గిరి, నమయన్‌, సారగురుభిః, పాదన్యాసైః, వసున్గ్ధరామ్‌। 
అన్వయ క్రమము: - గిరిః అర్హ్యమ్‌ ఆదాయ సారగురుభిః పాదన్యాసైః వసున్ధరాం 
నమయన్‌ అర్జా ఫన్‌ తాన్‌ దూరాత్‌ ప్రత్యాద్యయా। 
ప్రతిపదార్ధము:- గిరిః - హిమవంతుడు, అర్హ్యమ్‌ - పూజార్దమైన జలమును, 
ఆదాయ - తీసికొని, సారగురుభిః - బలముచేత భరింపరానివైనవగు, పాదన్యాసైః 
- పాదప్రక్షిపములచేత, వసున్ధరామ్‌ - భూమిని, నమయన్‌ - కుంగజేయుచు, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 105 


అర్జా బన్‌ - పూజ్యులగు, తాన్‌ - ఆ మునులనుగూర్చి, దూరాత్‌ - దూరము 
నుండియే, ప్రత్యుద్యయౌ - ఎదురేగెను. 
తాత్సర్యము: - హిమవంతుడు పూజార్షమైన జలమును తీసికొని బలముచేత 
భరింపరానివగు పాదట్రక్షేపములచేత భూమిని క్రుంగజేయుచు పూజ్యులగు ఆ 
మునులనుగూర్చి దూరమునుండియే ఎదురేగెను. 
విభక్తులు / క్రియలు - 1. ౧6: - గిరిః, గిరీ, గిరయః; ఇకారాన్త పుంలింగ గిరిశబ్దము. (ప్ర. ఏ. 
0. అర్హ్యమ్‌ - అర్థ ఎమ్‌, అర్థే ్య, అర్హా శ్రణి; అకారాన్త నపుంసకలింగ అర్థ ్యశబ్దము. ద్విఏ. ౩. 
ఆదాయ - అవ్యయము 4. సారగురుభిః - సారగురుణా, సారగురుభ్యామ్‌, సారగురుభిక; ఉకారాన్త 
పుంలింగ సారగురుశబ్దము .తృ.బ. 5. పాదన్యాసైః - పాదన్యాసేన, పాదన్యాసాభ్యామ్‌, పాదన్యాసైః 
; అకారాన్త పుంలింగ పాదన్యాసశబ్దము. తృ.బ. 6. వసున్గరామ్‌ - వసున్థరామ్‌, వసున్ధరే, వసున్ధరాః 
; ఆకారాన్త స్రీలింగ వసున్ధరాశబ్దము. ద్వి,ఏ 7. నమయన్‌ - నమయన్‌, నమయనౌ, నమయన్తః 
తకారాన్త పుంలింగ నమయత్‌శబ్దము. ప్ర.ఏ. (శతృ) రి. తాన్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము ద్విబ. 9. దూరాత్‌ - దూరాత్‌, దూరాభ్యామ్‌, దూరేభ్యః, అకారాన్త పుంలింగ దూరశబ్దము. 
పం.ఏ. 10. ప్రత్యుద్యయౌ - క్రియ. 
సమాసాలు: - 

1. సారుగురుభిః - సారేణ గురవః (తృ.త.) సారగురవః, తైః 

2, పాదన్యాసైః - పాదయోః న్యాసాః (తృ.త.) పాదన్యాసాః, తైః 

3. వసున్గరాః - వసు ధనం ధరతి ఇతి వసున్ధరా (కృ.వృ.) 
సంధులు: - 

1. ప్రతి + ఉద్యయౌ - ప్రత్యుద్యయౌ - యణాదేశసన్థిః। 

2. పాదన్యాసైః + వసుంధరామ్‌ - పాదన్యాసైర్వసుంధరామ్‌ - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. గరః - 
ఎ) గిరతి ధారయతి పృథివీం, గ్రియతే స్తూయతే గురుత్వాద్వా 

“క్యూగ్యాశ్వప్రూకుటి భటిదిఛిదిభ్యశ్చ” ఇతి ఇ కిచ్చ। పర్వతః 
బి శ్లో; అచలశిలోచ్చయశైలక్షితిధరగిరిగోత్రపర్వతాహార్యా॥। 

నగశిఖరిసానుమనో ధరాద్రికుధ్రాశ్చ తుల్యార్థాః॥। 165 

అని హలాయుధకోశము “14 నామములను పేర్మొన్నది. 
సి) శ్లో॥ మేరుమన్దరకైలాసమలయా గన్గమాదనః। 
మహేన్దఃశ్రీపర్వతశ్చ హేమకూటస్తథైవ చ॥ 


53 


106 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


డి) శ్లో! “తీర్ధాశమవనారణ్యగిరిపర్వతసాగరాః। 
పురిః సరస్వతీ చైవ భారతీ చ తథా దశ” 

ఇ) శ్లో॥ వాసో గిరివరే నిత్యం గీతాభ్యాసే హి తత్పరః। 
గమ్బీరాచలబుద్ధిశ్చ గిరినామా సే ఉచ్యతే! 

ఎఫ్‌) శ్లో; అక్రూరప్రముఖా ఆసన్‌ పుత్రా ద్వాదశ విశ్రుతాః। 
అసజ్దః సారమేయశ్చ మృదురో మృదువిద్‌ గిరిః॥ 

- ఇతి భాగవతే 9-24-15 
క్రియాదర్శము:- ప్రత్యుద్యయౌ - ప్రతి - ఉపసర్ణ, ఉత్‌ - ఉపసర్ణ, 'యా - 
ప్రాపణే. సకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, అదాదయః (2), లిట్‌ - ప్రథమ 
పురుషైకవచనాంతః। 

యయౌ - యయతుః - యయుః 


అవతారికా:- సంప్రతి హిమవన్తమేవ జబజ్బమస్థావరరూపద్వయసాధారణైః విశేషణైః 
విశినష్టి - ఇప్పుడు హిమవంతునే జంగమస్థావరాత్మక రూపద్వయమునకును 
సాధారణమగు విశేషములచే వర్ణించుచున్నాడు। 

శ్లో! ధాతుతామాధరః ప్రాంశు - ర్లేవదారుబృహద్భుజః। 

ప్రకృత్యైవ శిలోరస్మః - సువ్యక్తో హిమవానితి॥ 51 

పదవిభాగము:- ధాతుతామ్రాధరః, ప్రాంశుః, దేవదారుబృహద్భుజః, ప్రకృత్యా, 
ఏవ, శిలోరస్యః, సువ్యక్తః, హిమవాన్‌, ఇతి। 
అన్వయక్రమము:- ధాతుతామ్రాధరః ప్రాంశుః దేవదారుబృహద్భుజః ప్రకృత్యా 
ఏవ శిలోరస్మ (అతః) హిమవాన్‌ ఇతి సువ్యక్తః (అభూత్‌)! 
ప్రతిపదార్థము: - ధాతుతామ్రాధరః - గైరికాదిధాతువువలె ఎజ్జనైన 'పెదవిగలవాడు, 
ప్రాంశుః - ఉన్నతుడు, దేవదారుబృహద్భుజః - దేవదారువులవలె గొప్పవైన 
బాహువులు గలవాడు, ప్రకృత్యా + ఏవ - స్వభావముచేతనే, శిలోరస్మః - టాతివంటి 
తొమ్ముగలవాడు అగు, (అతః) - , హిమవాన్‌+ ఇతి - హిమవంతుడు, అని, 
సువ్యక్తః (అభూత్‌) - చక్కగా ఎటుకపడినవాడాయిను. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 107 


తాత్పర్యము: - గైరికాదిధాతువువలె ఎల్జినైన పెదవికలవాడు, ఉన్నతుడు, 
దేవదారువులవలె గొప్పవైన బాహువులు గలవాడు, స్వభావముచేతనే జాతివంటి 
టొమ్ముగలవాడు అగు హిమవంతుడు ఇతడు అని చక్కగా ఎజుగబడినవాడాయెను. 
విభక్తులు / క్రియలు: -1. ధాతుతామ్రాధరః - ...అధరః, ...అధరౌ, ...అధరాః; అకారాన్త 
పుంలింగ ... అధరశబ్దము. ప్ర.ఏ. 2. ప్రాంశుః - ప్రాంశుః, ప్రాంశూ, ప్రాంశవః; ఉకారాన్త పుంలింగ 
ప్రాంశుశబ్దము. ప్ర.ఏ. 8. దేవదారుబ్బృహద్భుజః - ...భుజు, ...భుజౌ, ...భుజాక అకారాన్త పుంలింగ 
...భుజశబ్దము. ప్ర.ఏ. 4. ప్రకృత్యా - ప్రకృత్యా, ప్రకృతిభ్యామ్‌, (ప్రకృతిభిక ఇకారాన్త ప్రీలింగ 
ప్రకృతిశబ్దము. తృ.ఏ. 5. ఏవ, ఇతి - అవ్యయాలు 6. శిలోరస్మః - శిలోరస్క శిలోరస్కా శిలోరస్మాః 
అకారాన్త పుంలింగ శిలోరస్మశబ్దము. (ప్ర.ఏ. 7. హిమవాన్‌ - హిమవాన్‌, హిమవన్తా, హిమవన్తః ; 
తకారాన్త పుంలింగ హిమవత్‌శబ్దము. ప్ర.ఏ. 8. సువ్యక్తః - సువ్యక్తః, సువ్యక్తా, సువ్యక్తాఇ అకారాన్త 
పుంలింగ సువ్యక్తశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 
1. ధాతుతామాధరః 
ఎ) ధాతుః ఇవ తామః (కర్మధా.) ధాతుతామః, ధాతుతామః అధరః యస్య 
(బహువ్రీహి) సః ధాతుతామ్రాధరః। జబ్గమశరీరపరకోల_ర్థః। 
బి) తామశ్చ అసౌ అధరశ్చ (కర్మధా. ), తామ్రాధరః, ధాతుః ఏవ తామ్రాధరః 
యస్య (కర్మధా.) సః స్థావరశరీరపరకో - ర్థః 
2, దేవదారుబృహద్భుజః - 
ఎ) దేవదారువత్‌ బృహన్నౌ భుజౌ యన్య (బహువ్రీహి) సః। జంగమ 
శరీరకో- ర్థః। 
బి) దేవదారవః ఏవ బృహన్నా భుజౌ యస్య (బహువ్రీహి, సః। స్థావర 
శరీరకో- ర్థః 
3. శిలోరస్మః - 
ఎ) శిలా ఇవ ఉరః యస్య (బహువ్రీహి) సః 
బి) శిలా ఏవ ఉరః యస్య (బహువ్రీహి) సః 
4. సువ్యక్తః - శోభనో వ్యక్తః సువ్యక్తః (గతి సమాసః) 
సంధులు: - 
1. ప్రాంశుః + దేవదారు... - ప్రాంశుర్దేవదారు... - విసర్గసన్షిః (రుత్వమ్‌) 
2. ప్రకృత్యా + ఏవ - ప్రకృత్యైవ - వృద్ధిసన్ధిః। 


54 


108 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


3. సువ్యక్తః + హిమవాన్‌ - సువ్యక్తో హిమవాన్‌ - ఉత్వాదేశః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. వ్యక్తః - 
ఎ) వి + అంజూ + వ్యక్తాాదౌ + క్ష ప్రాజ్ఞః స్ఫుటః। 
వి) శో ధీరో ధీమాన్‌ లబ్ధవర్డో విపళ్చిద్‌ 
వృద్గో విద్వాన్‌ ప్రాప్తరూపో- భిరూపః। 
సూరిః ప్రాజ్ఞః పండితః సన్మనీషీ 
జ్ఞో దోషజ్ఞః కోవిదః స్యాత్‌ ప్రబుద్ద్ధః। 332 
శ్వ బుధః సుధీః కృతీ కృష్టిః కవిర్వ్యకో విశారదః 
విచక్షణశ్చ మేధావీ సంఖ్యావాన్మతిమాన్మతః॥। 338 
- అని హలాయుధకోశము 28’ నామములను పేర్కొన్నది. 
సి) శ్లో। _“విభావేనానుభావేన వ్యక్తు సంచారిణా తథా! 
రసతామేతి రత్యాదిః స్థాయిభావః సచేతసామ్‌॥ 
- ఇతి సాహిత్యదర్పణే - 3/1 
2. శిలోరస్మః - 
ఎ) శిలా ఇవ ఉరః యస్య స శిలోరస్మః, - 'ఉరః ప్రభృతిభ్యః కప్‌' ఇతి సమాసాన్తః 
కష్‌! జజ్ఞమశరీరపరకో - ర్థః। “పాషాణ ప్రస్తరగ్రావోపలాశ్మానః శిలా దృషత్‌' ఇత్య 
మరః। 
బి) యద్వా, శిలా ఏవ ఉరః యస్య స శిలోరస్మః - స్థావరశరీరపరకో- ర్థః 


శ్లో విధిప్రయుక్తసత్మారైః - స్వయం మార్గస్య దర్శకః। 

స తైరాక్రమయామాస - శుద్దాన్తం శుద్ధకర్మభిః॥। ర్‌2 
పదవిభాగము:- విధిప్రయుక్తసత్మారైః, స్వయమ్‌, మార్గస్య, దర్శకః, సః, తైః, 
ఆక్రమయామాస, శుద్దాన్నమ్‌, శుద్ధకర్మభిః। 
అన్వయక్రమము:- సః విధిప్రయుక్తసత్మారైః శుద్ధకర్మభిః తైః స్వయం మార్గస్య 
దర్శకః (సన్‌) శుద్ద్ధాన్తమ్‌ ఆక్రమయామాస। 
ప్రతిపదార్థము:- సః - ఆ హిమవంతుడు, విధిప్రయుక్తసత్మారైః - శాస్తోక్తముగ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 109 


చేయబడిన పూజగలవారు, శుద్ధకర్మభిః - పరిశుద్ధక్రియలు గలవారు అగు, తైః - 
ఆ మునులచేత, స్వయమ్‌ - స్వయముగా, మార్గస్య దర్శకః - దారికి దర్శకుడై, 
శుద్ధాన్తమ్‌ - అంతఃపురమును, ఆక్రమయామాస। - ప్రవేశింపజేసెను. 
తాత్సర్యము:- ఆ హిమవంతుడు, శా(స్తోక్తముగ చేయబడిన పూజగలవారు, 
పరిశుద్ధక్రియలు కలవారు అగు ఆ మునులచేత స్వయముగా దారికి దర్శకుడై 
అంతఃపురమును ప్రవేశింపజేసెను. 
పాఠాన్తరాలు:- 1. సత్మారైః - సత్మారాన్‌ 2. దర్శకః - దేశకః 8. ఆక్రామయామాస 
- ఆక్రమయామాస 
విభక్తులు / క్రియలు:- 1. విధిప్రయుక్తసత్మారైః - ...సత్మారేణ, ... సత్మారాభ్యామ్‌, ... సత్మారెః 
అకారాన్త పుంలింగ ...సత్మారశబ్దము. తృ.బ. 2; శుద్ధకర్శభిః - శుద్ధకర్మణా, శుద్ధకర్మభ్యామ్‌, 
శుద్ధకర్మభిః నకారాన్త పుంలింగ శుద్ధకర్మన్‌ శబ్దము. తృ.బ. 3. తైః - తేన, తాభ్యామ్‌, తైః; దకారాన్త 
పుంలింగ తచ్చబ్దము. తృ.బ. 4. స్వయమ్‌ - అవ్యయము ర. మార్గస్య - మార్గస్య, మార్గయోః, 
మార్గాణామ్‌; అకారాన్త పుంలింగ మార్గశబ్దము. ష.ఏ. 6. దర్శకః - దర్శకః, దర్శకౌ, దర్శకాః ; 
అకారాన్త పుంలింగ దర్శకశబ్దము. ప్ర.ఏ. 7. శుద్దాన్తమ్‌ - శుద్దాన్తమ్‌, శుద్దానే, శుద్దాన్తాని; అకారాన 
నపుంసకలింగ శుద్ధాన్తశబ్దము. ద్వి..ఏ 8. ఆక్రమయామాస - క్రియ 9. సః -సః, తౌ, త్తే; 
దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 

1. విధిప్రయుక్తసత్మారైః - విధినా ప్రయుకో విధిప్రయుక్తః (ష.త.). విధిప్రయుక్తః 

సత్మారః యేషాం (బహువ్రీహి) తే విధిప్రయుక్తసత్మారాః, తైః 

ప శుద్ధకర్మభిః - శుద్ధం కర్మ యేషాం (బహువ్రీహి) తే శుద్ధకర్మాణః, తైః 
సంధులు: - 

1. సః + తైః - స తైః - సులోపః। 

2. తైః + ఆక్రమయామాస - తైరాక్రమయామాస - విసర్లసస్థిః (రుత్వమ్‌) 

8. శుద్ధ + అన్తమ్‌ - శుద్దాన్తమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. శుద్దాన్తః - (పుం.) 
ఎ) శుద్ధః అన్నో యస్య! శుద్దా రక్షక్రాః అన్తే యస్య ఇతి వా! రాజయోషిత్‌! అంతః 
పురప్రీ! 


ర్‌ర్‌ 


110 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బి) శ్లో శుద్ధాన్తసంభోగనితాన్తతుష్టే 
న నైషధే కార్యమిదం నిగద్యమ్‌। 
ఆపాం హి తృషప్తాయ న వారిధారా 
స్వాదుః సుగన్ధిః స్వదతే తుషారా ॥ 
2. (నపుం.) అంతఃపురమ్‌ 
ఎ) శుద్ధాన్తమవరోధశ్చ రాజ్ఞో- న్రపురముచ్యతే। - 480 
- అని హలాయుధకోశము “9 నామములను పేర్శొన్నది. 
బి) 'హలాయుధకోశి వ్యాఖ్యానకారుడు - ఈ పదమును వివరించునపుడు ఈ 
శోకమునే ఉదాహరణగా చూపినాడు. 
8. ఆప్టే మహాశయుడు “శుద్దాన్ల' అను దానికి “రాజాంతఃపురము” అనియే 
అర్థముచెప్పి, ఈ శ్లోకమునే ఉదాహరించినాడు. పిదప 'రాజయోషిత్‌ అర్థమును 
చూపినాడు. 
శ్లో శద్దాన్తదుర్లభమిదం వపురాశ్రమవాసినో యది జనస్య 
దూరీకృతాః ఖలు గుణైరుద్యానలతా వనలతాభిః॥ 17 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే - ప్రథమాజ్మే 
క్రియాదర్శము:- ఆక్రమయామాస - ఆజ్‌ - ఉపసర్గ 'క్రము - పాదవిక్షేపే 
ణిజన్నాల్‌, కర్తరి, లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
క్రమయామాస - క్రమయామాసతుః - క్రమయామాసుః 
అత్ర క్రమేరగత్యర్థత్వాత్‌ గతిబుద్ధిప్రత్యవసానార్థశబ్దకర్మాకర్మకాణామణి కర్తా స 
ణా” ఇతి తైరిత్యస్య న కర్మత్వమ్‌। 


- ఇతి నైషధే 3-98 


శ్లో తత్ర వేత్రాసనాసీనాన్‌ - కృతాసనపరిగ్రహః। 
ఇత్యువాచేశ్వరాన్‌ వాచం - ప్రాజ్ఞులిర్భూ ధరేశ్వరః॥ ర్‌ 
పదవిభాగము:- త[త్ర, వేత్రాసనాసీనాన్‌, కృతాసనపరి(గహః, ఇతి, ఉవాచ, 
ఈశ్వరాన్‌, వాచమ్‌, ప్రాంజలిః, భూధరేశ్వరః। 
అన్వయక్రమము:- తత్ర వేత్రాసనాసీనాన్‌ ఈశ్వరాన్‌ భూధరేశ్వరః కృతాసనపరి గ్రహః 
ప్రాంజలిః (సన్‌) ఇతి వాచమ్‌ ఉవాచ। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 111 


ప్రతిపదార్థము:- తత్ర - ఆ అంతఃపురమునందు, వేత్ర - ఆసన -ఆసీనాన్‌ - 
వెదురుచాపలపై ఆసీనులయిన, ఈశ్వరాన్‌ - మునీశ్వరులనుగూర్చి, భూధరేశ్వరః 
- పర్వతరాజగు హిమవంతుడు, కృత + ఆసన - పరిగ్రహః - చేయబడిన ఆసన 
స్వీకారముగలవాడై, ప్రాంజలిః (సన్‌) - నమస్మరించువాడై, ఇతి - ఇట్లు, వాచమ్‌ 
- వాక్కును, ఉవాచ - పలికెను. 
తాత్సర్యము:- ఆ అంతఃపురమునందు వెదురుచాపలపై ఆసీనులయిన 
మునీశ్వరులనుగూర్చి పర్వతరాజగు హిమవంతుడు చేయబడిన ఆసనస్వీకారము 
గలవాడై నమస్మరించిన వాడై ఇట్లు వాక్కును పలికెను. 
పాఠాన్తరాలు:- 1. కృతాసన - అనాసన, నీచాసన 2. ఈశ్వరాన్‌ వాచం - 
మునీన్సర్వాన్‌ 3. భూధరేశ్వరః - పృథివీధరః 
విభక్తులు / క్రియలు :- 1. తత్ర, ఇతి - అవ్యయములు 2. వేత్రాసనాసీనాన్‌ - ...ఆసీనమ్‌, 
...ఆసీనౌ, ...ఆసీనాన్‌ అకారాన్న పుంలింగ ... ఆసీనశబ్దము. ద్విబ. 3. ఈశ్వరాన్‌ - ఈశ్వరమ్‌, 
ఈశ్వరా, ఈశ్వరాన్‌ అకారాన్త పుంలింగ ఈశ్వరశబ్దము. ద్విబ. 4. భూధరేశ్వరః - భూధరేశ్వరః, 
భూధరేశ్వరౌ, భూధరేశ్వరాః అకారాన్త పుంలింగ భూధరేశ్వరశబ్దము. ప్ర.ఏ. 5. కృతాసనపరి(గ్రహః 
- ...పరిగ్రహః, ...పరిగ్రహౌ, ...పరిగ్రహాః అకారాన్త పుంలింగ... పరిగ్రహశబ్దము. ప్ర.ఏ. 6. ప్రాంజలిః 
- ప్రాంజలిః, ప్రాంజలీ, ప్రాంజలయః ఇకారాన్త పుంలింగ ప్రాంజలిశబ్దము. ప్ర.ఏ. 7. ఉవాచ - 
క్రియ 8. వాచమ్‌ - వాచమ్‌, వాచౌ, వాచః చకారాన్త స్రీలింగ వాక్ళబ్దము. ద్వి. ఏ. 
సమాసాలు: - 
1. వేత్రాసనాసీనాన్‌ - వేత్రాణామ్‌ ఆసనాని (షత. ) వేత్రాసనాని, వేత్రాసనేషు 
ఆసీనాః, (స.త.) వేత్రాసనాసీనాః, తాన్‌! 
2. కృతాసనపరిగ్రహః - ఆసనస్య పరిగ్రహః, (షత.) ఆసనపరి[గ్రహః, కృతః 
ఆసనపరిగ్రహః యేన (బహువ్రీహి) సః। 
8. భూధరేశ్వరః - ధరన్తీతి ధరాః, భువో ధరాః (ష త.) భూధరాః, భూధరాణామ్‌ 
ఈశ్వరః (ష.త.), భూధరేశ్వరః। 
4. ప్రాంజలిః - ప్రకర్షేణ కృతః అంజలిః యేన సః (బహువ్రీహి) 
సంధులు: - 
1. ఇతి + ఉవాచ - ఇత్యువాచ - యణాదేశసన్థిః। 
2. ఉవాచ + ఈశ్వరాన్‌ - ఉవాచేశ్వరాన్‌ - గుణసన్టిః। 
8. (ప్రాంజలి? + భూధరేశ్వరః - ప్రాంజలిర్భూధరేశ్వరః - విసర్ణసన్షిః (రుత్వమ్‌)! 


56 


112 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


4.వేత్ర + ఆసన -వేత్రాసన - సవర్ణదీర్ణసన్టిః। 
5. ఆసన + ఆసీనాన్‌ - ఆసనాసీనాన్‌ - సవర్ణదీర్ణసన్టిః। 
6. కృత + ఆసన - కృతాసన - సవర్ణదీర్ణసన్టిః। 
7. భూధర + ఈశ్వరః - భూదరేశ్వరః - గుణసన్షిః। 
పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. వాక్‌ 
ఎ) చకారాన్త ప్రీలింగ ప్రథమావిభక్తి ఏకవచనము - వాక్ళబ్దము. 
బి) ఉచ్యతే- సౌ, అనయావేతి। వచ్‌ + “క్విబ్‌ వచిప్రచ్చతీతి” క్విప్‌, దీర్లో- 
సమసారణం చ। సరస్వతీ! గీః వాణీ! 
సి) శ్లో॥ వాగ్వాణీ భారతీ భాషా గాౌర్గీర్రాహ్మీ సరస్వతీ! 8 
- అని హలాయుధకోశము “కొనామములను పేర్కొన్నది. 
డి) శో ప్రణమ్య వాచం నిశ్ళేషపదార్గో ద్యోతదీపికామ్‌। 
బృహత్మథాయాః సారస్య సంగ్రహం రచయామ్యహమ్‌। 
- ఇతి కథాసరిత్సాగరే -1-3 
ఇ) శ్లో అహింసయైవ భూతానాం కార్యం (శ్రేయో- నుశాసనమ్‌। 
వాక్‌ చైవ మధురా శక్ష్యా ప్రయోజ్యా ధర్మమిచ్చతా!॥ - ఇతి మనుః -2-159 
(క్రియాదర్శము - ఉవాచ - *'బూజ్‌ - వ్యక్తాయాం వాచి అదాదయః (2), 
(ఉభయ) పరస్పెపదీ, సేట్‌, ద్వికర్మకమ్‌, లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ఉవాచ - ఊచతుః - ఊచుః 


శ్లో అపమేఘోదయం వర్ష - మదృష్టకుసుమం ఫలమ్‌! 
అతర్మితోపపన్నం వో - దర్శనం ప్రతిభాతి మే॥ ర్‌4 
పదవిభాగము:- అపమేఘోదయమ్‌, వర్షమ్‌, అదృష్టకుసుమమ్‌, ఫలమ్‌, 
అతర్మితోపపన్నమ్‌, వః, దర్శనమ్‌, ప్రతిభాతి, మే 
అన్వయ క్రమము: - అతర్మితోపపన్నం వః దర్శనం మే అపమేఘఫోదయం వర్షమ్‌, 
అదృష్టకుసుమం ఫలం ప్రతిభాతి। 
ప్రతిపదార్థము: - అతర్మితోపపన్నమ్‌ - తర్శింపక సమకూడినట్టిదియగు, వః - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 113 


మీయొక్క, దర్శనమ్‌ - దర్శనము, మే -నాకు, అవమేఫోదయమ్‌ - 
మబ్బుపొడమలేనట్టి, వర్షమ్‌ - వర్షముగాను, అదృష్టకుసుమమ్‌ - చూడబడని 
పూవుగలదిగాని, ఫలమ్‌ - పండుగాను, ప్రతిభాతి - తోచుచున్నది. 
తాత్పర్యము: - తర్శింపక సమకూడినట్టిదియగు మీయొక్క దర్శనము, నాకు మబ్బు 
పొడమలేనట్టి వర్షముగాను, చూడబడనిపూవుగలదిగాని పండుగాను తోచుచున్నది. 
విభక్తులు / క్రియలు :- 1. అతర్మితోపపన్నమ్‌ - ...ఉపపన్నమ్‌, ...ఉపపన్నేే ...ఉపపన్నాని 
; అకారాన్త నపుంసకలింగ... ఉపపన్నశబ్దము. ప్రఏ. 2. వః - తవ / తే, యువయోః / వామ్‌, 
యుష్మాకమ్‌ / వక దకారాన్త యుష్మచ్చబ్దము. ష.బ. 3. దర్శనమ్‌ - దర్శనమ్‌, దర్శనే, దర్శనాని; 
అకారాన్త నపుంసకలింగ దర్శనశబ్దము. ప్రఏ. 4 మే - మే, ఆవయోః, అస్మాకమ్‌; దకారాన్త 
“అస్మచ్చబ్దము. షవఏ. 5. అపమేఘోదయమ్‌ - ...ఉదయమ్‌, ...ఉదయే, ...ఉదయాని; అకారాన్త 
నపుంసకలింగ ఉదయశబ్దము. ద్విఏ. 6. వర్షమ్‌ - వర్షమ్‌, వర్షే వర్షాణి; అకారాన్త నపుంసకలింగ 
వర్షశబ్దము. ద్వి.ఏ. 7. అదృష్టకుసుమమ్‌ - అదృష్టకుసుమమ్‌, అదృష్టకుసుమే, అదృష్టకుసుమాని ; 
అకారాన్త నపుంసకలింగ అదృష్టకుసుమశబ్దము. ద్విఏ. 8. ఫలమ్‌ - ఫలమ్‌, ఫలే, ఫలాని; అకారాన్త 
నపుంసకలింగ ఫలశబ్దము. ద్విఏ. 9. ప్రతిభాతి - క్రియ, - లట్‌. 
సమాసాలు: - 
1: అతర్మితోపపన్నమ్‌ -న తర్మితమ్‌ (నఇీ్‌తత్తు.) అతర్మితమ్‌, అతర్మితమ్‌ 
యథా తథా ఉపపన్నమ్‌, అతర్మితోపపన్నమ్‌, (కర్మధా.) 
2. అపమేఘఫోదయమ్‌ - మేఘస్య ఉదయః (షత.) మేహోాదయః, అపగతః 
మేఘఫోాదయః యస్య (బహువ్రీహి) తద్‌, అపమేఘోదయమ్‌। 
8. అదృష్టకుసుమమ్‌ -న దృష్టం అదృష్టమ్‌ (నఇీ్‌తత్తు. ) తత్‌ కుసుమమ్‌ 
యస్య (బహువ్రీహి) తద్‌, అదృష్టకుసుమమ్‌। 
సంధులు: - 
1. వః + దర్శనమ్‌ - వో దర్శనమ్‌ - ఉత్తాదేశః। 
2. ఆపమేఘ + ఉదయమ్‌ - ఆపమేఘోదయమ్‌ - గుణసన్నిః 


థి 
3. అతర్మిత + ఉపపన్నమ్‌ - అతర్మితోపపన్నమ్‌ - గుణసన్షిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. కుసుమమ్‌ - (నపుం.) - ఎ) 'కుసేరుమ్ఫోమేదేతాః ఇతి ఉమ, నిపాతనాత్‌ 


గుణభావః। పుష్పమ్‌! 


57 


114 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బి శ్లో॥ పుష్పం ప్రసవః కుసుమం ప్రసూనకం సుమనసః సమాఖ్యాతాః। 186 
అని హలాయుధకోశము ‘5’ నామములను పేర్కొన్నది. 
సి) శ్లో “వాపీజలానాం మణిమేఖలానాం శశాజ్మభాసాం ప్రమదాజనానామ్‌। 
చూతద్రుమాణాం కుసుమాన్వితానాం దదాతి సౌరభ్యమయం వసన్తః॥” 
డి) శో ఉదేతి పూర్వం కుసుమం తతః ఫలం ఘనోదయః ప్రాక్‌ తదనన్తరం పయః। 
నిమిత్తనైమిత్తికయోరయం క్రమో భవత్రసాదస్య పురస్తు సమ్బదః। 
- ఇతి శాకున్తలే 7-30 
(ఈ వసన్తర్తువు 1. దిగుడుబావులనీళ్లకు 2. మణులు పొదగబడిన మొలనూళ్లకును 
8. చంద్రకిరణములకును 4. ప్రీజనులకును 5. పూవులతోకూడియుండు 
మామిడిచెట్లకును సౌభాగ్యమును చేకూర్చునది.”) 


అలంకారాలు:- అత్ర మేభరోదయకుసుమరూవకారణయోరభావే- వి 
వర్షఫలరూపకార్యయో రుదయాఖిదానాద్‌ విభావనా, మునిదర్శనస్య విశిష్టవృత్తిత్వేన 
చ రూపణాద్‌ రూపకాలంకారశ్చ, ఇత్యుభయోః సంసృష్టిః। 

- ఇతి 'పుంసవనీ” వ్యాఖ్యాయామ్‌ 
క్రియాదర్భము :- ప్రతిభాతి - ప్రతి ఉపసర్గ, భా - దీపా, అకర్మకమ్‌, అనిట్‌, 
అదాదిప్రకరణమ్‌ (2), పరస్టైపదీ, లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 

ప్రతిభాతి - ప్రతిభాతః - ప్రతిభాన్సి 
అవతారికా:- మునిదర్శనాత్‌ ఉత్మన్నాతిశయ ప్రాప్తి ద్యోతనమ్‌। మునిదర్శనమువలన 
తనకు కలిగిన హర్షాతిశయమును హిమవంతుడు ప్రకటించుట. 
శ్లో మూఢం బుద్ధమివాత్మానం - హైమీభూతమివాయసమ్‌। 
భూమేర్దివమివారూఢం - మన్యే భవదనుగ్రహాత్‌ ॥ 55 
పదవిభాగము:- మూఢమ్‌, బుద్ధమ్‌, ఇవ, ఆత్మానమ్‌, హైమీభూతమ్‌, ఇవ, 
ఆయసమ్‌, భూమేః, దివమ్‌, ఇవ, ఆరూఢమ్‌, మన్యే, భవదను[గ్రహాత్‌॥ 
అన్వయక్రమము:- భవదను[గ్రహాత్‌ ఆత్మానం మూఢం బుద్ధమ్‌ ఇవ, ఆయసం 
హైమీభూతమ్‌ ఇవ భూమేః దివమ్‌ ఆరూఢమ్‌ ఇవ, మన్యే! 
ప్రతిపదార్థము: - భవదనుగ్రహాత్‌ - మీ దయవలన, ఆత్మానమ్‌ - నన్ను మూఢమ్‌ 
- మూర్చుడైనను, బుద్ధమ్‌ ఇవ - జ్ఞానినిగాను, ఆయసమ్‌ - ఇనుపవస్తువైనను, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 115 


హైమీభూతమ్‌ ఇవ - బంగారముగాను, భూమేః - భూమినుండి, దివమ్‌ - 
స్వర్గమును, ఆరూఢమ్‌ + ఇవ - ఆరోహించినవానినిగాను, మన్యే - తలంచు 
చున్నాను. 
తాత్సర్యము:- మీ దయవలన నన్ను మూర్చుడైనను జ్ఞానినిగాను, ఇనుపవస్తువైనను 
బంగారముగాను, భూమినుండి స్వర్థ మును ఆరోహించినవానినిగాను 
తలంచుచున్నాను. 
పాఠాన్తరాలు:- 1. భూత - కృత 
విభక్తులు / క్రియలు :- 1. భవదనుగ్రహాత్‌ - భవదనుగ్రహాత్‌, భవదనుగ్రహాభ్యామ్‌, 
భవదనుగ్రహేభ్యః; అకారాన్త పుంలింగ భవదనుగ్రహశబ్దము. పం.ఏ. 2. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, 
ఆత్మానౌ, ఆత్మనః; నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము. ద్విఏ. 3. మూఢమ్‌ - మూఢమ్‌, మూఢా, 
మూఢాన్‌; అకారాన్త పుంలింగ మూఢశబ్దము. ద్విఏ. 4. బుద్ధమ్‌ - బుద్ధమ్‌, బుద్దా, బుద్దాన్‌ ; 
అకారాన్త పుంలింగ బుద్ధశబ్దము. ద్వి ఏ. 5. ఆయసమ్‌ - ఆయసమ్‌, ఆయసే, ఆయసాని; అకారాన్త 
నపుంసకలింగ ఆయసశబ్దము. ద్వి.ఏ. 6. హైమీభూతమ్‌ - హైమీభూతమ్‌, హైమీభూతే, హైమీభూతాని 
అకారాన్త నపుంసకలింగ హైమీభూతశబ్దము. ద్వి.ఏ. 7. భూమేః - భూమేః, భూమిభ్యామ్‌, 
భూమిభ్యః; ఇకారాన్త ్రీలింగభూమిశబ్దము. పం.ఏ. 8. దివమ్‌ - దివమ్‌, దివౌ, దివః, వకారాన్త 
ప్రీలింగ దివ్‌శబ్దము. (చూ.బ్బృ.శ.కు. పేజి. 115) 9 . ఆరూఢమ్‌ - ఆరూఢమ్‌, ఆరూఢే, ఆరూఢాన్‌; 
అకారాన్త పుంలింగ ఆరూఢశబ్దము. ద్వి.ఏ. 10. ఇవ - అవ్యయము 11. మన్యే - క్రియ. 
సమాసాలు - విగ్రహవాక్యాలు :- 

1. భవదను[గ్రహాత్‌ - భవతామ్‌ అనుగ్రహః (షత. ) భవదనుగ్రహ,, తస్మాద్‌। 

2. ఆయసమ్‌ - అయసః వికారః (ష.త.) ఆయసం, తత్‌। 

3. హైమీభూతమ్‌ - హేమ్నః వికారః హైమమ్‌, అహైమః హైమం యథా 

సమృద్యతే తథాభూతం హైమీభూతమ్‌, తత్‌! (కర్మధా.) 


సంధులు: - 


1. ఇవ + ఆత్మానమ్‌ - ఇవాత్మానమ్‌ - సవర్ణదీర్షసన్టిః। 
2. ఇవ+ ఆయసమ్‌ - ఇవాయసమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 


8. భూమేః + దివమ్‌ - భూమేర్దివమ్‌ - విసర్గసన్థిః (రుత్వమ్‌)! 
4. ఇవ + ఆరూఢమ్‌ - ఇవారూఢమ్‌ - సవర్ణదీర్షసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. అయః (స్‌). (నపుం.) - 
ఎ) ఇణ్‌ - గతౌ, అసున్‌। లోహమ్‌। 


ర్‌రి 


116 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బి) శ్లో; గిరిసారమశ్శసారం లోహం కాలాయసం తథా శస్త్రమ్‌। 
తీక్షమయః పారశవం కవయః కథయన్త వ్రఖిన్నార్థమ్‌॥ 171 
- అని హలాయుధకోశము “68 నామములను పేర్శొన్నది. 
సి) శ్లో॥ ఆయుః ప్రదాతా బలవీర్యధాతా 
రోగాపహర్తా మదనస్య కరా! 
అయఃసమానం న హి కించిదస్తి 
రసాయనం గశ్రేష్టతమా నరాణామ్‌॥। 
శ్వ గుడూచీసారసంయుక్తం త్రికత్రయసమన్త్వయః। 
వాతరక్తం నిహన్తా్యాశుసర్వవాతహరం పరమ్‌॥ 
అలంకారాలు: - ఇందు “ఉగత్రేక్షాలంకారిమున్నదని చెప్పదగును. 
క్రియాదర్శము: - మన్యే - మన (మన్‌) జ్ఞానే (తెలియుట). దివాదిప్రకరణమ్‌ 
(4). లట్‌ - ఉత్తమపురుషైకవచనాంత। 
మన్యే - మన్యావహే - మన్యామహే. 


శ్లో అద్యప్రభృతి భూతానా - మధిగమ్యో- స్మి శుద్ధయే। 
యదధ్యాసితమర్హద్భి - స్తద్ధి తీర్ధం ప్రచక్షతే॥ 56 

పదవిభాగము:- అద్యప్రభృతి, భూతానామ్‌, అధిగమ్యః, అస్మి, శుద్ధయే, యత్‌, 
అధ్యాసితమ్‌, అర్హద్భిః, తత్‌, హి, తీర్థమ్‌, ప్రచక్షతే॥! 
అన్వయక్రమము:- అద్యప్రభృతి భూతానాం శుద్ధయే అధిగమ్యః అస్మి! హి యత్‌ 
అర్హద్భిః అధ్యాసితం, తత్‌ తీర్ధం ప్రచక్షతే! 
ప్రతిపదార్థము: - అద్యప్రభృతి - నేడు మొదలుగా, భూతానామ్‌ - జీవులయొక్క 
శుద్ధయే - పరిశుద్ధికొబికు, అధిగమ్యః - పొందదగినవాడను, అస్మి - అగుచున్నాను, 
హి - ఏలయన, యత్‌ - ఏది, అర్హద్భిః - పూజ్యులచేత, అధ్యాసితమ్‌ - 
అధిస్టింపబడునో, తత్‌ - అది, తీర్థమ్‌ - తీర్థము, (ఇతి)ప్రచక్షతే - (అని) చెప్పుదురు. 
తాత్పర్యము: - నేడు మొదలుగా జీవులయొక్క పరిశుద్ధికొబికు పొందదగినవాడను 
అగుచున్నాను. ఏలయన ఏది పూజ్యులచేత అధిష్టింపబడునో అది తీర్థము (అని) 
చెప్పుదురు. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 117 


పాఠాన్తరాలు:- 1. ప్రచక్షతే - ప్రచక్ష్యతే 
విభక్తులు / క్రియలు:- 1. అద్యప్రభృతి - అవ్యయము 2. భూతానామ్‌ - భూతస్య, భూతయోః 
భూతానామ్‌; అకారాన్త నపుంసకలింగ భూతశబ్దము షబ.8. శుద్ధయే - శుద్ధయే, శుద్ధిభ్యామ్‌, 
శుద్ధిభ్యః, ఇకారాన్త ప్రీలింగ శుద్ధిశబ్దము. చ.ఏ. 4. అధిగమ్యః - అధిగమ్యః, అధిగమ్యౌ, అధిగమ్యాః 
అకారాన్త పుంలింగ అధిగమ్యశబ్దము. ప్ర.ఏ. 5. అస్మి - క్రియ 6. హి - అవ్యయము 7. యత్‌ - 
యత్‌, యే, యాని దకారాన్త నపుంసకలింగ యచ్చబ్దము. ప్ర.ఏ. 8. అర్హద్భిః - అర్హదా, అర్హద్యామ్‌, 
అర్హద్భి; దకారాన్త పుంలింగ అర్హద్‌శబ్దము. తృ.బ. 9. అధ్యాసితమ్‌ - అధ్యాసితమ్‌, అధ్యాసితే, 
అధ్యాసితాని; అకారాన్త నపుంసకలింగ అధ్యాసి తశబ్దము. ప్ర.ఏ. 10. తత్‌ - తత్‌, తే, తాని; దకారాన్త 
నపుంసకలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 11. తీర్థమ్‌ - తీర్థమ్‌, తీర్థే, తీర్ణాని; అకారాన్త నపుంసకలింగ 
తీర్థశబ్దము. ప్ర.ఏ. 12. ప్రచక్షతే - క్రియ. 
సంధులు: - 

1. అధిగమ్యః + అస్మి - అధిగమ్యోా స్మి పూర్వరూపసస్థిః। 

2. అర్జద్భిః + తత్‌ - అర్హద్భిస్తత్‌ - విసర్గసన్థిః। 

3. తత్‌ + హి - తద్ధి - పూర్వసవర్ధాదేశః। 

4 అధి + ఆసిత - ఆధ్యాసిత - యణాదేశసన్థిః। 

రుయో హో-న్యతరస్యామ్‌ (సూ 8-4-62) రుయః + హః + అన్యతరస్యామ్‌ 
రుయః - వర్ణముల మొదటి నాలుగు అక్షరములకు పరమందున్న హకారస్థానమున 
పూర్వసవర్ణము, అనగా ఆ వర్ణముయొక్క నాల్గవఅక్షరము, అన్యతరస్యామ్‌ - 
వికల్పముగా ఆదేశమై వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1: తీర్థమ్‌ - (నపుం.) - ఎ) తరతి పాపాదికం యస్మాత్‌! త్రూ “'పాత్యాతుదివచీతి” 
యక్‌! పుణ్యస్థానాది। 
బి) శో ద్విరదకరాగ్రే పద్మే ఖద్దఫలే వ్యోమ్మి వాద్యభాండముఖే! 

అగదే జలే చ తీర్థే పుష్మరమష్టాసు నిర్దిష్టమ్‌ ॥ 853 
- అని హలాయుధకోశము “6 నామములను పేర్శొన్నది. 

సి శ్లో॥ నిపానాదుద్ధతం పుణ్యం తతః ప్రస్రవణాదికమ్‌। 

తతో- పి సారసం పుణ్యం తతో నాదేయముచ్యతే। 

తీర్ణతోయం తతః పుణ్యం గంగాతోయం తతో- ధికమ్‌। - ఇతి విష్ణుపురాణే 
డి) “తీర్థం శాస్తాధ్వరక్షేత్రో పాయోపాధ్యాయమనన్రిషి ఇతి విశ్వః। 


59 


118 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ఇ) శ్లో॥ రజఃకణైః ఖురోద్దూతైః స్పృశద్భిర్దాత్రమన్నికాత్‌! 
తీర్ధాభి షేకజాం శుద్ధిమాదధానా మహీక్ష్తితః॥ 

- ఇతి రఘువంశే - ప్రథమసర్గే -రి5 
ఎఫ్‌) శ్లో ఉత్పత్తిపరిపూతాయాః కిమస్యాః పావనాన్తరైః। 
తీర్షోదకం చ వహ్నిశ్చ నాన్యతః శుద్ధిమర్హతః॥। 

- ఇతి ఉత్తరరామచరితే - ప్రథమాబ్మే - 13 
అలంకారాలు:- ఇందు 'అర్జానరన్యాసాలంకారమున్నదని చెప్పదగును. ఇట 
ఉత్తరార్థముచే పూర్వార్ధము సమర్థింపబడినది. 
క్రియాదర్శము: - ప్రచక్షతే - ప్ర - ఉపసర్గ, 'చక్షిజ్‌ - వ్యక్తాయాం వాచి” 
అదాదిప్రకరణమ్‌ (2), సేట్‌, ఖ్యాత్రాదేశే త్వనిట్‌! ఆత్మనేపదీ। లట్‌ - ప్రథమపురుష 
బహువచనాంతః। 

ప్రచష్టే - ప్రచక్షాతే - ప్రచక్షతే 


శ్లో అవైమి పూతమాత్మానం - ద్వయేనైవ ద్విజోత్తమాః!। 
మూర్శి గజ్ఞాప్రపాతేన - ధౌతపాదామృసా చ వః॥। 57 

పదవిభాగము:- అవైమి, పూతమ్‌, ఆత్మానమ్‌, ద్వయేన, ఏవ, ద్విజోత్తమాః, మూర్డి 
గజ్లాప్రపాతేన, ధౌతపాదామృసా, చ, వః 
అన్వయక్రమము: - హే ద్విజోత్తమాః! మూర్ష్ని గజ్ఞాప్రపాతేన వః ధౌతపాదామృసా 
చ ద్వయేన ఏవ ఆత్మానం పూతమ్‌ అవైమి। 
ప్రతిపదార్థము: - హే ద్విజోత్తమాః! - ఓ బ్రాహ్మణపుంగవులారా!, మూర్ణ్ని క 
శిరస్సునందు, గంగాప్రపాతేన - గంగపడుటచేత, వః - మీయొక్క ధౌతపాదామృసా 
చ - కడుగబడిన చరణములయొక్క జలముచేతను, ద్వయేన + ఏవ - రెండింటి 
చేతనే, ఆత్మానమ్‌ - నన్ను, పూతమ్‌ - పవిత్రమైనవానినిగా, అవైమి - తెలిసికొను 
చున్నాను. 
విభక్తులు / క్రియలు:- 1. హే ద్విజోత్తమాః - హేద్విజోత్తమ, హేద్విజోత్తమౌ, హేద్విజోత్తమాః 
అకారాన్త పుంలింగ ద్విజోత్తమ శబ్దము. సం.ప్ర.బ. 2. మూరి - మూర మూర్జ్చ్య్యోః, మూర్ధసు; 
నకారాన్త పుంలింగ మూర్ధన్‌శబ్దము. స.ఏ. 8. గంగాప్రపాతేన - గంగాప్రపాతేన, గంగాప్రపాతాభ్యామ్‌, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 119 


గంగాప్రపాతైః; అకారాన్త పుంలింగ గంగాప్రపాతశబ్దము. తృ.ఏ. 4. వః - తే, వామ్‌, వః; దకారాన్త 
యుష్మచ్చబ్దము. షబ. 5. ధౌతపాదామృసా - ...అంభసా, ... అంభోభ్యామ్‌, ... అంభోభిక; సకారాన్త 
నపుంసకలింగ... అంభస్‌ శబ్దము. తృ. ఏ. 6. చ, ఏవ - అవ్యయాలు 7. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, 
ఆత్మానౌ, ఆత్మనః నకారాన్త పుంలింగ ఆత్మన్‌శబ్దము ద్వి.ఏ. 8. పూతమ్‌ - పూతమ్‌, పూతౌ, 
పూతాన్‌; అకారాన్త పుంలింగ పూతశబ్దము. ద్వి ఏ. 9. అవైమి - క్రియ. 
సమాసాలు: - 
1. ద్విజోత్తమాః - ద్విర్దాయన్నే ఇతి ద్విజాః, తేషాం తేషు వా ఉత్తమాః 
ద్విజోత్తమాః, (స.త.) తత్సంబోధనే హే ద్విజోత్తమాః। 
2. గంగాప్రపాతేన - గంగాయాః ప్రపాతః (షత.) గంగాప్రపాతః, తేన। 
8. ధాతపాదామృసా - ధాతా చ తాపొదాచ (కర్మధా. ధాతపాదా, 
ధౌతపాదయోః అమృః (స.త.) ధౌతపాదామృః, తేన। 
సంధులు: - 
1. ద్వయేన + ఏవ - ద్వయేనైవ - వృద్ధిసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. గంగా - (ప్రీ) - ఎ) గమయతి ప్రాపయతి జ్ఞాపయతి వా భగవత్సదం యా 
శక్తిః యద్వా గమ్యతే ప్రాప్యతే జ్ఞాప్యతే మోక్షార్థిభిర్యా! 
గమ్‌ - గతౌ+ 'గన్‌ గమ్యద్యో ఇతి గన్‌ తతష్టాప్‌! నదీవిశేషః। 
బి) శ్లో! భాగీరథీ సురసరిద్విష్ణుపాదీ జాహ్నవీ తథా గజ్లా। 
మన్దాకినీ త్రిపథగా సరిద్వరా త్రిద శదీర్థికా ప్రోకా॥ 673 
- అని హలాయుధకోశము “9 నామములను పేర్శొన్నది. 
సి శో గజ్ఞా సరస్వతీ కోనం యమునా సరయూః సచీ। 
వేణా ఇరావతీ నీలా ఉత్తరాత్‌ పూర్వవాహినీః। 
హిమవత్ర్రభవా హ్యేతా హిమసమృవశీతలాః। 
సమాః సర్వగుణైర్నద్యో వాతశ్లేష్మహరా నృణామ్‌। 
ఆసాం నవశతైర్యుక్తా గజా పూర్వసముద్రగా। 
- ఇతి హారీతే ప్రథమస్థానే సప్తమే- ధ్యాయే! 
- అని హలాయుధకోశ వ్యాఖ్యానము ఉదాహరించినది. 
డి) గన్‌ గమ్యద్యోణ -ఉణాదిప్రకరణమ్‌। 
గజ్లా। అద్దః పురోడాశః। గచ్చతీతి గబ్బా! గమేర్లన్‌। 


60 


120 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః స క 


శ్లో; _ అన్యేద్యురాత్మానుచరస్య భావం 
జిజ్ఞాసమానా మునిహోమధేనుః। 
గజ్లాప్రపాతాన్తనిరూఢఘాసం 
గౌరీగురోరహ్వరమావివే శ॥। ర.వం. 2-26 
“మరునాడు ఆ హోమధేనువు, తనననుసరించి, సేవించుచున్న దిలీపమహారాజు 
యొక్క మనోభిప్రాయమును తెలిసికొనగోరినదై, గజ్లానది భూమిపైకి దిగు 
(ప్రదేశమునకు సమీపముననున్న, బాగుగా పచ్చగడ్డి మొలచియున్న పార్వతికి 
తండ్రియగు హిమవత్పర్వతగుహలోనికి ప్రవేశించెను”. 
శ్లో; సంప్రాప్య తీరం తమసాపగాయా 
గజామ్చుసమ్పర్మ విశుద్ధిభాజః। 
విగాహితుం యామునమమ్బుపుణ్యం 
యయుర్చిరుద్ధశ్రమవృత్తయ స్తే I 
ఇ) శ్లో॥ గంగాతరంగకమనీయజటాకలాపం 
గారీనిరంతరవిభూషితవామభాగమ్‌। 
నారాయణప్రియమనంగమదాపహారం 
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్‌॥ - ఇతి వ్యాఘ్రాష్టకే 
ఎఫ్‌) శ్రీకూచిమంచి తిమ్మకవి రచించిన '“శివలీలావిలాసమును ఇట 
అనుసంధానము చేసికొందురుగాక. ఇందు శివభగవానుడు 'గంగాధవుడు”. అటులనే 
పండిత జగన్నాథరాయులవారి *గంగాలహరిని ఇట అనునంధానము 
చేసికొనదగును. 
ఎ) గీ. హస్తిపురమున నొకృనాండర్షునుండు 
భీష్ముం గన్గాని మొక్కి సంప్రీతిం బలికం 
దాత! నిన్నాక్క పుణ్యకథాప్రసంగ 
మడుగ గోరెదం గృపతోడ నాన తిమ్ము 1-14 
కం. నీవెజు గని పుణ్యకథల్‌ క్ష్షావలయమునందు లేవుగద యేవైనన్‌! 
భావింపంగ నఖిలజగత్సావనియగు గంగమహిమంబ్రతిభం జెపుమా! 1-15 
బి) శో! సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి తన్‌ 
మహైశ్వర్యం లీలాజనితజగతః ఖబ్బపరశోః। 


-ఇతి భట్టికావ్యే 3. 39 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 121 


శ్రుతీనాం సర్వస్వం సుకృతమథ మూర్తం సుమనసాం 

సుధాసాన్దర్యం తే సలిలమశివం నః శమయతు ॥ ఇతి గంగాలహరీ -1 
అలంకారాలు: - అత్ర శ్లోకే గంగాజలవత్సాదామృసః పావనత్వమిత్యౌపమ్యం గమ్యతే। 
తచ్చ “ప్రస్తుతాప్రస్తుతయో? ఇతి దీపకాలంకారః। “ప్రియః ప్రియతరాఖ్యానమ్‌” ఇతి 
లక్షణాత్‌ (పేయోలంకారి ఇతి చ కేచిత్‌! - అని “పుంసవనీ” వ్యాఖ్య 
(క్రియాదర్భము: - అవైమి - అవ - ఉపసర్ణ, “'ఇణ్‌ (ఇ) - గతౌ (వెళ్లుట) అదాది 
ప్రకరణమ్‌ (2), సకర్శకమ్‌, అనిట్‌, పరస్ప్కైపదీ, లట్‌, ఉత్తమపురు షైకవచనాంతః 

అవైమి - అవేవః - అవేమః 


శ్లో జబ్గమం (పైష్యభావే వః - స్థావరం చరణాజ్మితమ్‌। 
విభక్తానుగ్రహం మన్యే - ద్విరూపమపి మే వపుః ర్‌రి 

పదవిభాగము:- జబ్బమమ్‌, (పైష్యభావే, వః, స్థావరమ్‌, చరణాజ్మితమ్‌, 
విభక్తానుగ్రహమ్‌, మన్యే, ద్విరూపమ్‌, అపి, మే, వపుః 
అన్వయక్రమము:- (హే ద్విజోత్తమాః!) ద్విరూపమ్‌ అపి మే వపుః, జబ్బమం వః 
ప్రైష్యభావే స్థావరం చరణాంకితమ్‌, అతః విభక్తానుగ్రహం మన్యే 
ప్రతిపదార్థము: - (హే ద్విజోత్తమాః! - ఓ (బ్రాహ్మణ పుంగవులారా!), ద్విరూపమ్‌ 
అపి - రెండురూపములు కలదగు, మే - నాయొక్క వపుః - దేహము, జబజ్బమమ్‌ 
- సంచరించునది, వః - మీయొక్క (ప్రైష్యభావే - కైంకర్యమునందు, స్థావరమ్‌ 
- శెలరూపమైనది, (వః) చరణాంకితమ్‌ - నీ పాదములచేత గుర్తింపబడినది, 
(అతః) - విభక్తానుగ్రహమ్‌ - విభజించి చేయబడిన అనుగ్రహము కలదానినిగా, 
మన్యే - తలంచుచున్నాను. 
తాత్పర్యము:- ఓ ద్విజోత్తములారా! రెండు రూపములు కలదగు నాయొక్క దేహము 
సంచరించునట్టిది మీయొక్క కైంకర్యమునందున్నది, శైలరూపమైనది మీ 
పాదములచేత గుర్తింపబడినది. ఇందువలన విభజించి చేయబడిన అనుగ్రహము 
కలదానినిగా తలంచుచున్నాను. 
పాఠాన్తరాలు:- 1. ప్రెష్యభావే వః - ప్రేష్యభావేన 2. ప్రేష్యపక్షే 3. ద్విరూపం - 
విరూపం, ద్వైరూప్యమపి, ద్వైరూప్యం తేన కృతమ్‌. 


61 


122 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


విభక్తులు / క్రియలు:- 1. ద్విరూపమ్‌ - ద్విరూషమ్‌, ద్విరూపే, ద్విరూపాణి; అకారాన్త 

నపుంసకలింగ ద్విరూపశబ్దము. ప్ర.ఏ. 2. అపి - అవ్యయము 3. మే - మమ /మే, ఆవయోః / 

నౌ అస్మాకమ్‌ / నః దకారాన్త అస్మచ్చబ్దము. ష. ఏ. 4. వపుః - వపుః, వపుషీ , వపూంషి సకారాన్త 

నపుంసకలింగ వపుశ్శబ్దము. షఏ. ర్‌. జబ్బమమ్‌ - జజ్ఞమమ్‌్‌, జబ్బమౌ, జబ్బమాన్‌; అకారాన్త 

పుంలింగ జబ్బమశబ్దము. ద్వి.ఏ. 6. వః - లే, వామ్‌, వః దకారాన్త యుష్మచ్చబ్దము. షబ. 7. 

(పప్యభావే - పైప్యభావే, (పైషప్యభావయోః, పైష్యభావేషు; అకారాన్త పుంలింగ (పైష్యభావశబ్దము. 

స.ఏ. 8. స్థావరమ్‌ ఆ స్థావరమ్‌, స్థావరే, స్థావరాణి; అకారాన్త నపుంసకలింగ స్థావరశబ్దము. ద్వి.ఏ. 

9. చరణాంకితమ్‌ - చరణాంకితమ్‌, చరణాంకితే, చరణాంకితాని; అకారాన్న నపుంసకలింగ 

చరణాంకితశబ్దము. ద్విఏ. 10 . విభక్తానుగ్రహమ్‌ - విభక్తానుగ్రహమ్‌, విభక్తానుగ్రహే, విభక్తానుగ్రహాణి 

అకారాన్త నపుంసకలింగ విభక్తానుగ్రహశబ్దము. ద్వి. ఏ11. మన్యే - క్రియ. 

సమాసాలు: - 

. ద్విరూపమ్‌ - ద్వే రూపే యస్య (బహువ్రీహి) తద్‌, ద్విరూపమ్‌, తత్‌! 

. పైష్యభావే - ప్రైష్యస్య భావః (షత.) పైష్యభావః, తస్మిన్‌ (పైష్యభావే। 

. చరణాంకితమ్‌ - చరణాభ్యామ్‌ అంకితమ్‌ (స.త.) చరణాంకితమ్‌, తత్‌। 

. విభక్తానుగహమ్‌ - విభక్తః అనుగ్రహః యస్య (బహువ్రీహి) తద్‌, 
విభక్తానుగ్రహమ్‌, తత్‌। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. (పైప్యభావే -ఎ) డ్రేష్యతే ఇతి (పైష్యః, ప్రోపసర్గపూర్వకాద్‌ “ఇష - గతౌ” “ఇష 

- అఖీక్షే ఖీ ఆతి వా ధాతోః ణ్యత్‌ ప్రత్యయః। కర్శణి। 

బి) “ప్రాదూహోఢోధ్యేషైప్యేషు ఇతి వృద్ధిః ప్రేష్యః। 

సి) 'నియోజ్యకిజ్మర(పైష్యభుజిష్యపరిచారికాః ఇత్యమరః। 

డి) 'భృత్యః, ప్రేరణీయశ్చ। “జీతగాడు” - అని 'సర్వశబ్ది నిఘంటువు. 

ఇ) “ప్రేష్యః ప్రోక్తః పరిస్మంధః ...అని హలాయుధకోశము. 

ఎఫ్‌) 'ఆప్టే మహాశయుడు ఈ పదాన్ని వివరిస్తూ 'ఈ శ్లోకాన్నే' ఉదాహరించినాడు. 

(క్రియాదర్శము - మన్యే - రర వ శ్లోకవ్యాఖ్యను చూడగలరు. 


య 6౨ [౦ [౭4 


శ్లో భవత్సంభావనోత్ధాయ - పరితోషాయ మూర్భతే। 
అపి వ్యాప్తదిగన్లాని - నాజ్లాని ప్రభవన్తి మే॥ 59 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 123 


పదవిభాగము: - భవత్సంభావనోత్థాయ, పరితోషాయ, మూర్చతే, అపి, 
వ్యాప్తదిగన్లాని,) న, అజ్ఞాని, ప్రభవన్తి, మే। 

అన్వయ క్రమము: - వ్యాప్తదిగన్లాని అపి మే అజ్లాని భవత్సంభావనోత్థాయ మూర్భతే 
పరితోషాయ న ప్రభవన్ని 

ప్రతిపదార్థము: - వ్యాప్తదిగన్లాని + అపి - దిగంతములవజకు వ్యాపించినవియును 
అగు, మే - నాయొక్క అజ్ఞాని - అవయవములు, భవత్సంభావనోత్థాయ ష్ట్ర 
అనుగ్రహమువలన పుట్టుకకలదియు, మూర్చతే - వ్యాపించుచున్నదియు అగు, 
పరితోషాయ - సంతోషముకొటకు, న ప్రభవన్తి - చాలకున్నవి. 

తాత్సర్యము: - దిగంతములవటకు వ్యాపించినవియునగు నాయొక్క అవయవములు 
-మీ అనుగ్రహమువలన పుట్టుకకలదియు, వ్యాపించుచున్నదియు అగు సంతోషము 
కొజకు, చాలకున్నవి. 

పాఠాన్తరాలు:- 1. అపి వ్యాప్త - అభివ్యాప్త 

విభక్తులు / క్రియలు:- 1. వ్యాప్తదిగన్లాని - ...దిగన్తమ్‌, ...దిగన్తే, ...దిగన్లాని; అకారాన్త 
నపుంసకలింగ... దిగన్తశబ్దము .ప్ర.బ. 2. మే - మే, ఆవయోః, అస్మాకమ్‌; దకారాన్త 'అస్కచ్చబ్దము. 
షవ: 8: అజ్ఞాని - అంగమ్‌, అంగే, అంగాని; అకారాన్త నపుంసకలింగ అంగశబ్దము. ప్ర.బ. 4. 
సంభావనోత్థాయ - ...ఉత్థాయ, ...ఉత్ళాభ్యామ్‌, ... ఉతేభ్యః; అకారాన్త పుంలింగ ... ఉత్గశబ్దము. 
చ.ఏ. 5. మూర్చతే - మూర్చతే, మూర్చద్య్యామ్‌, మూర్చద్య్యః; తకారాన్త పుంలింగ మూర్చత్‌శబ్బము 
చ.ఏ. 6. పరితోషాయ - పరితోషాయ, పరితోషాభ్యామ్‌, పరితోషేభ్యః; అకారాన్త పుంలింగ 
పరితోషశబ్దము. చ.ఏ. 7. న - అవ్యయము రి. ప్రభవన్తి - క్రియ. 

సమాసాలు: - 

1. వ్యాప్తదిగన్లాని - దిశామ్‌ అన్నా (ష. త.) దిగన్లాః, వ్యాపాః, దిగన్లాః, యిస్తాని 
(బహువ్రీహి) వ్యాప్తదిగన్లాని। 

2. భవత్సంభావనోత్థాయ - భవతాం సంభావనా (షత. ) భవత్సంభావనా, 
తస్యాః ఉత్తివృ రీతి భవత్సంభావనోత్య:, (బముటవీపా), తై 
భవత్సంభావనోత్ధాయ। 

సంధులు: - 

1. న + అజ్ఞాని - నాజ్బాని - సవర్ణదీర్ణసన్థిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. మూర్భతే ఎ) మూర్భతీతి మూర్చన్‌, తస్మై మూర్భతే। 


62 


124 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బి) 'మూర్చా మోహసముభ్రాయయయోళి ఇతి ధాతోః శతృప్రత్యయః। 

సి) 'సుఖస్య రూపాన్నరమేవ మూర్చతః చిరస్య నిద్రామథ గచ్చతః స్మ తౌ రామాయణ 
చంపూ -2-90 

అలంకారాలు:- అత్ర శ్లోకే- ధికాలంకారః తల్లక్షణం సాహిత్యదర్పణే యథా- 
“ఆశ్రయాగ్రయిణోరేకస్యాధిక్వే- ధికముచ్యతే”। ఇతి. 

విశాలమైన ఆశ్రయముకంటె ఆగ్రితమున కాధిక్యమును వర్ణించినయెడల అది 
“అధికాలంకారిమగును. 

“ఓషధిప్రస్థమునకు సప్తర్షుల ఆగమనమువలన హిమవంతుని అవయవములకు 
అపరిమితసంతోషమువలన అవధి చాలకున్నదని వర్ణింపబడుటచే అధికా 
లంకారిమని చెప్పదగును. 
క్రియాదర్శము: - ప్రభవన్తి - ప్ర - ఉపసర్ష, “భూ - సత్తాయామ్‌” భ్వాదయః (1). 
లట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। ప్రభవతి - ప్రభవతః - ప్రభవన్సి 


శ్లో న కేవలం దరీసంస్థం - భాస్వతాం దర్శనేన వః 
అన్తర్గతమపాస్తం మే - రజసో- పి పరం తమః॥ 60 

పదవిభాగము:- న, కేవలమ్‌, దరీసంస్థమ్‌, భాస్వతామ్‌, దర్శనేన, వః, అన్తర్గతమ్‌, 
అపాస్తమ్‌, మే, రజసః, అపి, పరమ్‌, తమః 
అన్వయ క్రమము: - భాస్వతామ్‌ వః దర్శనేన కేవలం దరీసంస్థం తమః న అపాస్తం, 
(కిన్తు) మే అన్తర్గతం రజసః పరం తమః అపి అపాస్తమ్‌। 
ప్రతిపదార్థము: - భాస్వతామ్‌ - తేజఃస్వరూపముగలవారగు, వః - మీయొక్క 
దర్శనేన - దర్శనముచేత, దరీసంస్థమ్‌ -కొండగుహలలోనున్న, తమః కేవలమ్‌ 
- చీకటిమాత్రమే, న అపాస్తమ్‌ - పోగొట్టబడలేదు, మే - నాయొక్క అన్తర్గతమ్‌ 
- లోపలనున్నట్టి, రజసః - రజోగుణమునకంటె, పరమ్‌ - ఆవలిదైన, తమః 
అపి - అజ్ఞానము సయితము, అపాస్తమ్‌ - పోగొట్టబడినది. 
తాత్సర్యము: - తేజుస్వరూపముగలవారగు మీయొక్క దర్శనముచేత కొండగుహలలో 
నున్న చీకటి మా(త్రమే పోగొట్టబడలేదు. నాయొక్క లోపలనున్నట్టి రజోగుణముకంటె 
ఆవలిదైన అజ్ఞానము సయితము పోగొట్టబడినది. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 125 


విభక్తులు / క్రియలు -1. భాస్వతామ్‌ - భాస్వతః, భాస్వతోః, భాస్వతామ్‌; తకారాన్త పుంలింగ 
భాస్వత్‌శబ్దము. షబ. 2. వః - తవ / తే యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త 
యుష్మచ్చబ్దము. షబ. 8. దర్శనేన - దర్శనేన, దర్శనాభ్యామ్‌, దర్భ్శనైకి అకారాన్త నపుంసకలింగ 
దర్శనశబ్దము. తృ.ఏ. 4. కేవలమ్‌ - కేవలమ్‌, కేవలే, కేవలాని; అకారాన్త నపుంసకలింగ కేవలశబ్దము. 
(పఐె=ఆర్‌ః దరీసంస్థమ్‌ - దరీసంస్థమ్‌, దరీసంస్టే, దరీసంస్మాని; అకారాన్న నపుంసకలింగ 
దరీసంస్థశబ్దము. ప్ర.ఏ. 6. తమః - తమః, తమసీ, తమాంసి; సకారాన్త నపుంసకలింగ తమశ్శబ్దము. 
ప్ర.ఏ. 7. న, అపి - అవ్యయాలు. 8. అపాస్తమ్‌ - అపాస్తమ్‌, అపాస్తే, అపాస్తాని; అకారాన్త 
నపుంసకలింగ అపాస్తశబ్దము. ప్ర.ఏ. 9. అన్తర్గతమ్‌ - అన్తర్గతమ్‌, అన్తర్గతే, అన్తర్గతాని; అకారాన్త 
నపుంసకలింగ అన్తర్గత శబ్దము. ప్ర.ఏ. 10. రజసః - రజసః, రజోభ్యామ్‌, రజోభ్యః; సకారాన్త 
నపుంసకలింగ రజశ్ళబ్దము పం.ఏ. 11. పరమ్‌ - పరమ్‌, పరే, పరాణి; అకారాన్త నపుంసకలింగ 
పరశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 

1. భాస్వతామ్‌ - భాః అస్తి యేషాం (బహువ్రీహి) తే భాస్వన్తః, తేషామ్‌. 

2, దరీసంస్థమ్‌ - దర్యాం సంస్థా యస్య (బహువ్రీహి) తత్‌। 
సంధులు: - 

1. అప + అస్తమ్‌ - అపాస్తమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 

2. రజసః + అపి - రజసో- పి - ఉత్వాదేశః, పూర్వరూపసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. రజః - 
ఎ) అకారాన్త పుంలింగ రజశబ్దము బి) సకారాన్త నపుంసకలింగ రజశ్ళబ్దము. పి) 
రజ్ఞాయతీతి। రణ్‌ + అచ్‌! నిపాతనాన్నలోపః। రేణుః గుణభేదః। డి) దణ్జబాహుః 
సుబాహుశ్చ రజః కోకిలస్తథా” 

- ఇతి మహాభారతే 9-55-71 

ఇ) భూరజ్ఞిభ్యాం కిత్‌- ఉణాదిసూత్రమ్‌ (4-296) ఇతి అసున్‌। రళ్టురాగే దివాదయః 
ఉభయపదీ, అనిట్‌ అసున్‌। రజ్యతి రూపయతీతి రజః। రేణుః 
ఎఫ్‌) 


a సత్త్వ _ తమస్‌) రజస్‌ 


63 


126 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


జి) శ్లో ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌। 

ఉపైతి శాన్తరజసం (బ్రహ్మభూతమకల్మషమ్‌॥ - భగవద్దీత 6-27 

“శాన్రమైన మనస్సుకలిగిన, నశించిన రజోగుణము గలిగిన, జీవన్ముక్తుడైన 

పాపరహితుడైన ఈ యోగిని శ్రేష్టమైన ఆనందము పొందుచున్నది గదా! 
హెచ్‌) శ్లో॥ అన్యేషు జన్తుషు రజస్తమసావృత్తేషు 

విశ్వస్య ధాతరి సమః పరమేశ్వరే చ। 

సో= యం ప్రసిద్ధవిభవః ఖలు చిత్తజన్మా 

మా లజ్జయా తవ కథంచిదపహ్నుతిర్భూత్‌! 
అలంకారాలు:- అత్ర ప్రసిద్ధెః సూర్యతేజోభిర్మాహ్యైస్తమో- పాస్యతే, ఏభిస్తు 
అన్తరమపీతి ఉపమానాపేక్షయా ఉపమేయస్య వైశిష్ట్యబోధనాద్‌ వ్యతిరేలంకారో 
వ్యజ్యతే - ఇతి పుంసవనీ వ్యాఖ్యాయామ్‌ 


శ్లో కర్తవ్యం వోన పశ్వామి - స్యాచ్చేత్‌ కిం నోపపద్యతే। 
మన్యే మత్పావనాయైవ - ప్రస్థానం భవతామిహ॥ 61 

పదవిభాగము: - కర్తవ్యమ్‌, వః, న, పశ్యామి, స్యాత్‌, చేత్‌, కిమ్‌, న, ఉపపద్యతే, 
మన్యే, మత్సావనాయ, ఏవ, ప్రస్థానమ్‌, భవతామ్‌, ఇహ। 
అన్వయక్రమము:- కర్తవ్యం వః న పశ్యామి, స్యాత్‌ చేత్‌ కిం న ఉపపద్యతే। 
మత్సావనాయ ఏవ భవతామ్‌ ఇహ ప్రస్థానం మన్యే 
ప్రతిపదార్థము:- కర్తవ్యమ్‌ - చేయవలసినపని, వః - మీకు, న పశ్యామి - 
చూడను, స్యాత్‌చేత్‌ - ఏదేని పని ఉన్నచో, కిమ్‌ న ఉపపద్యతే - ఏది సాధ్యము 
కాదు? మత్సావనాయ ఏవ - నన్ను పవిత్రీకరించుటకొఅకే, భవతామ్‌ - మీయొక్క 
ఇహ - ఈ చోటుకు, ప్రస్థానమ్‌ (ఇతి) - పయనము అని, మన్యే - 
తలంచుచున్నాను. 
తాత్సర్యము: - చేయవలసిన పని మీకు చూడను. ఏదేని ఉన్నచో సాధ్యము కానిదేది? 
నన్ను పవిత్రీకరించుటకొబికే, మీ ఈ రాకి అని తలంచుచున్నాను. 
పాఠాన్తరాలు: - 1. ఉపపద్యతే - ఉపదిశ్యతే, 2, మన్యే - శజ్మే 3. ఇహ - ఇదమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. కర్తవ్యమ్‌ - కర్తవ్యమ్‌, కర్తవ్యే, కర్తవ్యాని; అకారాన్త నపుంసకలింగ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 127 


కర్తవ్యశబ్దము. ప్ర.ఏ. 2. వః - తే, వామ్‌, వజ దకారాన్త యుష్మచ్చబ్దము. షబ. 8. న, చేత్‌, ఏవ, 
ఇహ, కిమ్‌ - అవ్యయాలు 4. స్యాత్‌ - క్రియ ర్‌. మత్సావనాయ - మత్సావనాయ, మత్పావనాభ్యామ్‌, 
మత్పావనేభ్యః; అకారాన్త నపుంసకలింగ మత్సావనశబ్దము. చ.ఏ. 6. భవతామ్‌ - భవతః, భవతోః 
భవతామ్‌; తకారాన్త పుంలింగ భవత్‌శబ్దము. షబ. 7. ప్రస్థానమ్‌ - ప్రస్థానమ్‌, ప్రస్థానే, ప్రస్థానాని 
అకారాన్న నపుంసకలింగ ప్రస్థానశబ్దము ప్ర.ఏ. 8. మన్యే - క్రియ. 
సమాసాలు: - 
1. మత్సావనమ్‌ - మమ పావనమ్‌ (షత) మత్పావనమ్‌, తస్మై! 
సంధులు: - 
1. వః +న- వో న - ఉత్వాదేశః 
2, స్యాత్‌ + చేత్‌ - స్యాచ్చేత్‌ - శ్చుత్వమ్‌, చర్త్వ్వమ్‌। 
3. న + ఉపపద్యతే - నోపపద్యతే - గుణసన్షిః। 
4. మత్సావనాయ + ఏవ - మత్పావనాయైవ - వృద్ధిసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. పావనమ్‌ (నపుం.) 
ఎ) పావయత్యనేనేతి, పూ+ ణిచ్‌ + ల్యుట్‌! 
బి) శ శుచిర్మేధ్యం పవిత్రం చ పుణ్యం పావనముచ్యతే। 
విమలం విశదం వీధ్రముజ్జ్వలం స్యాదనావిలమ్‌॥ 132 
- అని హలాయుధకోశము 10 నామములను పేర్మొన్నది. 
సి) సా చేత్‌ పునః ప్రద్యుష్వేత్తు సదృశేనోపయనై్రితా। 
కృవ్చం చాన్దాయణం చైవ తదస్యాః పావనం స్మృతమ్‌॥ 
- ఇతి మనుః (11 -177) 
డి) శ్లో; మన్యే భగవతః సాక్షాత్‌ పార్షదాన్‌ వో మధుద్విషః। 
విష్టోర్భూతాని లోకానాం పావనాయ చరన్తి హి॥ 
- శ్రీమద్భాగవతమ్‌ - 11 -2- 28 
(క్రియాదర్శము:- 1. స్యాత్‌ - అస (అస్‌) భువి (ఉండుట) అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్పైపదీ, అదాదిప్రకరణమ్‌ (2), విధిలిజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
స్యాత్‌ - న్యాతామ్‌ - స్యుః 
2. ఉపపద్యతే - ఉప - ఉపసర్ల, “పద్‌ - గతౌ” (నడుచుట, వెళ్లుట), సకర్మకమ్‌, 


౧ 


64 


128 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అనిట్‌, ఆత్మనేపదీ, దివాదిప్రకరణమ్‌ (4), లట్‌ - ప్ర.ఏ. 
ఉపపద్యతే - ఉపపద్యేతే - ఉపపద్యన్తే 
3. పశ్యామి - “దృశిర్‌ - ప్రేక్షణే (చూచుట), భ్వాదయః (1), సకర్శకమ్‌, అనిట్‌, 
పరస్పైపదీ, లట్‌ - ఉత్తమపురు షైకవచనాంతః। 
పశ్యామి - పశ్యావః - పశ్యామః 
4. మన్యే - ర్‌ శ్లోకవ్యాఖ్య చూడగలరు. 


శ్లో తథాపి తావత్‌ కస్మింశ్చి - దాజ్ఞాం మే దాతుమర్హథ। 
వినియోగప్రసాదా హి - కిజ్మరాః ప్రభవిష్ణుషు॥ 62 

పదవిభాగము:- తథాపి, తావత్‌, కస్మింశ్చిత్‌, ఆజ్ఞామ్‌, మే, దాతుమ్‌, అర్హథ, 
వినియోగ(ప్రసాదాః, హి, కింకరాః, ప్రభవిష్ణుషు। 
అన్వయక్రమము:- తథాపి కస్మింశ్చిత్‌ ఆజ్ఞాం తావత్‌ మే దాతుమ్‌ అర్హథ। హి 
కింకరాః ప్రభవిష్ణుషు వినియోగప్రసాదాః భవన్తి 
ప్రతిపదార్థము: - తథాపి - ఐనను, కస్మింళ్చిత్‌ (కర్మణి) - ఏదో ఒకపనినిగూర్చి, 
ఆజ్ఞామ్‌ - ఆజ్ఞను, తావత్‌ - అంతమాత్రము, మే - నాకు, దాతుమ్‌ - ఇచ్చుటకు, 
అర్హథ - తగియున్నారు. హి - ఏలయన, కింకరాః - సేవకులు, ప్రభవిష్ణుషు - 
(ప్రభువులయెడల, వినియోగప్రసాదాః - పనులకు పంపుటయే అనుగ్రహముగా 
కలవారు, (భవన్తి - అగుదురు.) 
తాత్సర్యము: - ఐనను ఏదో ఒకపనినిగూర్చి ఆజ్ఞను అంతమాత్రము నాకు ఇచ్చుటకు 
తగియున్నారు. ఏలయన సేవకులు ప్రభువులయెడల పనులకు పంపుటయే 
అనుగ్రహముగా కలవారు (అగుదురు.) 
విభక్తులు / క్రియలు:- 1. తథాపి, కస్మింశ్చిత్‌, తావత్‌, హి - అవ్యయాలు. 2. ఆజ్ఞామ్‌ - 
ఆజ్ఞామ్‌, ఆజ్జే, ఆజ్ఞా; ఆకారాన్త ప్రీలింగ ఆజ్ఞాశబ్దము. ద్విఏ. ౩. మే-మే,నౌ, న; దకారాన్త 
“అస్మ్రచ్చబ్దము. షఏ. 4. దాతుమ్‌ - అవ్యయము 5. అర్హథ - క్రియ 6. కింకరాః - కింకరః, 
కింకరౌ, కింకరాః; అకారాన్త పుంలింగ కింకరశబ్దము. ప్ర.బ 7. ప్రభవిష్ణుషు - ప్రభవిష్టా, ప్రభవిష్ట్వోః 
శ ప్రభవిష్ణుషు; ఉకారాన్త పుంలింగ ప్రభవిష్ణుశబ్దము. స.బ. 8. వినియోగప్రసాదాః - ...ప్రసాద, 
... ప్రసాదౌ, ...ప్రసాదాజ అకారాన్త పుంలింగ ...ప్రసాదశబ్దము. ప్ర.బ. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 129 


సమాసాలు - విగ్రహవాక్యాలు: - 
1. ప్రభవిష్ణుషు - ప్రభవన్తీతి ప్రభవిష్టవః తేషు ప్రభవిష్ణుషు। ‘భువశ్చ ఇతి 
“ఇష్టుచ్‌ ప్రత్యయః। 
2. వినియోగప్రసాదాః - వినియోగః ప్రసాదః యేషాం (బహువ్రీహి) తే। 
సంధులు: - 
1. తథా + అపి - తథాపి - సవర్ణదీర్షసన్థిః। 
2. కస్మింళ్చిత్‌ + ఆజ్ఞామ్‌ - కస్మింశ్చిదాజ్ఞామ్‌ - జశ్త్వసనిః। 
8. వినియోగ(ప్రసాదాః + హి - వినియోగ(ప్రసాదా హి - విసర్గలోపసన్షిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. కిజ్యరః - (త్రి.) - 
ఎ) కిజ్సిత్‌ కరోతి, 'దివావిభేత్యత్రి కిం యత్తదృహుప్విత్యచ్‌! (సూ. 3-2-21) 
దాసః। 
బి) శో విప్రస్య కిజ్మరో భూపో వైశ్యో భూపస్య భూమిప। 
సర్వేషాం కిజ్మరాః శూద్రా బ్రాహ్మణస్య విశేషతః 
సి) శ్లో; దాసో దాసేరకశ్చేటో భుజిష్యః కిజ్మరో మతః। 
- అని హలాయుధకోశము ‘రి నామములను పేర్శొన్నది. 
డి)ి1. కిజ్మరాః - అకారాన్త పుంలింగ కిజ్మర శబ్దము. ప్ర.బ. 


A 


- ఇతి పురాణే 


2. కిజ్మరాః - ఆకారాన్త ప్రీలింగ కిజ్మరాశబ్ద్బము. ప్ర.బ. 
ఇ) శో కైలాసగౌరం వృషమారురుక్షోః 
పాదార్చణానుగ్రహపూతప్పష్టమ్‌। 
అవేహి మాం కింకర మష్టమూర్తేః 
కుంభోదరం నామ నికుమృతుల్యమ్‌॥ 
“..పరమెశ్వరుని సేవకునిగా తెలిసికొనుము మమ్ము...” 
క్రియాదర్భము: - 1. అర్హథ - “అర్హ - పూజాయామ్‌’ (పూజించుట), సకర్మకమ్‌, 
సేట్‌, పరస్కైపదీ, భ్వాదయః (1), లట్‌ - మధ్యమపురుషైకవచనాంతః 
అర్హసి - అర్హథః - అర్హథ 


-ర.వం. 2-85 


65 


130 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో ఏతే వయమమీ దారాః - కన్యేయం కులజీవితమ్‌। 
బ్రూత యేనాత్ర వః కార్య - మనాస్థా బాహ్యవస్తుషు॥ 68 

పదవిభాగము:- ఏతే, వయమ్‌, అమీ, దారాః, కన్యా, ఇయమ్‌, కులజీవితమ్‌, 
బూత, యేన, అత్ర, వః, కార్యమ్‌, అనాస్మా, బాహ్యవస్తుషు। 
అన్వయక్రమము:- ఏతే వయమ్‌ అమీ దారాః ఇయం కులజీవితం కన్యా అత్ర 
యేన వః కార్యం (భవతి), బూత, బాహ్యవస్తుషు అనాస్మా। 
ప్రతిపదార్థము: - ఏతే - ఈ, వయమ్‌ - మేమును, అమీ దారాః - ఈ భార్య, 
కులజీవితమ్‌ - వంశమునకు ప్రాణమైన, ఇయమ్‌ కన్యా - ఈ కన్య, అత్ర 
-ఇందు, యేన - ఎవరితో, వః - మీకు, కార్యమ్‌ - పనో, (బూత - చెప్పుడు, 
బాహ్యవస్తుషు - బాహ్యవస్తువులయందు, అనాస్థా - అపేక్ష లేదు. 
తాత్పర్యము: - ఈ మేమును, ఈ భార్య, వంశమునకు ప్రాణమైన ఈ కన్య, ఇందు 
ఎవరిచేత మీకు పనో చెప్పుడు. బాహ్యవస్తువులందు అపేక్ష లేదు. 
విభక్తులు / (క్రియలు: - 1. ఏతే - ఏషః, ఏతౌ, ఏతే; దకారాన్త పుంలింగ ఏతచ్చబ్దము. (ప్ర.బ. 
2. వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌; దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. (ప్ర.బ. 8. అత్ర - 
అవ్యయము 4. ఇయమ్‌ - ఇయమ్‌, ఇమే, ఇమా మకారాన్త స్రీలింగ ఇదమ్‌శబ్దము. ప్ర.ఏ. 5. 
కన్యా - కన్యా, కన్యే, కన్యాః ఆకారాన్త ప్రీలింగ కన్యాశబ్దము. ప్ర.ఏ. 6. అమీ - అసౌ, అమూ, అమీ 
సకారాన్త పుంలింగ “అదశ్శబ్దము. |ప్ర.బ. 7. దారాః - అకారాన్త పుంలింగము బహువచనాంతోయమ్‌ 
ప్ర.బ. 8. యేన - యేన, యాభ్యామ్‌, యె; దకారాన్త పుంలింగ యచ్చటబ్దము. తృ. బ. 9.వః-తవ 
/ తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః దకారాన్త యుష్మచ్చబ్దము. షబ. 10. కార్యమ్‌ - 
కార్యమ్‌, కార్యే, కార్యాణి; అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము. ప్ర.ఏ. 11. బ్రూత - క్రియ 12. 
బాహ్యవస్తుషు - బాహ్యవస్తుని, బాహ్యవస్తునోః, బాహ్యవస్తుషు; ఉకారాన్త నపుంసకలింగ బాహ్యవస్తు 
శబ్దము. స.బ 13. అనాస్థా - అనాస్మా, అనాస్తే, అనాస్తాః; ఆకారాన్త స్రీలింగ అనాస్థాశబ్దము. 
ప్ర.ఏ. 14. కులజీవితమ్‌ - కులజీవితమ్‌, కులజీవితే, కులజీవితాని; అకారాన్న నపుంసకలింగ 
కులజీవితశబ్దము ్ర.ఏ. 
సమాసాలు: - 

1. కులజీవితమ్‌ - కులస్య జీవితమ్‌ (షత. )। 

2, అనాస్థా -న ఆస్టా (నజీ్‌తత్తు. ) 

3. బాహ్యవస్తుషు - బాహ్యాని చ తాని వస్తూని (కర్మధా.) బాహ్యవస్తూని, 

తేషు, బాహ్యవస్తుషు। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 131 


సంధులు: - 

1. కన్యా + ఇయమ్‌ - కన్యేయమ్‌ - గుణసస్థిః। 

2. యేన + అత్ర - యేనాత్ర - సవర్ణదీర్షసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. అత్ర - అవ్యయకోషః (16) 

“ఏతస్మిన్‌ ఇత్యర్ధే 'సప్తమ్యాస్త్రల (సూ. 5-8-10) ఇత్యనేన ఏతచ్చబ్దాత్‌ 
సప్తమీవిభకౌ త్రల్‌ ప్రత్యయః। 'ఏతదస్త్రతసోస్తతసాచానుదాత్తౌ (సూ. 2-4-33) 
ఇతి ఏతచ్చ్భబ్దన్య “అశ్‌ ఇతి ఆదేశ, న చ శిత్వాత్‌ సర్వాదేశో భవతి; 
'తద్ధితశ్చాసర్వవిభక్తిః (సూ. 1-1-38) ఇత్యత్ర, సిద్ధం తు పాఠాత్‌ొ (వా. 1-1-88) 
ఇతి వార్తిక వ్యాఖ్యానావసరే భాషే 'తసిలాదయః ప్రాక్‌ పాశపః ఇతి పరిగణనాత్‌, 
అస్యావ్యవత్వమితి జ్లేయమ్‌। ఏవమేవోత్తరత్ర తత్ర యత్ర ఇత్యాదిష్వపి స్థలేషు 
తేషామపి పదానామవ్యయత్వం జ్లేయమ్‌! 
క్రియాదర్శము:- బ్రూత - 1బూఇగ్‌ -వ్యక్తాయాం వాచి మాట్లాడుట, ద్వికర్మకమ్‌, 
సేట్‌ వచ్యాదేశే (ఉభయ) అనిట్‌, పరస్మైపదీ, లోట్‌ - మధ్యమపురుషబహువచనాంతః 

బ్రూహి / బ్రూతాత్‌ - (బూతమ్‌ - (బూత. 


శ్లో ఇత్యూచివాంస్తమేవార్థం - గుహాముఖవిసర్పిణా। 
ద్విరివ ప్రతిశబ్దేన - వ్యాజహార హిమాలయః॥। 64 

పదవిభాగము:- ఇతి, ఊచివాన్‌, తమ్‌, ఏవ, అర్థమ్‌, గుహాముఖవిసర్పిణా, ద్విః 
ఇవ, ప్రతిశబ్దేన, వ్యాజహార, హిమాలయః। 
అన్వయ ్రమము:- ఇతి ఊచివాన్‌ హిమాలయః గుహాముఖవిసర్పిణా ప్రతిశబ్దేన 
తమ్‌ ఏవ అర్థం ద్విః వ్యాజహార ఇవ। 
ప్రతిపదార్థము: - ఇతి - అని, ఊచివాన్‌ - పలికినవాడై, హిమాలయః - 
హిమవంతుడు, గుహాముఖవిసర్పిణా - గుహలయొక్క బిలములయందు వ్యాపించిన, 
ప్రతిశబ్దేన - ప్రతిధ్వనిచేత, తమ్‌ ఏవ అర్ధమ్‌ - ఆ విషయమునే, ద్విః - రెండు 
మాటులు, వ్యాజహార ఇవ - పలికెనో అన్నట్లుండెను. 
తాత్సర్యము: - అని పలికినవాడై హిమవంతుడు గుహలయొక్క బిలములయందు 


66 


132 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


వ్యాపించిన ప్రతిధ్వనిచేత ఆ విషయమునే రెండు మాజులు పలికెనో అన్నట్లుండెను. 


పాఠాన్తరాలు: - 1. ఇత్యూచివాంస్తమేవార్థమ్‌ - ఇత్యుదీరితమేవార్థమ్‌ 2. గుహా - 
దరీ 8. హిమాలయః - హిమాచలః 
విభక్తులు / క్రియలు:- 1. ఇతి, ఏవ, ఇవ - అవ్యయాలు 2. ఊచివాన్‌ - ఊచివాన్‌, 
ఊచివనౌ, ఊచివన్వ; తకారాన పుంలింగ ఊచివత్‌ శబ్దము. ప్ర.ఏ. 3. హిమాలయః - హిమాలయః 
, హమాలయోీ, హిమాలయా;; అకారాన్త పుంలింగ హిమాలయశబ్దము. ప్ర.ఏ.4. గుహాముఖవిసర్పిణా 
- ...విసర్చిణా, ...విసర్పిభ్యామ్‌, ...విసర్పిభిః;; నకారాన్త పుంలింగ ...విసర్పిన్‌శబ్దము. తృ.ఏ. ర్‌. 
ప్రతిశబ్దేన - ప్రతిశబ్దేన, ప్రతిశబ్దాభ్యామ్‌, ప్రతిశబ్దెః అకారాన్త పుంలింగ “ప్రతిశబ్ద'శబ్దము. తృ. ఏ. 
6. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్విఏ. 7. అర్థమ్‌ - అర్థమ్‌, అర్జౌ, 
అర్దాన్‌; అకారాన్త పుంలింగ అర్థశబ్దము ద్విఏ. 8. ద్వి - ఎ) అవ్యయము బి) ద్విశబ్దస్య పుంసిరూపమ్‌, 
ద్వౌ, ప్రియామ్‌, శ్తీటే, చ, ద్వే సి) ద్వివారమ్‌ ఇతి ద్విః, డి) 'ద్విత్రిచతుర్భ్యుః సుచొ ఇతి సుచత్య్వ్యయః 
1 9. వ్యాజహార - క్రియ. 
సమాసాలు: - 

1. గుహాముఖవిసర్పిణా - గుహానాం ముఖాని (ష.త.) గుహాముఖాని, 

గుహాముఖేషు విసర్పతీతి గుహాముఖవిసర్పీ, తేన। 

సంధులు: - 

1. ఇతి + ఊచివాన్‌ - ఇత్యూచివాన్‌ - యణాదేశసన్థిః। 

2. ఊచివాన్‌ + తమ్‌ - ఊచివాంస్తమ్‌ - అనునాసికానుస్వారారుత్వం చ। 

8. ఏవ + అరమ్‌ - ఏవారమ్‌ - సవరదీర్షననిః। 

థి థి లలో ణయ ధి 

. ద్విః + ఇవ - ద్విరివ - విసర్గసనిః (రుత్వమ్‌) 
. హిమ + ఆలయః - హిమాలయః - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పతి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ద్వి - ఎ) అవ్యయకోషః (439) 
ద్వివారమిత్యర్థః। 'ద్విత్రిచతుర్భ్యః - (సూ 5-4-18) ఇతి క్రియాభ్యావృత్తిగణనే 
సుచ్‌! “కృత్వోర్థాః (గ. సూ. 1-1-37) ఇత్యవ్యయత్వమ్‌। 
'ద్విః శరం నాభిసన్టత్తే ద్విః స్థాపయతి నాశ్రితాన్‌। ద్విర్దదాతి న చార్జిభ్యో రామో 
ద్విర్నాభిభాషతే॥ ఇతి హనుమన్నాటకే 1-48 
అలంకారాలు:- అత్రోత్రేక్షాలంకారః । అన్వయము - సరళము 
(క్రియాదర్శము: - వ్యాజహార - వి- ఉపసర్ష, ఆజ్‌ - ఉపసర్ష, 'హృళ్‌ - హరణే” 


Er 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 133 


అనిట్‌, ద్వికర్మకమ్‌, (ఉభయ) పరస్మైపదీ, భ్వాదయః (1), లిట్‌ - ప్రథమ 
పురుషైకవచనాంతః। 
వ్యాజహార - వ్యాజహత్రుః - వ్యాజప్రుః 


శ్లో అధాజ్లీరసమగగ్రణ్య - ముదాహరణవస్తుషు। 
బుషయో నోదయామాసుః - ప్రత్యువాచ స భూధరమ్‌॥ 65 

పదవిభాగము:- అథ, అంగిరసమ్‌, అ(గ్రణ్యమ్‌, ఉదాహరణవస్తుషు, బుషయః, 
నోదయామాసుః, ప్రత్యువాచ, సః, భూధరమ్‌। 
అన్వయక్రమము:- అథ బుషయః ఉదాహరణవస్తుషు అగ్రణ్యమ్‌ అంగిరసం 
నోదయామాసుః సః భూధరమ్‌ ప్రత్యువాచ। 
ప్రతిపదార్థము: - అథ - పిమ్మట, బుషయః - సప్తర్షులు, ఉదాహరణవస్తుషు - 
కథాప్రసంగవిషయములయందు, అ(గణ్యమ్‌ ఆ మేటియైన, అంగిరసమ్‌ - 
అంగిరసుని, నోదయామాసుః - బదులుపలుకుటకు డ్రేరేపించిరి, సః - ఆ 
అంగిరసుడు, భూధరమ్‌ - హిమవంతునిగూర్చి, ప్రత్యువాచ - బదులుపలికెను. 
తాత్సర్యము:- పిమ్మట సప్తర్షులు కథాప్రసంగవిషయములయందు మెటియైన 
అంగిరసుని బదులుపలుకుటకు (పేరేపించిరి. ఆ అంగిరసుడు హిమవంతునిగూర్చి 
బదులు పలికెను. 
పాఠాన్తరాలు: - నోదయామాసుః - చోదయామాసుః, మైరయామాసుః 
విభక్తులు / క్రియలు:- 1. అథ - అవ్యయము 2. బుషయః - బుషి, బుషీ బుషయః; 
ఇకారాన్త పుంలింగ బుషిశబ్దము. 'ప్ర.బ. 3. ఉదాహరణవస్తుషు - ...వస్తుని, ...వస్తునోః, 
...వస్తుషు; ఉకారాన్త నపుంసకలింగ... వస్తుశబ్బము. స.బ. 4. అగ్రణ్యమ్‌ - అగ్రణ్యమ్‌, అగ్రణ్యా, 
అ(గణ్యాన్‌; అకారాన్త పుంలింగ అగ్రణ్యశబ్దము. ద్వి.ఏ. 5. అంగిరసమ్‌ - అంగిరసమ్‌, అంగిరసౌ, 
అంగిరసః; సకారాన్త పుంలింగ అంగిరశ్ళబ్దము. ద్వి.ఏ 6. నోదయామాసుః - క్రియ 7. సః - సః 
తౌ, తే) దకారాన్ల పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 8. భూధరమ్‌ - భూధరమ్‌, భూధరౌ, భూధరాన్‌ 
అకారాన్త పుంలింగ భూధరశబ్దము. ద్విఏ. 9. ప్రత్యువాచ - క్రియ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. ఉదాహరణవస్తుషు - ఉదాహరణాని ఏవ వస్తూని (కర్మధా.) ఉదాహరణ 

వస్తూని, తేషు! 


67 


134 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. అగ్రణ్యమ్‌ - అగ్రం నయతీతి అగ్రణీః తమ్‌, అగ్రణ్యమ్‌, సత్ఫూద్విషద్రూహ 
దుదుహయుజవిదభిదచ్చిదజినీరాజాముపనర్లే- పి క్విప్‌” ఇతి క్విప్‌” 
'అగ్రగ్రామాభ్యాం నయతేర్ణో వాచ్యః ఇతి ణత్వమ్‌। 

8. భూధరమ్‌ - భువః ధరః భూధరః, తం భూధరమ్‌। 

సంధులు: - 

1. అథ + అంగిరసమ్‌ - అథాజ్దిరసమ్‌ - సవర్ణదీర్షసన్టిః। 

2. బుషయః+నోదయామాసుః - బుషయో నోదయామాసుః -ఉత్తాదేశః। 

8. ప్రతి + ఉవాచ - ప్రత్యువాచ - యణాదేశసన్ది; 

4. సః + భూధరమ్‌ - స భూధరమ్‌ - సులోపః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. అంగిరాః - (పుం.) 
ఎ) 'అబ్బతేరసిరి రుడాగమశ్చ” - ఉణాదిసూత్రమ్‌ (4-235) ఇతి అసిర్‌, ఇట్‌! 
బి) “అగి గతౌ” - భ్వాదయః (1) / పరస్మైపదీ / సేట్‌ అసిర్‌, ఇట్‌! 
సి) అజ్‌గతి ప్రాప్నోతి జానాతి వా ధర్మం స అంగిరాః బుషిభేదః। 
డి) “అంగారేష యో బభూవ సో- జ్లిరాః (నిరుక్తమ్‌) 
10 కే 


అంగిరాః 


10 ' ఆ 
క్రియాదర్శము:- 1. నోదయామాసుః - 'ణుద - ప్రేరణే' ణిజన్లాత్‌, ఇతి ధాతోర్లిట్‌, 
“ణో ని ఇతి ణ్య స్య నత్వమ్‌ (1) [(సకర్మకమ్‌, అనిట్‌ (ఉభయ), తుదాది 
(ప్రకరణమ్‌(6)], లిట్‌ - ప్రథమపురుషబహువచనాంత।ః। 

నోదయామాస - నోదయామాసతుః - నోదయామాసుః 
2. ప్రత్యువాచ - (ప్రతి -ఉపసర్ణ, “వచ (వచ్‌) పరిభాషణే” అకర్మకమ్‌, అనిట్‌, 
పరసైపదీ, అదాదిప్రకరణమ్‌ (2), లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ప్రత్యువాచ - ప్రత్యూచతుః - ప్రత్యూచుః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 135 


అవతారికా:- అంగిరసః సంభాషణమ్‌ - అంగిరోముని సంభాషణము 
శ్లో॥ ఉపపన్నమిదం సర్వ - మతః పరమపి త్వయి! 
మనసః శిఖరాణాం చ - సదృశీ తే సమున్నతిః॥ 66 
పదవిభాగము:- ఉపపన్నమ్‌, ఇదమ్‌, సర్వమ్‌, అతఃపరమ్‌, అపి, త్వయి, మనసః 
శిఖరాణామ్‌, చ, సదృశీ, తే, సమున్నతిః। 
అన్వయ క్రమము: - ఇదం సర్వమ్‌ అతఃపరమ్‌ అపి త్వయి ఉపపన్నమ్‌। తే మనసః 
శిఖరాణాం చ సమున్నతిః సదృశీ। 
ప్రతిపదార్థము: - ఇదమ్‌ - ఈ చెప్పినది, సర్వమ్‌ - అంతయు, అతఃపరమ్‌ అపి 
- ఇంతకంటె అధికమున్ను త్వయి - నీయందు, ఉపపన్నమ్‌ - తగియున్నది, తే 
- నీ, మనసః - మనసునకు, శిఖరాణామ్‌ చ - శిఖరములకును, సమున్నతిః - 
బెన్నత్యము, సదృశీ - తగినది. 
తాత్పర్యము: - ఈ చెప్పినదంతయు, ఇంతకంటె అధికమున్ను నీయందు 
తగియున్నది. నీ మనసునకు, శిఖరములకును బెన్నత్యము తగినది. 
విభక్తులు / క్రియలు:- 1. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ 
“ఇదమ్‌'శబ్దము. ప్ర.ఏ. 2. సర్వమ్‌ - సర్వమ్‌, సర్వే సర్వాణి; అకారాన్త నపుంసకలింగ సర్వశబ్దము. 
ప్రఏ. 3. అపి, చ - అవ్యయాలు 4. అతఃపరమ్‌ - అతఃపరమ్‌, అతఃపరే, అతఃపరాణి; అకారాన్త 
నపుంసకలింగ అతఃపరశబ్దము. ప్రఏ. 5. త్వయి - త్వయి, యువయోః, యుష్మాసు; దకారాన్త 
యుష్మచ్చబ్దము. స.ఏ. 6. ఉపపన్నమ్‌ - ఉపపన్ననమ్‌, ఉపపన్న ఉపపన్నాని; అకారాన్త నపుంసకలింగ 
ఉపపన్నశబ్దము. ప్ర.ఏ. 7. తే - తవ / తే యవయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః దకారాన్త 
యుష్మచ్చబ్దము షుఏ. రి. మనసః - మనసః, మనసోః, మనసామ్‌; సకారాన్న నపుంసకలింగ 
మనశ్శబ్దము. షఏ. 9. శిఖరాణామ్‌ - శిఖరస్య, శిఖరయోః, శిఖరాణామ్‌; అకారాన్న పుంలింగ 
శిఖరశబ్దము. షబ. 10. సమున్నతిః - సమున్నతిః, సమున్నతీ, సమున్నతయః; ఇకారాన్త ప్రీలింగ 
సమున్నతిశబ్దము. ప్ర.ఏ. 11. సద్భశీ - సదృశీ, సద్భశ్యౌ, సదృశ్యః; ఈకారాన్త స్రీలింగ సదృశీశబ్దము. 
ప్ర.ఏి. 
సమాసాలు - విగ్రహవాక్యాలు: - 
1. సమున్నతిః - సమ్యగ్‌ ఉన్నతిః సమున్నతిః। 
పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. అతఃపరమ్‌ - ఎ) అ= అదస్‌ + తస్‌ + పరమ్‌ 
బి) 'అతఃపరమ్‌ నాస్తి మమోత్తరమ్‌” - విక్రమోర్వశీయమ్‌ -2 


68 


136 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సి - 

అలంకారాలు:- అత్ర శ్లోకే ప్రస్తుతాప్రస్తుతయోః మనః శిఖరయోరౌపమ్యస్య 
గమ్యత్వాత్‌ దీపకాలంకారః, తల్లక్షణం సాహిత్యదర్పణే యథా - 

“అ ప్రస్తుతాప్రసక్తతయోగ్దీపకం తు నిగద్యతే। 

అథ కారకమేకం స్యాదనేకాసు క్రియాసు చేత్‌! ” ఇతి। 


శ్లో స్థానే త్వాం స్థావరాత్మానం - విష్ణుమాహుస్తథాహి తే! 

చరాచరాణాం భూతానాం - కుక్తిరాధారతాం గతః॥ 67 

పదవిభాగము: - స్థానే, త్వామ్‌, స్థావరాత్మానమ్‌, విష్ణుమ్‌, ఆహుః, తథాహి, తే, 

చరాచరాణామ్‌, భూతానామ్‌, కుక్షి, ఆధారతామ్‌, గతః। 

అన్వయ క్రమము: - స్థావరాత్మానం త్వాం విష్ణుమ్‌ ఆహుః, స్థానే తథాహి తే కుక్షి 

చరాచరాణాం భూతానామ్‌ ఆధారతాం గతః (అస్తి)! 

ప్రతిపదార్థము: - స్థావరాత్మానమ్‌ - స్థావరస్వరూపడవగు, త్వామ్‌ - నిన్ను, విష్ణుమ్‌ 

- విష్ణువునుగా, ఆహుః - చెప్పుదురు, స్థానే (అది) - తగినదే, తథాహి - అది 

యెట్లనిన, తే - నీయొక్క కుక్షి - గర్భము, చరాచరాణామ్‌ - స్థావర జంగమ 

స్వరూపములగు, భూతానామ్‌ - జీవులకు, ఆధారతామ్‌ - ఆధారమగుటను, 

గతః - పొందినది. 

తాత్పర్యము: - స్థావరస్వరూపుడవగు నిన్ను విష్ణువునుగా చెప్పుదురు. (అది) తగినదే. 

అది యెట్లనిన నీయొక్క గర్భము స్థావరజంగమస్వరూపములగు జీవులకు 

(పంచమహాభూతములకు) ఆధారమగుటను పొందినది. 


పాఠాన్తరాలు:- తథాహి తే - మనీషిణః 


విభక్తులు / క్రియలు :- 1. స్థావరాత్మానమ్‌ - ...ఆత్మానమ్‌, ... ఆత్మానౌ, ...ఆత్మనః నకారాన్త 
పుంలింగ... ఆత్మన్‌శబ్దము. ద్వి.ఏ. 2. త్వామ్‌ - త్వామ్‌, యువామ్‌, యుమ్మాన్‌; దకారాన్త 
యుష్మచ్చబ్దము. ద్విఏ. 3. విష్ణుమ్‌ - విష్ణుమ్‌, విష్ణూ, విష్ణూన్‌; ఉకారాన్త పుంలింగ విష్ణుశబ్దము. 
ద్విఏ. 4. ఆహుః - క్రియ 5. స్థానే - అవ్యయము 'యక్తే ద్వే సాంప్రతం స్థానే” ఇత్యమరః। 6. 
తథాహి - అవ్యయము 7. తే - తవ / తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వక దకారాన్త 
యుష్మచ్చబ్దము. షఏ. 8. కుక్షి - కుక్షి, కుక్షే కుక్షయః; ఇకారాన్త పుం / ప్రీ. లింగ కుక్షిశబ్దము. 
ప్ర.ఏ. 9. చరాచరాణామ్‌ - చరాచరస్య, చరాచరయోః, చరాచరాణామ్‌; అకారాన్త నపుంసకలింగ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 137 


చరాచరశబ్దము. షబ. 10. భూతానామ్‌ - భూతస్య, భూతయోః, భూతానామ్‌; అకారాన్త నపుంసకలింగ 
భూతశబ్దము. షబ. 11. ఆధారతామ్‌ - ఆధారతామ్‌, ఆధారతే, ఆధారతాః; ఆకారాన్త ప్రీలింగ 
ఆధారతాశబ్దము. ద్విఏ. 12. గతః - గతః, గతౌ, గతాః; అకారాన్త పుంలింగ గతశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు - విగ్రహవాక్యాలు: - 
1. స్థావరాత్మానమ్‌ అ స్థావరః ఆత్మా యస్య (బహువ్రీహి) సః, తమ్‌। 
2. చరాచరాణామ్‌ - చరన్తీతి చరాః (కృ.వృ.), న చరన్తీతి అచరాః (కృ.వృ.) 
చరాశ్చ అచరాశ్చ, చరాచరాః, తేషామ్‌। 


సంధులు: - 
1. ఆహుః + తథాహి - ఆహుస్తథాహి - విసర్గసన్థిః (రుత్వమ్‌) 
2. కుక్షి + ఆధారతామ్‌ - కుక్షిరాధారతామ్‌ - విసర్గ స్ట్‌! 
8. స్థావర + ఆత్మానమ్‌ - స్థావరాత్మానమ్‌ - సవర్ణదీ సస్థిః। 
4. చర + ఆచరాణామ్‌ - చరాచరాణామ్‌ - సవర్ణదిర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1.విష్ణుః - 
ఎ) శో విశ్వం విష్ణుర్వషట్మారో భూతభవ్యభవత్ర్రభుః। 
భూతకృత్‌ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ (వి.స) 
విభవానుప్రవేశేన తావద్విళినష్టి - 
(విష్ణుః) ఇతి - స్వవిభూతిభూతం చిదచిదాత్మకం సర్వం విశతీతి - 
యథా - 'వివేశభూతాని చరాచరాణి, 'తదేవానుప్రావిశత్‌ ఇత్యాది! 
“వ్యాష్య సర్వానిమాన్‌ లోకాన్‌ స్థితస్సర్వత్ర కేశవః 
తతశ్చ విష్ణునామాసి విశేర్థాతోః (ప్రవేశనాత్‌॥” 
“విష - ప్రవేశనే ఇతి ధాతుః తత్ర 'క్సు ప్రత్యయాత్‌ విష్ణురితి. 
తాచ్చీల్యాది విషయేణ "క్షు ప్రత్యయేన “అస్య మహిమ్నః స్వాభావికత్వముచ్యతే। 
పూర్ణత్వవ్యాప్తి ప నామ్నోరపునరుక్తిః 
బి శ్లో॥ వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః। 
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్యుతిసాగరః॥। 28 (వి.స.) 
“ఏవం వర్షన్‌ వేవే! ష్లీతి - విష్ణుః 'విష్‌ - వ్యాపా,” 'విషేః కిచ్చ ఇతి ణుః తైః తైః 
ఉపకారైరధికేన భగవతా న్యూనానాం స్వవ్యతిరిక్తానామ్‌ అవినాభావస్తార్మిక ప్రసిద్దో- 
త్ర వ్యాప్తిరభిమతా' న తదస్తి వినా యత్స్యాన్మయా భూతజ్బురా చరమ్‌' ఇతి। 


69 


138 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


సి) శ్లో కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః। 
అనిర్దేశ్య్వవపుః విష్ణుః వీరో- ననో ధనజ్ఞుయః॥। 70 వి.స. 

ఏవం వ్యాప్తి నియమనాది శక్తిద్వారా విశ్వవ్యాస్తేః (విష్ణుః) 

“సర్వాశక్యాత్మనే'ఇతి తన్మన్షవర్షే. ఆదిత్యపురాణే - 

“యస్మాద్విష్టమిదం సర్వం తస్య శక్యా మహాత్మనః 

తస్మాత్‌ సః ప్రోచ్యతే విష్ణుః విశేర్థాతోః (ప్రవేశనాత్‌”। 
ఉద్యోగే 'విష్ణుర్విక్రమాణాద్దేవః ఇతి వా! 

ఈ విష్ణునామము శ్రీ విష్ణసహ(స్రనామస్తోత్రము'న రెండవ సంఖ్యలోను, 
రెండువందలయాభై తొమ్మిదవ సంఖ్యలోనూ, ఆటువందల అబవైమూడవ 
సంఖ్యలోను వచ్చినది. “పరాశర్‌భట్టర్‌” వారి భాష్యము ఇందు పొందుపరచబడినది. 
'శ్రీవిషన వాన నామస్తోత్రము”నకు పరాశర్‌ భట్టర్‌వారు అందించిన 
భాష్యముతోబాటు అపరశజ్మరుడుగా కీర్తింపబడిన శ్రీ బెల్లంకొండ రామరాయ 
కవీంద్రుల విరచిత” వివర్ణాది విష్ణసహ(స్రనామస్తోత్రమును ఇట అనుసంధానము 
తప్పక చేసికొందురుగాక. 
డి) శ్లో! మహర్షీణాం భృగురహం గిరామసే స్మ్రేకమక్షరమ్‌। 

యజ్ఞానాం జపయజ్ఞో- స్మి స్థావరాణాం హిమాలయః ॥ 10 -25 
- అని భగవంతుడు భగవద్దీతలో నుడివియున్నాడు. 
క్రియాదర్శము :- ఆహుః - “బ్రూణ్‌ - వ్యక్తాయాం వాచి, లట్‌ - ప్ర.బ. 

(బ్రవీతి / ఆహ - బ్రూతః / ఆహతుః - (బ్రువన్తి / ఆహుః 
శో సంబంధమాభాషణపూర్వమాహుః 

వృత్తస్స నౌ సంగతయోర్వనాన్సే 
తద్భూతనాథానుగ నార్హసి త్వం 
సంబంధినో మే ప్రణయం విహన్తుమ్‌॥ 


- ర.వం. 2-5 


శ్లో గామధాస్యత్‌ కథం నాగో - మృణాలమృదుభిః ఫణైః। 
ఆ రసాతలమూలాత్‌ త్వ - మవాలమిష్యథా న చేత్‌! 68 
పదవిభాగము: - గామ్‌, అధాస్యత్‌, కథమ్‌, నాగః, మృణాలమృదుభిః, ఫణః, ఆజ్‌, 
రసాతలమూలాత్‌, త్వమ్‌, అవాలమ్బిష్యథాః, న, చేత్‌! 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 139 


అన్వయక్రమము:- నాగః మృణాలమృదుభిః ఫణైః గాం కథమ్‌ అధాస్యత్‌? త్వమ్‌ 
ఆ రసాతలమూలాత్‌ న అవాలమ్బిష్యథాః చేత్‌! 

ప్రతిపదార్థము: - నాగః - ఆదిశేషుడు, మృణాలమృదుభిః - తామరతూండ్లవలె 
మృదువులగు, ఫణైః - పడగలచే, గామ్‌ - భూమిని, కథమ్‌ - ఎట్లు, అధాస్యత్‌ 
- ధరించును? త్వమ్‌ - నీవు, ఆ రసాతలమూలాత్‌ - రసాతలపర్యంతమువణకు, 
న అవాలమ్బిష్యథాః చేత్‌ - ధరించవేని. 


తాత్పర్యము: - నీవు రసాతలపర్యంతమువజకు ధరించవేని ఆదిశేషుడు 
తామరతూండ్లవలె మృదువులగు పడగలచే భూమిని ఎట్లు ధరించును? 


పాఠాన్తరాలు: - 1. మృదుభిః - సదృశైః 


విభక్తులు / క్రియలు:- 1. నాగః - నాగ నాగౌ, నాగాజ అకారాన్త పుంలింగ నాగశబ్దము. 
ప్ర.ఏ. 2. మృణాలమృదుభిః - ...మృదునా, ...మృదుభ్యామ్‌, -..మృదుభిః; ఉకారాన్త పుంలింగ 
మృదుశబ్దము తృ.బ. 3. ఫణః - ఫణేన, ఫణాభ్యామ్‌, ఫణెః; అకారాన్త పుంలింగ ఫణశబ్దము. 
తృ.బ. 4. గామ్‌ - గాం, గావౌ, గాః, గోశబ్దః; ఓకారాన్త, ప్రీలింగః ద్వితీయైకవచనాంత॥ 5. కథమ్‌ 
- అవ్యయము 6. అధాస్యత్‌ - క్రియ 7. త్వమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌; దకారాన్త 
యుష్మచ్చబ్దము. ప్ర.ఏ. 8. రసాతలమూలాత్‌ - ...మూలాత్‌, ...మూలాభ్యామ్‌, ...మూలేభ్యః, అకారాన్త 
నపుంసకలింగ మూలశబ్దము. పం.ఏ. 9. న, చేత్‌ - అవ్యయాలు 10. అవాలమ్బిష్యథాః - క్రియ 
-లృజ్‌ 11. ఆజ్‌ - అవ్యయము. 
సమాసాలు: - 
1. మృణాలమృదుభిః - మృణాళాః ఇవ మృదవః - మృణాలమృదవః (కర్మధా.) 
తైః 
2. రసాతలమూలాత్‌ - రసాతలస్య మూలమ్‌ - రసాతలమూలమ్‌ (షత.) 
తస్మాత్‌! 
సంధులు: - 
1. నాగః + మృణాల ... - నాగో మృణాల... - ఉత్వాదేశః। 
2. అవాలమ్బిష్యథాః + న - అవాలమ్బిష్యథా న - విసర్లలోపసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ఆజ్‌ - అవ్యయకోషః (151) 
ఎ) శో ఆజ్‌ ఆభిముఖ్యే కరణే గ్రహణే శ్లేషధర్నణే। 
క్రానౌ శాపాధానకాంక్షా నిషేధప్రహ్వతావధే॥ 


70 


140 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః స క 


శ్లో విస్రమ్భే- భివిధౌ బన్టే స్పర్థానిర్దేశభూషణే 
స్యమ్పదాయే పారతంత్ర్యే స్నానే సంస్థానదైర్హ్యయోః। 
శ్లో విజ్ఞానే- జ్లీక్ళృతా త్యాగే ఉత్మణ్ఞావృత్తిభోజనే। 
స్థానాధ్మాన శ్రమాహ్వాననైకట్యో కాలయాపనే॥ 
శ్తో॥ స్పర్శావష్టమ్ఫోపరమే భృశే కృభ్రాదికర్మణోః। 
వ్యాపృత్యాప్వపి దృశ్యతే। 
బి) మర్యాదాయామ్‌ - ఆ పాటలీపుత్రాత్‌. ఆపాటలీపుత్రం వా వృష్టో దేవః। 
“ఆజ్‌ మర్యాదావచనే (1-4-89) ఇతి ఆజః। కర్మప్రవచనీయ సంజ్ఞా! “ఆజ్‌ 
మర్యాదాభివిధ్యోఖ (2-1-13) ఇతి సమాసవికల్పః। 
సమాసాభావషక్షే 'పజ్బుమ్యపాజ్‌పరిఖి? (2-3-10) ఇతి పబ్బుమీ। ఆపాటలీపుత్రమ్‌ 
- పాటలీపుత్రం వర్ణయిత్వేత్యర్థః। 
మరిన్ని వివరములకు “అవ్యయకోశము” చూడగలరు. 
సి) శో వధూర్శక్తిమతీ చైనామర్శితామాతపోవనాత్‌। 
ప్రయతా ప్రాతరన్వేతు సాయం ప్రత్యుద్వజేదపి॥ - రవం. 1-90 
వధూః, భక్తిమతీ, చ, ఏనామ్‌, అర్చితామ్‌, ఆజ్‌, తపోవనాత్‌। 
క్రియాదర్భము: - 1. అధాస్యత్‌ - 'డుధాళ్‌ - ధారణపోషణయోః సకర్మ్శకమ్‌, 
అనిట్‌, (ఉభయ) పరస్సైపది, ల్బజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
అధాస్యత్‌ - అధాస్యతామ్‌ - అధాస్యన్‌ 
2. అవాలంబిష్యథాః - అవ - ఉపసర్ల, “లభి - అవ(స్రంసనే” భ్వాదిప్రకరణమ్‌, 
(1) ఆత్మనేపదీ, అకర్మకమ్‌, సేట్‌, లృజ్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
“అవాలమ్మిష్టా' అనాలమ్బిషాథామ్‌, అవాలమ్మిడ్‌ఢ్‌వమ్‌ - ధ్వమ్‌” - ఇతి బృహత్‌ 
ధాతుకుసుమాకరే। 
అవాలమ్బిష్యథాః - అవాలమ్బిప్యేథామ్‌ - అవాలమ్బిష్యధ్వమ్‌. 


అవతారికా:- హిమవతో జగత్సావనత్వవర్ణనమ్‌ - హిమవంతుని జగత్సావనత్వ 
వర్ణనము. 
శ్లో అచ్చిన్నామలసన్తానాః - సము ద్రోర్మ ్యనివారితాః। 
పునన్తి లోకాన్‌ పుణ్యత్వాత్‌ - కీర్తయః సరితశ్చ తే॥ 69 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 141 


పదవిభాగము: - అచ్చిన్నామలసన్లానాః, సముద్రోర్మ ్యనివారితాః, పునన్సి, లోకాన్‌, 
పుణ్యత్వాత్‌, కీర్తయః, సరితః, చ, తే। 

అన్వయక్రమము:- అచ్చిన్న - అమల - సన్ల్హానాః సముద్ర - ఊర్మి అనివారితాః 
తే కీర్తయః సరితః చ పుణ్యత్వాత్‌ లోకాన్‌ పునన్ని 

ప్రతిపదార్థము:- అచ్చిన్న - అమల - సన్హానాః - అవిచ్చిన్నమైన నిర్మలమైన 
ప్రవాహములు గలవియు, సముద్ర - ఊరి - అనివారితాః - సముద్రతరంగములచే 
నివారింపబడనివియు అగు, తే - నీయొక్క కీర్తయః - కీర్తులు, సరితః చ - 
నదులును, పుణ్యత్వాత్‌ - పవిత్రములైన వగుటవలన, లోకాన్‌ - లోకములను, 
పునన్తి - పవిత్రము చేయుచున్నవి. 

తాత్సర్యము:- అవిచ్చిన్నమైన నిర్మలమైన ప్రవాహములుగలవియు, సముద్ర 
తరంగములచే నివారింపబడనివియు అగు నీయొక్క కీర్తులు, నదులును 
పవిత్రములైనవగుటవలన లోకములను పవిత్రము చేయుచున్నవి. 


పాఠాన్తరాలు:- 1. లోకాన్‌ - లోకమ్‌. 


విభక్తులు /కియలు:- 1 అచ్చిన్న - అమల - సన్లానాః -...సన్లానా, ...సనానే, ...సనానాః 
ఆకారాన్త స్రీలింగ సన్తానాశబ్దము. ప్ర.బ. 2. సముద్రోర్మ్యనివారితాః - ... అనివారితా, ...అనివారితే, 
...అనివారితాః; ఆకారాన్త స్రీలింగ ...నివారితాశబ్దము. ప్ర.బ. 3. తే - తవ/ తే, యువయోః / 
వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త యుష్మచ్చబ్దము. షఏ. 4. కీర్తయః - కీర్తి, కీర్తీ క్రీర్తయః 
ఇకారాన్త స్త్రీలింగ కీర్తిశబ్బము. ప్ర.బ. 5. సరితః - సరిత్‌, సరితౌ, సరిత; తకారాన్త స్రీలింగ 
సరిత్‌శబ్దము. ద్విబ. 6. పుణ్యత్వాత్‌ - పుణ్యత్వాత్‌, పుణ్యత్వాభ్యామ్‌, పుణ్యత్వేభ్యః; అకారాన్త 
నపుంసకలింగ పుణ్యత్వశబ్దము. పం.ఏ. 7. లోకాన్‌ - లోకమ్‌, లోకౌ, లోకాన్‌; అకారాన్త పుంలింగ 
లోకశబ్దము. ద్విబ. 8. పునన్తి - క్రియ 9. చ - అవ్యయము. 


సమాసాలు: - 
1. అచ్చిన్నామలసన్లానాః - అచ్చిన్నాశ్చ తే అమలాశ్చ, అచ్చిన్నామలాః (కర్మధా.. 


అచ్చిన్నామలాః సన్హ్లానాః యాసాం (బహువ్రీహి) తాః 
2. సముద్రోర్యనివారితాః - సముద్రాణామ్‌ ఊర్మయః (షత. ) సముద్రోర్మయః 
సముద్రోర్శిఖిః అనివారితాః (తృ.త. ) 
సంధులు: - 
1. సరితః + చ - సరితశ్చ - శ్చుత్వసస్థిః 
స్తోశ్చునా శ్చుః (సూ. 8-4-39), సకారతవర్లములకు శకారచవర్గములతో 


71 


142 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


కలయిక ఏర్పడినపుడు శ, చవర్గములు వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. సముద్రః - 
ఎ) చన్లోదయాత్‌ ఆపః సమ్యగున్దన్తి విలద్యన్తి అత్ర! చన్లోదయాత్‌ సదున్సయతి 
వా! ఉన్టీ క్లేదనే 'స్థాయితజ్బీతి రక్‌! “అనిఇతామితి” నలోపః। ముద్రా మర్యాదా 
తయా సహ వర్తతే ఇతి వా! సమ్యుగుద్దతో రో- గ్నిరత్ర। ముదం రాన్తి దదతి ఇతి 
ముద్రాణి రత్నాదీని తై స్సహ వర్తతే ఇతివా। అబ్ధిః, అకూపారః। 
బి) శ్లో రత్నాకరః సరస్వానుదధిరుదన్వాన్సరిత్సతిరకూపారః। 
పారావారస్తోయనిధిరర్ణవజలరాశిసాగరసముద్రాః॥। 652 
- అని హలాయుధకోశము “12 నామములను పేర్శొన్నది. 
సి) శ్లో॥ అపాం చైవ సమున్నేన స సముద్ర ఇతి సృతః। - ఇతి వాయుపురాణే. 
డి) శో పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ! బృహస్పతిమ్‌। 
సేనానీనామహం స్మన్దః సరసామస్మి సాగరః॥। 24 
క భగవద్దీత -పదియవ అధ్యాయము 
“..జలాశయములలో నేను సముద్రుడను”. 
అలంకారాలు:- అత్ర సామ్యగర్భః సముచ్చయాలంకారః। అథవా 'కేవల ప్రకృత 
విషయస్తుల్యయోగితాలంకారళి। తల్లక్షణం సాహిత్యదర్పణే యథా- 
“శ్లో పదార్థానాం ప్రస్తుతానామన్యేషాం వా యదా భవేత్‌! 
ఏకధర్మాభిసమృన్థః స్యాత్తదా తుల్యయోగితా॥” ఇతి। 
(క్రియాదర్శము:- పునన్తి - 'పూఇ్‌ - పవనే” (పవిత్రము చేయుట), సకర్మ్శకమ్‌, 
సేట్స్‌ (ఉభయ) పరస్కైపదీ, క్ర్యాదిప్రకరణమ్‌(9), లట్‌ - ప్రథమపురుష 
“బహువచనాంతః। 
పునాతి - పునీతః - పునన్తి. 
శ్లో యథైవ శ్లాఘ్యతే గజా - పాదేన పరమేష్టినః। 
ప్రభవేణ ద్వితీయేన - తథైవోచ్చిరసా త్వయా॥ 70 
పదవిభాగము :- యథా, ఏవ, శ్లాఘ్యతే, గజా, పాదేన, పరమేష్టినః, ప్రభవేణ, 
ద్వితీయేన, తథా, ఏవ, ఉచ్చిరసా, త్వయా! 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 143 


అన్వయక్రమము :- గజ్లా ప్రభవేణ పరమేష్టినః పాదేన యథా ఏవ శ్లాఘ్యతే, 
తథా ఏవ ద్వితీయేన ప్రభవేణ ఉచ్చిరసా త్వయా శ్లాఘ్యతే। 
ప్రతిపదార్థము వా గజ్గా - (మిన్నేజు) భాగీరథి. ప్రభవేణ - జననకారణమైన, 
పరమేష్టినః - విష్ణువుయొక్క పాదేన - పాదముచేత, యథా + ఏవ - ఎట్లు, 
శ్లాఘ్యతే - కొనియాడబడుచున్నదో, తథా + ఏవ - అట్లు, ద్వితీయేన ప్రభవేణ - 
రెందవకారణమను, ఉచ్చిరసా - ఉన్నతమగు శిరస్సుగల, త్వయా - నీచేత, 
శ్లాఘ్యతే - కొనియాడబడుచున్నది. 
తాత్సర్యము :- భాగీరథి, జనన కారణమైన విష్ణువుయొక్క పాదముచేత ఎట్లు 
కొనియాడబడుచున్నదో, అట్లు రెండవకారణమైన ఉన్నతమగు శిరస్సుగల నీచేత 
కొనియాడబడుచున్నది. 
పాఠాన్తరాలు :- 1. శ్లాఘ్యతే -శ్లాఘతే; 2. ప్రభవేణ - ప్రభావేణ 
విభక్తులు / క్రియలు :- 1. గజా - గంగా, గంగే, గంగా; ఆకారాన్త ప్రీలింగ గంగాశబ్దము. 
ప్ర.ఏ. 2. ప్రభవేణ - ప్రభవేణ, ప్రభవాభ్యామ్‌, ప్రభవైః; అకారాన్త పుంలింగ ప్రభవశబ్దము. తృ.ఏ. 
3. పరమేష్టినః - పరమేష్టినః, పరిమేస్టినోః, పరమేష్టినామ్‌; నకారాన్త పుంలింగ పరమేష్టిన్‌శబ్దము. 
ష.ఏ. 4. పాదేన - పాదేన, పాదాభ్యామ్‌, పాదైః; అకారాన్త పుంలింగ పాదశబ్దము తృ.ఏ. 5. యథా, 
తథా ఏవ - అవ్యయము 6. శ్లాఘ్యతే - క్రియ 7. ద్వితీయేన - ద్వితీయేన, ద్వితీయాభ్యామ్‌, 
ద్వితీయైః; అకారాన్త పుంలింగ ద్వితీయశబ్దము. తృ.ఏ. 8. ఉచ్చిరసా - ఉచ్చిరసా, ఉచ్చిరోభ్యామ్‌, 
ఉచ్చిరోభిః ; సకారాన్త పుంలింగ ఉచ్చిరస్‌శబ్దము. తృ.ఏ. 9. త్వయా - త్వయా, యువాభ్యామ్‌, 
యుష్మాభి; దకారాన్త యుష్మచ్చబ్దము. తృ. ఏ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. పరమేష్టినః - పరమే స్థానే తిష్టతీతి పరమేష్టీ (కృ.వృ.) తస్య! 

“పరమే స్థః కిత్‌ ఇత్యుణాదిసూగ్రేణ ఇనిః। 

“తత్పురుషే కృతి బహులమ్‌” ఇత్యలుక్‌! 

'స్థాస్టిన్‌స్థాణాముప - “ఇతి షత్వమ్‌”. 
2, ఉచ్చిరసా - ఉన్నతం శిరః యస్య (బహువ్రీహి) ఉచ్చిరాః, తేన। 
సంధులు :- 
1. యథా + ఏవ - యథైవ - వృద్ధిసన్థిః। 


(a) 
2. తథా + ఏవ - తథైవ - వృద్ధిసన్థిః 


72 


144 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


8. ఏవ + ఉచ్చిరసా - ఏవోచ్చిరసా - గుణసన్షిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. గజ్లా వా 
ఎ) గమయతి ప్రాపయతి జ్ఞాపయతి వా భగవత్సదం యా శక్తిః 
యద్వా గమ్యతే ప్రాప్యతే జ్ఞాప్యతే మోక్షార్థిభిర్యా! గమ + గతౌ “గన్‌ గమ్యద్యోః 
ఇతి గన్‌ తతప్టాప్‌! 
బి) భాగీరథీ సురసరిద్విష్ణుపాదీ జాహ్నవీ తథా గజ్లా 
మన్షాకినీ త్రిపథగా సరిద్వరా త్రిదశదీర్దికా ప్రోకా॥ 673 
- అని హలాయుధకోశము “9 నామములను పేర్శొన్నది. 
సి శ! స్యమ్వాపష్య తీరం తమసాపగాయా 
గజ్ఞామ్చుసమృర్మవిశుద్దిభాజః। 
విగాహితుం యామునమమ్బుపుణ్యం 
యయుర్నిరుద్ధశ్రమవృత్తయ స్తే॥ 
గచ్చతీతి గబ్బా! గమేర్గన్‌! 
డి) శ్లో! అన్యేద్యురాత్మానుచరస్య భావం 
జిజ్ఞాసమానా మునిహోమధేనుః। 
గంగాప్రపాతాంతనిరూఢఘాసం 
గౌరీగురోరహ్వరమావివేశ॥। - ర.వం. 2-26 
క్రియాదర్భము :- శ్లాఘ్యతే - 'శ్లాఘృ - కత్ళనే' భ్వాదిప్రకరణమ్‌(1) ఆత్మనేపదీ, 
సకర్శకమ్‌, సేట్స్‌, కర్మణి ప్రయోగమ్‌, లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
శ్లాఘ్యతే - శ్లాఘ్యేతే - శ్లాఘ్యనే 


- భట్టికావ్యే ౩ -39 


శ్లో తిర్యగూర్థ్వమధస్తాచ్చ - వ్యాపకో మహిమా హరేః 
త్రివిక్రమోద్యతస్యాసీత్‌ - స తు స్వాభావికస్తవ।। 71 
పదవిభాగము:- తిర్యక్‌, ఊర్థ్వమ్‌, అధస్తాత్‌, చ, వ్యాపకః, మహిమా, హరేః, 
త్రివిక్రమోద్యతస్య, ఆసీత్‌, స్క, తు, స్వాభావికః, తవ। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 145 


అన్వయక్రమము:- తిర్యక్‌ ఊర్ధ్వమ్‌ అధస్తాత్‌ చ వ్యాపకః మహిమా త్రివిక్రమోద్యతస్య 
హరేః ఆసీత్‌; తవ తు సః వ్యాపకః మహిమా స్వాభావికః (అస్తి) | 
ప్రతిపదార్థము:- తిర్యక్‌ - అడ్డముగాను, ఊర్థ్వమ్‌ - పైకిని, అధస్తాత్‌ చ - 
క్రిందికిని, వ్యాపకః - వ్యాపించిన, మహిమా - మాహాత్యము, త్రివిక్రమోద్యతస్య 
- మూడుపాదములనుంచనుద్యుక్తుడగు, హరేః - హరికి, ఆసీత్‌ - ఆయెను, తవ 
తు - నీకు అన్ననో, సః వ్యాపకః - ఆ వ్యాపకము, స్వాభావికః - స్వతస్సిద్ధము, 
(అస్తి) - అగుచున్నది. 
తాత్పర్యము: - అడ్డముగాను, పైకిని, క్రిందికిని వ్యాపించిన మాహాత్యము 
మూడుపాదముల నుంచనుద్యుక్తుడగు హరికి ఆయెను. నీకు అన్ననో ఆ వ్యాపకము 
స్వతస్సిద్ధము అగుచున్నది. 
పాఠాన్తరాలు:- 1. తు - చ 2. తవ - తథా 
విభక్తులు / క్రియలు:- 1. తిర్యక్‌ -అవ్యయము 2. ఊర్థ్వమ్‌ = ఊర్థ్వమ్‌, ఉర్ద్వే, ఊర్చాని ; 
అకారాన్త నపుంసకలింగ ఊర్థ్వశబ్దము (ప్ర. ఏ. 8. అధస్తాత్‌ - అవ్యయము 4. చ - అవ్యయము 5. 
వ్యాపకః - వ్యాపకః, వ్యాపకౌ, వ్యాపకాః; అకారాన్త పుంలింగ వ్యాపకశబ్దము. ప్ర.ఏ. 6. మహిమా 
- మహిమా, మహిమానౌ, మహిమానః; నకారాన్త పుంలింగ మహిమన్‌ శబ్దము ప్ర.ఏ. 7. హరేః - 
హరేః, హర్యోః, హరీణామ్‌; ఇకారాన్త పుంలింగ హరిశబ్దము. షఏ. 8. త్రివిక్రమోద్యతస్య -... ఉద్యతస్య, 
...ఉద్యతయోః, ...ఉద్యతానామ్‌; అకారాన్త పుంలింగ... ఉద్యతశబ్దము. షఏ. 9. ఆసీత్‌ - క్రియ 
10. తవ - తవ /తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త యుష్మచ్చబ్దము. షఏ. 11. 
తు - అవ్యయము 12. సః -సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 13. స్వాభావికః 
- స్వాభావికః, స్వాభావికౌ, స్వాభావికాఖ అకారాన్త పుంలింగ స్వాభావికశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. త్రివిక్రమోద్యతస్య - త్రయశ్చ తే విక్రమాశ్చ (కర్మధా.) త్రివిక్రమాః, 

త్రివిక్రమేషు ఉద్యతః (స.త.) త్రివిక్రమోద్యతః, తస్య। 
2. స్వాభావికః - స్వభావాద్‌ ఆగతః స్వాభావికః, “తత ఆగతః ఇతి 
ఠజ్వత్యయః। “స్వరూపం చ స్వాభావశ్చ నిసర్గ ఇత్యమరః। 

సంధులు: - 

1. అధస్తాత్‌ + చ- అధస్తాచ్చ - శ్చుత్వసస్థిః। 

2. వ్యాపకః + మహిమా - వ్యాపకో మహిమా - ఉత్వాదేశః। 

3. ...ఉద్యతస్య + ఆపీత్‌ - ... ఉద్యతస్యాసీత్‌ - సవర్ణదీర్షసన్టిః। 

4. సః +తు-సతు- సులోపః। 


73 


146 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


5. స్వాభావికః + తవ - స్వాభావికస్తవ - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. త్రివిక్రమః - 
శ్లో అజో మహార్హ్య స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః। 
ఆనన్లో నన్దనో ననః సత్యధర్మా త్రివిక్రమః॥। - వి.స. 56 
ఈ దృశేన మహామహిమ్న వాచ్యేన విక్రాన్తత్రివేదః - ప్రివిక్రమః। 
యథా - 
“త్రిరిత్యేవం త్రయో వేదాః కీర్తితా మునిసత్తమైః। 
క్రమసేతాంస్తథా సర్వాన్‌ త్రివిక్రమ ఇతి స్మృతః॥” 
“సర్వే వేదాః య(తైకం భవన్తి” “నారాయణపరా వేదాః” ఇతి 
- అని “పరాశరభట్టర్‌' వారు 
విక్రమము అనగా 'అడుగిడుటి అని యర్థము. మూడడుగులతో విశ్వమును 
కొలచినవాడు గనుక త్రివిక్రముడు అను అర్ధము వామనావతారమును బోధించును. 


బి) శో వామనం రూపమాస్థాయ బలిం సంయమ్య మాయయా! 
ఇమే క్రాన్లా స్రయో లోకాస్తస్మై క్రాన్తాత్మనే నమః॥ 
- భీష్మస్తవరాజము - 84 
ఎవడు పొట్టివడుగు రూపమును బొంది మాయచే బలిచక్రవర్తిని బంధించి 
యీ మూడులోకములు మూడు అడుగులతో నాక్రమించి విక్రమించినట్టి 
త్రివిక్రమస్వరూపియగు నారాయణునకు నమస్మారము చేయుచున్నాను. 


5. వామనరూపంబున ను 
ద్దామబలున్‌ బలి నడంచి తైలోక్యాతి 
కామతం జేర్చిన యద్భుత 
ధాముం గ్రాంతాత్ము౭ దల తు దామోదరునిన్‌। 
సి బలిదైతేయభయాంధకారభరితబ్రహ్మాండగేహంబు లో 
పల బైమండెడు తతతాపమయదీపజ్వాలడిందన్లడుం 
దలమై మింటికి గ్రక్కున న్నెగయు నుద్యత్తన్మహాచ్చాయ నా 
గల నీలాంగము శింశుమార మొరయంగా బెంపవే వామనా। 
- ఆముక్తమాల్యద 4-24 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 147 


డి) ఇట శ్రీబెల్లంకొండ రామరాయకవీం(ద్రులవారి *వకారాది శ్రీవామ 
నాష్టోత్తరశతనామస్తోత్రవ్యాఖ్యా'నము అనుసంధానము చేసికొనదగును. 
“విశ్వాత్మా విక్రమక్రాన్తలోకో విబుధరజ్ఞునః। 
వసుధామణ్దలవ్యాపిదివ్యైకచరణాంబుజః। 15 
విధాత్రణ్దనిర్భేది ద్వితీయచరణాంబుజః। 
విగ్రహస్థితలోకౌఘో వియద్గజ్లోదయాజ్ఞికః॥। - 16 
ఇ) బలిచక్రవర్తి కథలో నారాయణుడు ్రివిక్రమావతారమును ధరించిన తీరును 
భాగవతము క్రింది పద్యమునందిట్లు ప్రకటించినది. - 
శా॥ ఇంతింతై వటుండింతయై, మరియు తానింతై, నభోవీథిపై 
నంతై, తోయదమండలాగ్రమునకల్లంతై, ప్రభారాళిపై 
నంతై, చంద్రునికంతయి ధ్రువునిపైనంతై మహర్వాటి పై 
నంతై, సత్యపదోన్నతుండగుచు, బ్రహ్మాండాంతసంవర్ధియె. 
అని ఈ వద్యమున విష్ణుమూర్తి విశ్వవ్యాపక త్వమును భాగవతము 
అత్యద్భుతముగా అభివర్ణించినది. ఒకపాదముతో భువిని, ఇంకొక పాదముతో 
దివిని, ఆక్రమించి మూడవపాదమును మిగిలించుకొన్న తీరు పరమాశ్చర్యకరముగా 
నున్నది. 
అలంకారాలు:- ఇట “వ్యతిరేకాలంకారిమున్నదని చెప్పదగును. 
“వ్యతిరేకో విశేషశ్చేదుపమేయోపమానయో?ి ఉపమేయోపమానములకు భేదమును 74 
గలిగించు లక్షణము వర్ణింపబడిన యెడల 'వ్యతిరేకాంలకారిమగును. అన్వయము 
- సరళము. 
క్రియాదర్శము: - ఆసీత్‌ - “అస - భువి” లజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ఆసీత్‌ - ఆస్తామ్‌ - ఆసన్‌. 


శ్లో యజ్ఞభాగభుజాం మధ్యే - పదమాతస్థుషా త్వయా। 
ఉచ్చెర్సిరణ్మ్యయం శృజ్ఞం - సుమేరోర్వితథీకృతమ్‌॥ 72 
పదవిభాగము :- యజ్ఞభాగభుజామ్‌, మధ్యే, పదమ్‌, ఆతస్థుషా, త్వయా, ఉచ్చెః 
హిరణ్మయమ్‌, శృబ్దమ్‌, సుమేరోః, వితథీకృతమ్‌। 


148 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ - షష్ట సర్గ 


అన్వయక్రమము :- యజ్ఞభాగభుజాం మధ్యే పదమ్‌ ఆతస్టుషా త్వయా సుమేరోః 
హిరణ్మ్యయమ్‌ ఉచ్చెః శృజ్ఞం వితథీకృతమ్‌। 

ప్రతిపదార్థము వా యజ్ఞభాగభుజామ్‌ - యజ్ఞభాగముల భుజించువారియొక్క 
మధ్యే - నడుమ, పదమ్‌ - స్థానమును, ఆతస్టుషా a ఉంచినట్టి, త్వయా - 
నీచేత, సుమేరోః - “సుమేరు” అను పర్వతముయొక్క హిరణ్మయమ్‌ - బంగారు 
మయమైన, ఉచ్చెః - ఉన్నతమైన, శృబ్దమ్‌ - శిఖరము, వితథీకృతమ్‌ - 
వ్యర్థముచేయబడినది. 

తాత్సర్యము :- యజ్ఞాంగభాగముల భుజించువారియొక్క నడుమ స్థానమును 
ఉంచినట్టి నీచేత సుమేరు పర్వతముయొక్క బంగారు మయమైన ఉన్నతమైన శిఖరము 
వ్యర్థము చేయబడినది. 

విభక్తులు / క్రియలు :- 1. యజ్ఞభాగభుజామ్‌ - యజ్ఞభాగభుజః, యజ్ఞభాగభుజోః, యజ్ఞభాగ 
భుజామ్‌ జాన్తః పుంలింగః యజ్ఞభాగభుజ్‌శబ్దః, షబ. 2. మధ్యే - క్రియావిశేషణము. అవ్యయము 
3. పదమ్‌ - పదమ్‌, పదే, పదాని; అకారాన్న నపుంసకలింగ పదశబ్దము. ద్విఏ. 4. ఆతస్థుషా క 
ఆతస్థుషా, ఆతస్థుడ్భ్యామ్‌, ఆతస్సుడిః; షకారాన్త పుంలింగ ఆతస్థుట్బబ్దము. తృ.ఏ. 5. త్వయా - 
త్వయా, యువాభ్యామ్‌, యుష్మాభిః ; దకారాన్త యుష్మచ్చబ్దము. తృ.ఏ. 6. సుమేరోః - సుమేరోః, 
సుమేర్వోః, సుమేరూణామ్‌ ; ఉకారాన్త పుంలింగ సుమేరుశబ్దము. మవ! -7: హిరణ్మ్యయమ్‌ - 
హిరణ్మయమ్‌, హిరణ్మయే, హిరణ్మయాని; అకారాన్త నపుంసకలింగ హిరణ్మయశబ్దము. ప్ర.ఏ. 8. 


ఉచ్చెః - అవ్యయము 9. శృబ్దమ్‌ - శృబ్దమ్‌, శృబ్దే, శృజ్ల్ఞాణి; అకారాన్త నపుంసకలింగ శృజ్ఞశబ్దము. 
ప్ర.ఏ. 10. వితథీకృతమ్‌ -. - ..కృతమ్‌, .. కృతే, .. .కృతాని; అకారాన్త నపుంసకలింగ...కృత శబ్దము. 


ప్ర.ఏ. 
సమాసాలు - విగ్రహవాక్యాలు :- 
1. యజ్ఞభాగభుజామ్‌ - యజ్ఞేషు భాగాః (స.త.), యజ్ఞభాగాః, యజ్ఞభాగాన్‌ 
భుంజతే ఇతి యజ్ఞభాగభుజః (కృ.వృ.) తేషామ్‌। 
2, హిరణ్మ్యయమ్‌ - హిరణ్యస్య వికారః (త.వృ.) 
8. వితథీకృతమ్‌ - అవితథం వితథం యథా సమృద్యతే తథా కృతం 
వితథీకృతమ్‌। చ్విప్రత్యయః। 
సంధులు :- 
1. ఉచ్చెః + హిరణ్మయమ్‌ -ఉచ్చెర్దిరణ్యయమ్‌ - విసర్గస సన్గిః। 
2. సుమేరోః + వితథీకృతమ్‌ - సుమేరోర్వితథీకృతమ్‌ - విసర్గసన్థిః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 149 


పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సుమేరుః - 
ఎ) సుష్టుం మినోతి క్షిపతి జ్యోతీంషి ఇతి। సు + మి + 'మిపీభ్యాం రుః ఇతి రు। 
పర్వత ప్రభేదః। 
బి) శ్లో॥ శక్రక్రీడాచలో మేరుః సుమేరు ర్హేమపర్వతః। 

రత్నసానురితి ఖ్యాతో హేమాద్రెస్రిదశాలయః॥। 136 

- అని హలాయుధకోశము “7 నామములను పేర్శొన్నది. 

సి) శ్లో॥ రుద్రాణాం శజ్మరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్‌। 

వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్‌॥ భగవద్దీత 10 -23 
“పర్వతములలో “సుమేరు” పర్వతమును నేను” అని భగవానుడు నుడివినాడు. 
డి) 


Kailasa, Srngavan 


శ్లో కాఠిన్యం స్థావరే కాయే - భవతా సర్వమర్పితమ్‌। 
ఇదంతు తే భక్తినమం - సతామారాధనం వపుః 78 

పదవిభాగము :- కాఠిన్యమ్‌, స్థావరే, కాయే, భవతా, సర్వమ్‌, అర్పితమ్‌, ఇదమ్‌, 
తు, తే, భక్తినమమ్‌, సతామ్‌, ఆరాధనమ్‌, వపుః 
అన్వయక్రమము :- భవతా సర్వం కాఠిన్యం స్టావరే కాయే అర్చితమ్‌। సతామ్‌ 
ఆరాధనమ్‌ తే ఇదం వపుః తు భక్తినమమ్‌ (అస్తి) 
ప్రతిపదార్థము :- భవతా - మీచేత, సర్వమ్‌ కారిన్యమ్‌ - అంతయు కఠినత్వము, 
స్థావరే - కదలని, కాయే - శరీరమందు, అర్పితమ్‌ - ఉంచబడినది, సతామ్‌ - 
సత్పురుషులకు, ఆరాధనమ్‌ - పూజాసాధనమైన, తే - నీయొక్క ఇదమ్‌ - ఈ, 
వపుః+ తు - శరీరము అన్ననో, భక్తినమమ్‌ - పూజ్యులయెడల ననురాగముతో 
వంగియున్నది. 
తాత్పర్యము :- మీచేత కారిన్యమంతయు కదలని శరీరమందు ఉంచబడినది. 
సత్సురుషులకు పూజాసాధనమైన నీయొక్క ఈ శరీరము అన్ననో పూజ్యులయెడల 
అనురాగముతో వంగియున్నది. 


75 


150 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పాఠాన్తరాలు :- 1. భవతా - భవతః 2. ఆరాధనమ్‌ - ఆరాధకమ్‌. 
విభక్తులు / క్రియలు :- 1. భవతా - భవతా, భవద్భామ్‌, భవద్శ్యి; తకారాన్త పుంలింగ 
సర్వనామ 'భవత్‌శబ్దము. తృ. ఏ. 2. సర్వమ్‌ - సర్వమ్‌, సర్వే సర్వాణి అకారాన్త నపుంసకలింగ 
సర్వశబ్దము. (ప్ర.ఏ. 8. కాఠిన్యమ్‌ - కాఠిన్యమ్‌, కాఠిన్యే, కారిన్యాని; అకారాన్త నపుంసకలింగ 
కారిన్యశబ్దము. ప్రఏ. 4 స్థావరే - స్థావరే, స్థావరయోః, స్థావరేషు; అకారాన్న నపుంసకలింగ 
స్థావరశబ్దము. స.ఏ. 5. కాయే - కాయే, కాయయోః, కాయేషు; అకారాన్త నపుంసకలింగ కాయశబ్దము. 
స.ఏ. 6. అర్బితమ్‌ - అర్పితమ్‌, అర్చితే, అర్పితాని; అకారాన్త నపుంసకలింగ అర్చిత శబ్దము. ప్ర.ఏ. 
7. సతామ్‌ - సతః, సతోః, సతామ్‌; తకారాన్త పుంలింగ సత్‌శబ్దము. షబ. రి. ఆరాధనమ్‌ - 
ఆరాధనమ్‌, ఆరాధనే, ఆరాధనాని; అకారాన్త నపుంసకలింగ ఆరాధనశబ్దము. ప్ర.ఏ. 9. తే-తవ 
/ తే యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వక దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము. ష.ఏ. 10. 
ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ ఇదమ్‌శబ్దము. ప్ర.ఏ. 11. వపుః - 
వపుః, వపుషీ, వపూంషి, ; సకారాన్త నపుంసకలింగ వపుశ్శబ్దము. ప్రఏ. 12. తు - అవ్యయము 
13. భక్తినమమ్‌ - భక్తినమ్రమ్‌, భక్తినమే, భక్తినమ్రాణి; అకారాన్త నపుంసకలింగ భక్తిన మ్రశబ్దము. 
ప్ర.ఏ. 
సమాసాలు :- 
1. భక్తినమమ్‌ - భక్యా నమమ్‌ (తృ.త) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. భక్తిః (ప్రీ) :- 
ఎ) భజ్యతే ఇతి, భజ్‌ + క్తిన్‌! 
బి శ్లో॥ వరివస్యా పరిచర్యా శుశ్రూషోపాసనా పరీష్టిః స్యాత్‌! 
సేవా భక్తిరుపాస్తిః ప్రసాదనారాధనోపచారాశ్చ!॥ 129 
- అని హలాయుధకోశము “11” నామములను పేర్కొన్నది. 
సి) శ్లో; అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యనావృతమ్‌। 
ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుచ్యతే॥ - ఇతి భక్తిరసామృతసిన్నా। 
డి) జే॥ 'నాథ! యోనిసహంసేషు యేషు యేషు వ్రజామ్యహమ్‌!। 
తేషు తేష్వచ్యుతా భక్తిరచ్యుతాస్తు సదా త్వయి! 
శ్లో; యా ప్రీతిరిరవివేకానాం విషయేష్వనపాయినీ। 
త్వామనుస్మరతః సామే హృదయాన్నాపసర్పతు॥ 
- ఇతి విష్ణుపురాణే 1-20-18, 19. 
ఇ) 1. “సా కస్మైచిత్‌ పరమా (హపేమరూపా” - నారదభక్తిసూత్రము 
ఎవనిమీదనైనను శ్రేష్టమగు (ప్రమభావము కలిగియుండుటను “భక్తి” అందురు. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 151 


2. “సా పరా- నురక్తిరీశ్వరే” - శాండిల్యసూత్రము. 
భగవానునియందు అంతములేని యనురాగము కలిగియుండుటను 'భక్తి అందురు. 


శ్లో॥ తదాగమనకార్యం నః - శృణు కార్యం తవైవ తత్‌! 
శ్రేయసాముపదేశాత్తు - వయమత్రాంశభాగినః।। 74 

పదవిభాగము:- తత్‌, ఆగమనకార్యమ్‌, నః, శృణు, కార్యమ్‌, తవ, ఏవ, తత్‌, 
(శేయసామ్‌, ఉపదేశాత్‌, తు, వయమ్‌, అత్ర, అంశభాగినః। 
అన్వయక్రమము:- తత్‌ నః ఆగమనకార్యం శృణు! తత్‌ తవ ఏవ। వయమ్‌ తు 
(శేయసామ్‌ ఉపదేశాత్‌ అత్ర అంశభాగినః (స్మః) 
ప్రతిపదార్థము: - తత్‌ - కావున, నః - మాయొక్క ఆగమనకార్యమ్‌ - రాకయొక్క 
ప్రయోజనమును, శృణు - వినుము. తత్‌ - అది, తవ + ఏవ - నీకు 
సంబంధించిన విషయమే, వయమ్‌ + తు - మేమో, శ్రేయసామ్‌ - కల్యాణముల 
యొక్క ఉపదేశాత్‌ - బోధించుటవలన, అత్ర - ఈ ప్రయోజనమున, అంశభాగినః 
- కొద్దిభాగమును పొందువారము. 
తాత్సర్యము:- కావున మారాకయొక్క ప్రయోజనమును వినుము. అది నీకు 
సంబంధించిన విషయమే, మేమో కల్యాణములను బోధించుటవలన ఈ 
ప్రయోజనమున కొద్దిభాగమును పొందువారము. 


పాఠాన్తరాలు:- 1. తదాగమనకార్యమ్‌ - యథా, యత్‌, యదర్థాగమనం నో హి। 
2. తవైవ తత్‌ - హి తే తథా, 8. తు - చ. 


విభక్తులు - క్రియలు:- 1. తత్‌ - అవ్యయము 2. నః - మమ /మే, ఆవయోః /నౌ, 
అస్మాకమ్‌ /నః దకారాన్త 'అస్మ్కచ్చబ్దము. ష.బ. 3.ఆగమనకార్యమ్‌ - ...కార్యమ్‌, ...కార్యే, ...కార్యాణి 
అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము. ద్వి.ఏ. 4. శృణు - క్రియ 5. తత్‌ - తత్‌, తే, తాని ; 
దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 6. తవ - తవ /తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ 
/ వః; దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము. షఏ. 7. వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌ ; 
దకారాన్త “అస్మచ్చబ్దము. ప్ర.బ 8. ఏవ, తు, అత్ర - అవ్యయాలు 9. శేయసామ్‌ - శ్రేయసః, 
శ్రేయసోః, శ్రేయసామ్‌; సకారాన్త నపుంసకలింగ శ్రేయశ్ళబ్దము. షబ. 10. ఉపదేశాత్‌ - ఉపదేశాత్‌, 
ఉపదేశాభ్యామ్‌, ఉపదేశేభ్యజ అకారాన్త పుంలింగ ఉపదేశశబ్దము. పం.ఏ. 11. అంశభాగినః - 
అంశభాగిన్‌, అంశభాగినౌ, అంశభాగినః; నకారాన్త పుంలింగ ...భాగిన్‌శబ్దము. ప్ర.బ. 


76 


152 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సమాసాలు: - 
1. ఆగమనకార్యమ్‌ - ఆగమనస్య కార్యమ్‌ (షత.) 
2. అంశభాగినః - అంశం భజన్తే ఇతి (కృ.వృ. ) 
సంధులు: - 
1. తవ+ ఏవ - తవైవ - వృద్ధిసన్థిః। 
2. అత్ర + అంశభాగినః అత్రాంశభాగినః - సవర్ణదీర్షసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. శ్రేయః (స్‌) (నపుం) - 
ఎ) ఇదమనయోరతిశయేన ప్రశస్యమ్‌। ప్రశస్య + ఈయసున్‌, “ప్రశస్యస్య (శ్ర 
ఇతి (శ: శుభమ్‌! శివమ్‌! 
బి) శో శ్వః శ్రేయసం స్యాత్మల్యాణం శ్వోవసీయం శివం శుభమ్‌। 
భవికం భావుకం శ్రేయో భవ్యం భద్రం చ మంగళమ్‌॥ 
- అని హలాయుధకోశము “11” నామములను పేర్కొన్నది. 
a) శో ఈప్ప్సితం తదవజ్ఞానాద్విద్ధి సార్గళమాత్మనః। 
ప్రతిబధ్నాతి హి (శ్రేయః పూజ్యపూజావ్యతిక్రమః॥। - ర.వం. 1-79 
“ఆ కామధేనువునవమానమువలన నీయిష్టార్థసిద్ధికి నవరోధము కలిగినదని 
నీవు తెలియుము. పూజార్లులయిన వారికి పూజను గావింపమి శ్రేయోబంధముగదా! 
- వావిళ్ల ప్రతినుండి. 
డి) శో! ధర్మార్థావుచ్యతే (శ్రేయః కామార్డా ధర్మ ఏవ చ। 
అర్థ ఏవేహ వా గ్రేయస్ర్తివర్గ ఇతి తు స్థితి॥। - ఇతి మనుః (2-224) 
క్రియాదర్భము:- శృణు - “శు - శ్రవణే” - (వినుట). భ్వాదిప్రకరణమ్‌ (1), 
సకర్శకమ్‌, అనిట్‌, పరసై పదీ, లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
శృణు / శృణుతాత్‌, శృణుతమ్‌, శృణుత 
(శువః శృ చ (సూ. 38-1-74) అను సూత్రముచే శుధాతువునకు శృ ఆదేశము, 
శ్ను ప్రత్యయము చెప్పబడినది. శృ +ను+తి + శ్చ +నో+తి. (ను 
కారములో ఉకారమునకు గుణము “ఓ”, నుకారమునకు పరసవర్ణము) శృ+ ణో 
+ తి - శృణోతి) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 153 


అవతారికా:- కార్యమేవాహ - కార్యమునే చెప్పుచున్నాడు. 
శ్లో అణిమాదిగుణోపేత - మస్ప ప్టపురుషాన్తరమ్‌। 
శబ్దమీశ్వర ఇత్యుచ్చెః - సార్థచన్దం బిభర్తి యః॥। 75 
పదవిభాగము:- అణిమాదిగుణోపేతమ్‌, అస్పృష్టపురుషాన్తరమ్‌, శబ్దమ్‌, ఈశ్వరః 
ఇతి, ఉచ్చెః, సార్థచన్దమ్‌, బిభర్తి, యః 


అన్వయక్రమము:- యః అణిమాదిగుణో పేతమ్‌, అస్పృష్టపురుషాన్నరమ్‌ ఉచ్చెః 
ఈశ్వరః ఇతి శబ్దం న బిభర్తి! 


ప్రతిపదార్థము: - యః - 6 ఏ శివభగవానుడు, అణిమాదిగుణో పేతమ్‌ - అణిమాద్యష్ట 
సిద్ధులతో కూడుకొన్నది, అస్పృష్టపురుషాన్నరమ్‌ - తాకబడని అన్యపురుషుడు 
కలదియు, అగు, ఉచ్చెః - సర్వోన్నతమైన, ఈశ్వరః ఇతి - ఈశ్వరుడు అను, 
శబ్దమ్‌ - పదమును, సార్ధచన్దమ్‌ వ అర్ధచన్టయుక్తముగ, బిభర్తి - ధరించుచున్నాడో. 
తాత్పర్యము:- ఏ శివభగవానుడు, అణిమాద్యష్టసిద్ధులతో కూడుకొన్నదియు, 
తాకబడని అన్యపురుషుడు కలదియు అగు సర్వోన్నతమైన ఈశ్వరుడు అను 
పదమును అర్ధచ(న్రయుక్తముగ ధరించుచున్నాడో. 

విభక్తులు / క్రియలు:- 1. యః - యః యౌ, యే; దకారాన్త పుంలింగ యచ్చబ్దము. ప్ర. ఏ. 
2. అణిమాదిగుణోపేతమ్‌ - ...గుణోపేతమ్‌, ...గుణోపేతౌ, ...గుణోపేతాన్‌; అకారాన్త పుంలింగ 
...గుణో పేతశబ్దము. ద్విఏ. 3. అస్పృష్టపురుషాన్తరమ్‌ -. అసర్‌... .అన్తరౌ, ...అన్తరాన్‌; అకారాన్త 
పుంలింగ ...అన్తరశబ్దము. ద్విఏ. 4 ఉచ్చెః - అవ్యయము 5. ఈశ్వరః - ఈశ్వరః, ఈశ్వరౌ, 
ఈశ్వరాన్‌; అకారాన్త పుంలింగ ఈశ్వరశబ్దము. (ప్ర.ఏ. 6. ఇతి - అవ్యయము 7. శబ్దమ్‌ - శబ్దమ్‌, 
శబా, శబ్బాన్‌; అకారాన్త పుంలింగ శబ్దశబ్దము. ద్వివఏ. 8. సార్ధచ(న్టమ్‌ - సార్థచన్దమ్‌, సార్థచ[న్లా, 
సార్థచ[న్దాన్‌; అకారాన్త పుంలింగ సార్ధచంద్రశబ్దము. ద్వి.ఏ. 9. బిభర్తి - క్రియ - లట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। 

సమాసాలు - 

1. అణిమాదిగుణోపేతమ్‌ - అణిమా ఆదిః యేషాం తే - అణిమాదయః 
(బు, mrs తే గుణాశ్చ (కర్మధా.) - అణిమాదిగుణాః, 
అణిమాదిగుణైః ఉపేతః అణిమాదిగుణోపేతః (తృ.త.), తమ్‌ 

2, అస్పృష్టపురుషాన్తరమ్‌ యన స్పృష్టమ్‌ - అస్పృష్టమ్‌ (నజ్‌తత్పురుషు, 
అన్యఃపురుషు పురుషాన్తరమ్‌, అస్పష్టం పురుషాన్తరం యేన (బహువ్రీహి) 
స, అస్పృష్టపురుషాన్తరః, తమ్‌! 


77 


154 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ - షష్ట సర్గ 


3. సార్థచన్దమ్‌ - చన్దస్య అర్ధమ్‌ (ష.త.) అర్థచంద్రః, అర్ధచ్దేణ సహ వర్తత 
ఇతి సార్ధచన్టః (బహువ్రీహి), తమ్‌। “తేన సహేతి తుల్యయోగే” ఇతి 
బహు ప్రీహిః। 

సంధులు: - 
1. ఈశ్వరః + ఇతి - ఈశ్వర ఇతి - విసర్గలోపసన్టిః। 
2. ఇతి + ఉచ్చెః - ఇత్యుచ్చెః - యణాదేశసస్థిః। 
. అణిమ + ఆది - అణిమాది - సవర్ణదీర్షసన్థిః। 
గుణ + ఉపేతమ్‌ - గుణోపేతమ్‌ - గుణసన్టిః। 
. ఉప + ఇతమ్‌ - ఉపేతమ్‌ - గుణసన్టిః। 
. పురుష + అన్తరమ్‌ - పురుషాన్తరమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 
స + అర్థచన్దమ్‌ - సార్థచన్దమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. చన్లః - 
ఎ) చన్రయతి ఆహ్లాదయతి, చన్దతి దీష్యతి ఇతి వా చన్ట్‌ 'స్థాయితజ్బీతి రక్‌ 
(ఉణాదిప్రకరణమ్‌) 
బి) శ్లో; ఇన్చుశ్చన్రశ్చన్హమా ఓషధీశః 
సోమో రాజా రోహిణీవల్లభో- బ్దః। 
బుక్షేశః స్యాదత్రినేత్రప్రసూత 
ప్రాలేయాంశుః శ్వేతరోచిః శశాంకః॥। 42 
శ్లో॥ ద్విజరాజో రజనికరః పీయూషరుచిర్నిశీథినీనాథః। 
జైవాతృకో మృగాంకో విధుశ్చ దాక్షాయణీరమణః॥। 48 
- అని హలాయుధకోశము *21” నామములను పేర్శొన్నది. 
ప్రి శో శుక్లే దేవాన్‌ పిత్యాన్‌ కృష్ణే తర్పయత్యమృతేన యః 
యశ్చ రాజా ద్విజాతీనాం తస్మై సోమాత్మనే నమః॥ 
- భీష్మస్తవరాజము - 42 


“ఎవడు శుక్షపక్షమందు దేవతలను, కృష్ణపక్షమందు పితృదేవతలను, తనలోని 
యమృతముచే తృప్తిపజచుచున్నాడో, ఏ దేవుడు బ్రాహ్మణులకు ప్రభువైయున్నాడో, 
సోమస్వరూపుడైన - (చంద్రుడనుట), ఆ విష్ణువునకు నమస్మారము.” 


ఎరాలాషటు లు 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 155 


డి) శ్లో; యథా ప్రహ్లాదనాచ్చన్లః ప్రతాపాత్తపనో యథా। 
తథైవ సో- భూదన్వర్భో రాజా ప్రకృతి రంజనాత్‌॥ - ర.వం. 4-12 
“ఏ ప్రకారముగా చంద్రుడు ఆహాదకరమువలన అనుగతార్థనామధేయము 
కలవాడో..” 
2. అణిమాదిగుణేపేతమ్‌ - 
ఐశ్వర్యమణిమాదిగుణో పే పేతం భవతీతి స్మందపురాణే- ప్యుక్త మ్‌। 
తథా హి - 
“అణిమా మహిమా చైవ లఘిమా గరిమా తథా! 
ఈశ్వితం చ వశిత్వం చ ప్రాప్తిః ప్రాకామ్యమేవ చ। 
ఈశ్వర స్యేత్ధమైశ్వర్యమపష్టధా పరికీర్తితమ్‌।” ఇతి. 
అణిమా - అణువంత చిన్నరూపము ధరించగలశక్తి. 
మహిమా - మిక్కిలి పెద్దరూపము ధరించగలశక్తి 
లఘిమా - తేలికయగుట 
గరిమా - బరువగుట 
ప్రాప్తి, - కోరినదాని నెల్ల పొందగలుగుట 
ప్రాకామ్యమ్‌ - తిరుగులేని శక్తి 
ఈశిత్వమ్‌ - అందరిపై ఆధిపత్యము 
వళిత్వమ్‌ - ఇంద్రియములను తన వశములో నుంచుకొనగలిగిన శక్తి. 
క్రియాదర్శము:- బిభర్తి 'డుభృఖ్‌ - ధారణపోషణయోళి ఇత్యస్మాద్ధాతోస్సకర్మ 
కాత్మర్తరివర్తమానే లట్‌ పరసై స్మైపదే ప్రథమపురుషైకవచనాంతః। జుహోత్యాది 
ప్రకరణమ్‌। 
బిభర్తి - బిభృతః - బిభ్రతి 
శో రాత్రిర్ణతా మతిమతాంవర! ముంచ శయ్యాం 
ధాత్రా ద్విధైవ నను ధూర్జగతో విభక్షా! 
తామేకతస్తవ బిభర్తి గురుర్వినిద్రః 
తస్యా భవానపరధుర్యపదాలవలంబీ॥ 
శో బిభర్తి ధృతిపోషణయోః। 
తయోర్దధాతి దానే చాభిదధాత్యుక్తిబన్ధ్హయోః। 
శ్రద్దధాతి తు విస్రమృస్పృహయోః పంచ చాత్మనే ॥ 12 
- ఇతి ఆఖ్యాతచగ్టికాయామ్‌ - 3-3-161 


- రవం. 5-66 


78 


156 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


శ్లో కలితాన్యోన్యసామర్థ్వైః - పృథివ్యాదిభిరాత్మభిః। 
యేనేదం (ధ్రియతే విశ్వం - ధుర్యైర్యానమివాధ్వని।। 76 

పదవిభాగము: - కలితాన్యోన్యసామర్ద్విః, పృధివ్యాదిభిః, ఆత్మభిః, యేన, ఇదమ్‌, 
ధ్రియతే, విశ్వమ్‌, ధుర్యైః, యానమ్‌, ఇవ, అధ్వని। 
అన్వయ క్రమము: - యేన కలితాన్యోన్యసామర్థైః పృథివ్యాదిభిః ఆత్మభిః ఇదం విశ్వం 
“ధుర్వ్యైః అధ్వని యానమ్‌ ఇవి ధ్రియతే। 
ప్రతిపదాక్థము: - యేన - ఏ శివభగవానునిచేత, కలితాన్యోన్యసామర్థైః - ఒప్పుచున్న 
పరస్పరసామర్ధ్యములు గల, పృధథివ్యాదిభీః - భూమి మొదలగు, ఆత్మభీః - 
అష్టమూర్తులతో, ఇదమ్‌ - ఈ, విశ్వమ్‌ - జగత్తు, “ధుర్యైః - గుల్టిములచే, 
అధ్వని - మార్గమందు, యానమ్‌ ఇవి - Sr ధ్రియతే - 
వహింపబడుచున్నదో. 
తాత్పర్యము: - ఏ శివభగవానునిచేత - ఒప్పచున్న పరస్పరసామర్థ్యముగల భూమి 
మొదలగు అష్టమూర్తులతో ఈ జగత్తు - గుజ్జములచే మార్గమందు వాహనమువలె 
వహింపబడుచున్నదో. 
పాఠాన్తరాలు:- 1. కలితా - కల్పితా 2. యేన - యస్య 3. ధ్రియతే - ధార్యతే 
4. విశ్వం - వ్యక్తమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. యేన - యేన, యాభ్యామ్‌, యః; దకారాన్త పుంలింగ యచ్చబ్దము. 
తృ.ఏ. 2. కలితా... సామర్థ్యెః = ...సామర్థ్వేణ, ...సామర్భ్యాభ్యామ్‌, ...సామర్థ్వెకి అకారాన్న 
పుంలింగ... సామర్థ్య శబ్దము. తృ.బ. ౩. పృథివ్యాదిభిః - ...ఆదినా, ... ఆదిభ్యామ్‌, ...ఆదిభికి ఇకారాన్త 
పుంలింగ ... ఆదిశబ్దము. తృ.బ. 4. ఆత్మభిః - ఆత్మనా, ఆత్మభ్యామ్‌, ఆత్మభిః; నకారాన్త పుంలింగ 
“ఆత్మన్‌'శబ్దము తృ.బ. 5. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ “ఇదమ్‌'శబ్దము. 
ప్ర.ఏ. 6. విశ్వమ్‌ - విశ్వమ్‌, విశ్వే, విశ్వాని; అకారాన్త నపుంసకలింగ విశ్వశబ్దము. ప్ర.ఏ. 7. 
ధుర్యైః - ధుర్యేణ, ధుర్యాభ్యామ్‌, ధుర్యైః; అకారాన్త పుంలింగ ధుర్యశబ్దము .తృ.బ. 8. అధ్వని - 
అధ్వని, అధ్వనోః, అధ్వసు; నకారాన్త పుంలింగ అధ్వన్‌శబ్దము. స.ఏ. 9. యానమ్‌ - యానమ్‌, 
యానే, యానాని; అకారాన్త నపుంసకలింగ యానశబ్దము. (ప్ర.ఏ. 10. ధ్రియతే - క్రియ 11. ఇవ 
- అవ్యయము. 
సమాసాలు: - 

1. కలితాన్యోన్యసామర్థ్యెః - కలితమ్‌ అన్యోన్యేషు సామర్థ్యం యైః తే, 

(బహు ప్రీహిః) కలితాన్యోన్యసామర్థ్యాః, తైః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 157 


2. పృథివ్యాదిభిః - పృథివీ ఆదిః యేషాం (బహువ్రీహి తే, పృథివ్యాదయః, 
తైః 
సంధులు: - 
. పృథివీ + ఆదిభిః - పృథివ్యాదిభిః - యణాదేశసనిః। 
. కలిత + అన్యోన్య - కలితాన్యోన్య - సవర్ణదీర్హసస్థిః క 
3 పృథివ్యాదిభీః + ఆత్మభిః పృథివ్యాదిభిరాత్మభిః - వీసర్గసన్ధి sl 
. యేన + ఇదమ్‌ - యేనేదమ్‌ - గుణసస్ధిః 
. ధుర్యైః + యానమ్‌ - ధుర్యైర్యానమ్‌ - విసర్గసన్ధిః। 
. ఇవ + అధ్వని - ఇవాధ్వని - సవర్ణదీర్షసన్థిః। 


= 


రాల[|యమ ౮౮౨ ౬ 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. విశ్వమ్‌ - (నపుం.) 
ఎ) విశతి స్వకారణమితి। విశ్‌ ప్రవేశనే 'అశూప్రుషిలటిఫణీతి” క్వన్‌। 
బి) కృత్నుం సమ(గం సకలం సమస్తం 
సర్వం చ విశ్వం నిఖిలాఖిలే చ।... 
-అని హలాయుధకోశము 'కి'నామములను పేర్శొన్నది. 
సి) “శ్లో; విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణమాయయా;। 
ఈశ్వరేణ పరిచ్చిన్నం కాలేనావ్యక్తమూర్తినా।” 
- ఇతి భాగవతే 3-10-12 
డి) శో విశ్వం విష్ణుర్వషట్మారో భూతభవ్యభవత్ర్రభుః। 
భూతకృత్‌ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః 
- శ్రీవిష్ణసహస్రనామస్తోత్రమ్‌ -1 
విశ్వమ్‌ - ఓం విశ్వాయ నమః 
- పరాశరభట్టర్‌ వారి భాష్యము - దిగువనీయబడినది. 
తత్ర, పూర్వం సర్వతోముఖం భగవతః పూర్ణత్వమాహ (విశ్వమ్‌) ఇతి। 
విశత్యవయవానిత్యర్ధే, “అశూ ప్రషిలటి కణి ఖటి విశిభ్యః క్వన్‌” ఇతి క్వన్‌ ప్రత్యయః 
యథా మోక్షధర్మే సంయమాయ పంచశిఖః - 
“వేశనాద్విశ్వమిత్యాహుర్లోకానాం కాశిసత్తమ। 
లోకాంశ్చ విశ్వమేవేతి ప్రవదన్తి నరాధిప॥ ఇతి 


79 


158 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


స్వాభావికానధికాతిశయమాజ్ఞక్యైకతానైః స్వరూపరూపగుణవిభవైః పరిపూర్ణ 
ఇత్యర్థః - కార్త న్ని వచనత్వాదస్య, ఆదౌ అనవచ్చేద్య మహావిభూతిత్వస్య 
సజ్మీర్రనయోగ్యత్వాచ్చ! 'తదిశిష్యమ్‌ సంజ్ఞాప్రమాణత్వాత్‌ ఇతి యథోపలమృం సర్వత్ర 
లిబ్బనియమః। 'కార్యవాచి విశ్వశబ్దః, కారణే వర్తతే॥ ఇతి కేచిత్‌! 
తత్‌ వార్తమ్‌ - నర్వేషాం నామ్నామ్‌ యోగరూఢి భ్యామ్‌ భగవతి 
స్వశబ్దత్వోపపాదనాత్‌, జఘన్యవృత్తేరయుక్తత్వాచ్చ। 
అన్యే, (విశ్వమ్‌) ఇతి, బ్రహ్మ ప్రపజ్బయోరభేదపరం ప్రపజ్చితవన్తః - తత్‌ 
వజ్బానమాత్రమ్‌। తథాహి - న తావత్‌ విశ్వపదమ్‌ అభేదవాచి- 
నచ, తత్త్వమన్యాదివత్‌, సామానాధికరణ్యేనైక్యపరమ్‌, సంజ్ఞానాం స్వాతంత్రేణ 
ఐక్యవర త్వవివక్షణాత్‌, అత ఏవపాొ విశ్వవ్‌ - విష్ణుః ఇతి అవిశేష్య 
లిబ్బత్వమ్‌?నిరస్తశ్చాయమర్వాగేవ పక్ష, అన్యత్ర చానేకత్ర॥। ఇదమేవ పూర్ణత్వమ్‌, 
సర్వైర్నామభఖిః విష్ణురిత్యాదిభిః విశిష్యతే 
ఇ) శ్లో పరః కాలాత్సరో యజ్ఞాత్పరాత్పరతరశ్చ యః। 
అనాదిరాదిర్విశ్వస్య తస్మై విశ్వాత్మనే నమః॥। - భీష్మస్త సవరాజము -72 
“..ఎవడు విశ్వమున కాదియై విశ్వమయుడై న. ఆయచ్యుతునకు 
నమస్కారము చేయుచున్నాను.” 
అలంకారాలు:- అత్రోపమాలంకారః। 
క్రియాదర్శము:- ధ్రియతే - “ధృజ్‌ - అవస్మానే” అకర్మకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ। 
తుదాదయః (6), లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ధ్రియతే - ధ్రీయేతే - ధ్రియన్వే 
శ్లో; వర్తతే తు వసత్యాస్తే ధ్రియతే చావతిష్టతే। 
క్షియతి స్థలతి స్థిత్యాం మఠత్యపి చ తిష్టతి। 
- ఇతి ఆఖ్యాతచగ్టికాయామ్‌ - 1-1-4 


శ్లో యోగినో యం విచిన్వన్తి - క్షేత్రాభ్యన్తరవర్తినమ్‌। 
అనావృత్తిభయం యస్య - పదమాహుర్మనీషిణః।। 77 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 159 


పదవిభాగము: - యోగినః, యమ్‌, విచిన్వన్సి, క్షేత్రాభ్యన్తరవర్తినమ్‌, అనావృత్తిభయమ్‌, 
యస్య, పదమ్‌, ఆహుః, మనీషిణః! 
అన్వయక్రమము:- యోగినః క్షేత్రాభ్యన్తరవర్తినం యం విచిన్వన్ని, మనీషిణః యస్య 
పదమ్‌ అనావృత్తిభయమ్‌ ఆహుః। 
ప్రతిపదార్థము:- యోగినః - అధ్యాత్మజ్ఞానవేత్తలు, క్షేత్రాభ్యన్తరవర్తినమ్‌ - 
శరీరములోపల ఉన్నట్టి, యమ్‌ - ఎవనిని, విచిన్వన్తి - వెదుకుదురో, మనీషిణః 
- విద్వాంసులు, యస్య - ఎవనియొక్క పదమ్‌ - స్థానమును, అనావృత్తిభయమ్‌ 
- సంసారమువలన భయములేని దానినిగా, ఆహుః - చెప్పుదురో. 
తాత్పర్యము: - అధ్యాత్మజ్ఞానవేత్తలు శరీరములోపల ఉన్నట్టి ఎవనిని వెదుకుదురో, 
విద్వాంసులు ఎవనియొక్క స్థానమును సంసారమువలన భయములేని దానినిగా 
చెప్పుదురో! 
విభక్తులు / క్రియలు :- 1. యోగినః - యోగీ, యోగినౌ, యోగినః; నకారాన్త పుంలింగ 
యోగిన్మబ్దము. ప్ర.బ. 2. క్షేత్రాభ్యన్తరవర్తినమ్‌ - ...వర్తినమ్‌, ...వర్తినౌ, ...వర్తిన నకారాన్త పుంలింగ 
...వర్తిన్‌శబ్దము. ద్విఏ. 3. యమ్‌ - యమ్‌, యౌ, యాన్‌; దకారాన్త పుంలింగ యచ్చబ్దము. ద్వి ఏ. 
4. విచిన్వన్తి - క్రియ 5. మనీషిణః - మనీషీ మనీషిణా, మనీషిణః, నకారాన్త పుంలింగ మనీషినృబ్దము. 
ప్రబ 6. యస్య - యస్య, యయోః, యేషామ్‌; అకారాన్త పుంలింగ పదశబ్దము. ద్విఏ 7. పదమ్‌ 
- పదమ్‌, పదే, పదాని; అకారాన్న నపుంసకలింగ పదశబ్దము. ద్వి.ఏ. 8. అనావృత్తిభయమ్‌ - 
...భయమ్‌, ...భయే, ...భయాని; అకారాన్త నపుంసకలింగ ...భయశబ్దము. ద్విఏ. 9. ఆహుః - 
క్రియ. 
సమాసాలు - విగ్రహవాక్యాలు: - 
1. క్షేతాభ్యన్తరవర్తినమ్‌ - క్షేతస్య అభ్యన్తరమ్‌ (షత. ) క్షేతాభ్యన్తరే వర్తతే తచ్చీలః 
క్షేత్రాభ్యన్తరవర్తీ, తమ్‌! 
2. అనావృత్తిభయమ్‌ - ఆవృత్తేః భయమ్‌ - ఆవృత్తిభయమ్‌ (పం.త.), న 
విద్యతే ఆవృత్తిభయం యస్మింస్తత్‌ -అనావృత్తిభయమ్‌ (బహువ్రీహిఐ తత్‌! 
8. మనీషిణః - మనస ఈషిణః (ష.త.) మనీషిణః 'శకన్వాదిషు పరరూపం 
వాచ్యమ్‌” ఇతి పరరూపత్వమ్‌। 
సంధులు: - 


1. క్షేత్ర అభ్యన్తర - క్షేత్రాభ్యన్తర - సవర్ణదీర్ణసన్థిః। 


80 


160 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. అభి అన్తర - అభ్యన్తర - యణాదేశసన్థిః। 
8. యోగినః + యమ్‌ - యోగినో యమ్‌ - ఉత్వాదేశః। 
4. ఆహుః + మనీషిణః - ఆహుర్మనీషిణః - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1.క్షేతమ్‌ (నపుం.) 
ఎక్షి + ష్టన్‌। 
బి) శ్ల; తనుస్తనూః సంహననం శరీరం 
కలేబరం విగ్రహదేహకాయాః। 
అజ్జం వపుర్వర్ష్మ పురం చ పిణ్ణం 
క్షేత్రం చ గాత్రం చ ఘనశ్చ మూర్తిః ॥ 510 
- అని హలాయుధకోశము “17 నామములను పేర్శొన్నది. 
సి) 1. శ్లో॥ ఇదం శరీరం కౌన్తేయ! క్షేత్రమిత్యభిధీయతే। 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః॥ - భగవద్గీత 183-1 
“ఓ కౌన్తేయా! ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు...” 
2, శో ఇచ్చావ్యక్తం ధృతి ద్వేషా సుఖదుఃఖే తథైవ చ। 
చేతనాసహితశ్సాయం సమూహః క్షేత్రముచ్యతే॥ - గణేశగీత 
ఇచ్చ, అవ్యక్తం, ధైర్యము, ద్వేషము, సుఖదుఃఖములు, చేతనపదార్థములతో 
కూడిన యా సమూహము క్షేత్రమనబడుచున్నది. 
3. శ్లో॥ పంచీకృతమహాభూతసంభవం కర్మసంచితమ్‌। 
శరీరం సుఖదుఃఖానాం భోగాయతనముచ్యతే॥ - ఆత్మబోధ 
పంచీకృతమహాభూతములవలన పుట్టినదై కర్మచేత నేర్పడినదై ఈ శరీరము 
సుఖదుఃఖముల ననుభవించుటకు స్థానముగ చెప్పబడుచున్నది. 
4. శ్లో! క్షేత్రం శరీరమిత్యాహుస్తదసౌ వేత్త్వఖండితమ్‌। 
సబాహ్యాభ్యన్తరం తేన క్షేత్రజ్ఞ ఇతి కథ్యతే (యో.వా.) 
“ఈ దేహము క్షేత్రమని పిలువబడుచున్నది...” 
ర్‌. శో క్షేత్రజ్ఞం రథినం విద్ధి శరీరం రథమేవ తు। 
బుద్ధిం తు సారథిం విద్ధి ప్రగ్రహం తు మనస్తథా। 
క్షేత్రజ్ఞాని రథమునందున్నవానినిగను, శరీరమును రథముగను, బుద్దిని 
సారథిగను, మనస్సును పగ్గముగను తెలిసికొనుము. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 161 


6. శ్లో యం చ వ్యక్తస్థమవ్యక్తం విచిన్వన్తి మహర్షయః 

క్షేత్రే క్షేతజ్ఞమాసీనం తస్మై క్షేత్రాత్మనే సమః! = భీష్మస్తవరాజము - ర్‌ర్‌ 
“శరీరమునందు కూర్చుండినట్టి ప్రత్యగాత్మను మ. దేవునైతే 
మహర్షులు వెదుకుచున్నారో, క్షేతస్వరూపుడైన ఆ పరమాత్మునకు నమస్మారము. 
క్రియాదర్భము - 1. విచిన్వన్తి - వి - ఉపసర్గ, *చిఇ్‌ - చయనే' (ప్రోగుచేయుట) 
సకర్శకమ్‌, అనిట్‌, (ఉభయ) పరసై స్మైపదీ I టట్‌ ప్రథమపురుషబహువచనాంతః 

చినోతి - చినుతః - చిన్వన్తి 

2. ఆహుః - 67వ శ్లోకవ్యాఖ్య - భాగమును చూడగలరు. 


అవతారికా :- మరే హేశ్వరసన్దే శనివేదనమ్‌ - మహేశ్వరునిసందేశమును 
నివేదించుట. 

శ్లో॥ స తే దుహితరం సాక్షాత్‌ - సాక్షీ విశ్వస్య కర్మణామ్‌। 

వృణుతే వరదః శమ్భు - రస్మత్సంక్రామితైః పదైః ॥ 78 

పదవిభాగము:- సః, తే, దుహితరమ్‌, సాక్షాత్‌, సాకీ విశ్వస్య, కర్మణామ్‌, వృణుతే, 
వరదః, శమ్ముః, అస్మత్‌, సంక్రామితైః, పదైః। 
అన్వయ క్రమము: - విశ్వస్య కర్మణాం సాక్షీ వరదః స 
పదైః తే దుహితరం సాక్షాత్‌ వృణుతే। 
ప్రతిపదార్థము:- విశ్వస్య - జగత్తుయొక్క కర్మణామ్‌ - పనులకు, సాక్షీ - 
చూచువాడు, వరదః - కోరినదానిని ఇచ్చువాడు, అగు, సః శమ్భుః - ఆ 
శివభగవానుడు, అస్మత్సంక్రామితైః - మాయందు చేర్చబడిన, పదైః - మాటలతో, 
త్రే- నీయొక్క, దుహితరమ్‌ - కొమారితను, సాక్షాత్‌ - స్వయముగా, వృణుతే - 
యాచించుచున్నాడు. 
పాఠాన్తరాలు: - 1. కర్మణామ్‌ - కర్మణః 2. సంక్రామితైః - సంక్రమితైః 
విభక్తులు / క్రియలు :- 1. విశ్వస్య - విశ్వస్య, విశ్వయోః, విశ్వానామ్‌; అకారాన్త నపుంసకలింగ 
విశ్వశబ్దము. షవిన్న కర్మణామ్‌ - కర్మణః కర్మణోః, కర్మణామ్‌; నకారాన్త నపుంసకలింగ కర్మనృబ్దము. 
షబ. బ్రహ్మన్మశబ్దవత్‌। 3. సాక్షీ - సాక్షీ సాక్షిణౌ, సాక్షిణః, నకారాన్త పుంలింగ సాక్షిన్నబ్దము. ప్ర. ఏ. 
4. వరదః - వరదః, వరదౌ, వరదాః; అకారాన్త పుంలింగ వరదశబ్దము. ప్ర.ఏ. 5. శమ్ముః - 


సః శమ్ముః అస్మత్సంక్రామితైః 


81 


162 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ - షష్ట సర్గ 


శమ్మ్భుః, శమ్ఫూ, శమృవజ ఉకారాన్త పుంలింగ శమ్బుశబ్దము. (ప్ర.ఏ. 6. అస్మత్సంక్రామితైః - 
...సంక్రామితేన, ...సంక్రామితాభ్యామ్‌, ...సంక్రామితైః; అకారాన్త నపుంసకలింగ ...సంక్రామితశబ్దము. 
తృ.బ. 7. పదైః - పదేన, పదాభ్యామ్‌, పదైజ అకారాన్త నపుంసకలింగ పదశబ్దము. తృ.బ. 8. తే- 
తవ /తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త యుష్మచ్చబ్దము. ష.ఏ. 9. దుహితరమ్‌ 
- దుహితరమ్‌, దుహితరౌ, దుహిత్యాః; బుకారాన్త స్తీలింగ దుహితృశబ్దిము. ద్వి ఏ. 10. సాక్షాత్‌ - 
అవ్యయము 11. వృణుతే - క్రియ. 

సమాసాలు: - 


1. వరదః - వరాన్‌ - ఇష్టాన్‌ దదాతి ఇతి వరదః (కృ.వృ.) 
2. అస్మత్సంక్రామితైః - అస్మాసు సంక్రామితాని - అస్మత్సంక్రామితాని (స.త.) 
తైః 
సంధులు: - 
1. సః +తే-సతే - సులోపః 
2. శమ్ముః + అస్మత్సంక్రామితైః - శమ్బురస్మత్సంక్రామితైః - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. దుహితా (స్త్రీ) 
ఎ) బుకారాన్త దుహితృశబ్దము. ప్ర.ఏ 
బి) దోగ్గి వివాహాదికాలే ఘనాదికమాకృష్య గృహ్చాతీతిి యద్వా దోగ్గి గాః ఇతి, 
పురాకాలే కన్యాసు ఏవ గోదోహన భారస్థితే - స్తథాత్వమ్‌। దుహ్‌ సప ప్తృనేష్ట్రహో 
తృపోతృభ్రాతృజామాతృమాతృపితృదుహితృ' ఇతి తృచ్‌, నిపాతనాద్‌ గుణాభావః। 
కన్వా! తనూజా! 
సి) శ్లో॥ దుహితా తనయా పుత్రీ... 
- అని హలాయుధకోశము “3 నామములను పేర్శొన్నది. 
డి) శో ప్రాహిణోచ్చ మహితం మహాద్యుతిః 
కోసలాధిపతయే పురోధసమ్‌। 
భృత్యభావి దుహితుః పరి(గహా- 
ద్దిశ్యతాం కులమిదం నిమేరితి॥ - రవం. 11-49 
క్రియాదర్భము = వృణుతే - 'వృల్‌ - వరణే' (ఉభయ) ఆత్మనేపదీ, స్వాదిప్రకరణమ్‌, 
సేట్‌, జిత్‌, సకర్శకమ్‌. 
వృణుతే - వృణ్వాతే - వృణ్వతే 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 163 


శ్లో అథ వ్రీణాతి వరతి వృణాతి చ వృణోతి చ॥ 
త్రీణ్యాత్మనె- పి వరణే వారయత్యపి వృక్షతే। 
వావృత్యతే కీటయతి వ్రీయతే చాపి వృశ్యతి॥ 

- ఇతి ఆఖ్యాతచగ్టికాయామ్‌ 2-1-41 


శ్లో తమర్థమివ భారత్యా - సుతయా యోక్తుమర్హస్లి। 
అశోచ్యా హి పితుః కన్యా - సద్భర్శృప్రతిపాదితా! 79 

పదవిభాగము:- తమ్‌, అర్థమ్‌, ఇవ, భారత్యా, సుతయా, యోక్తుమ్‌, అర్హసి, 
అశోచ్యా, హి, పితుః, కన్యా, సద్భర్త్శృప్రతిపాదితా। 
అన్వయక్రమము:- తం 'భారత్యా అర్థమ్‌ ఇవి సుతయా యోక్తుమ్‌ అర్హసి! హి 
సదృర్హృప్రతిపాదితా కన్యా పితుః అశోచ్యా (భవతి) 
ప్రతిపదార్థము: - తమ్‌ - ఆ శివభగవానుని, భారత్యా - వాక్కుతో, అర్థమ్‌ ఇవ - 
అర్థమునువలె, సుతయా - కొమారితతో, యోక్తుమ్‌ - కూర్చుటకు, అర్హసి - 
తగుదువు, హి - ఏలయన, సదృ్భర్త్హృప్రతిపాదితా - మంచిభర్తకొజికు ఈబడిన, 
కన్వా - కూతురు, పితుః - తండ్రికి, అశోచ్యా (భవతి) - శోకముకలుగనీయదు. 
తాత్పర్యము: - ఆ శివభగవానుని “వాక్కుతో అర్థమునువలె ' కొమారితతో కూర్చుటకు 
తగుదువు. ఏలయన మంచిభర్తకొజకు ఈబడిన కూతురు తండ్రికి శోకము 
కలుగనీయదు. 


పాఠాన్తరాలు:- 1. సద్భర్శృ - సద్భర్రే 


విభక్తులు /క్రియలు:- 1. భారత్యా - భారత్యా, భారతీభ్యామ్‌, భారతీభిక; ఈకారాన్త ప్రీలింగ 
భారతీశబ్దము. తృ.ఏ. 2. అర్థమ్‌ = అర్థమ్‌, అర్జౌ, అర్టాన్‌; అకారాన్త పుంలింగ అర్థశబ్దము. ద్వి.ఏ 
.3. సుతయా - సుతయా, సుతాభ్యామ్‌, సుతాభిః; ఆకారాన్త స్ర్రీలింగ సుతాశబ్దము. తృ.ఏ. 4 
యోక్తుమ్‌ - అవ్యయము 5. అర్హసి - క్రియ 6. ఇవ, హి - అవ్యయాలు 7. సద్భర్రే - సద్భర్రే, 
సద్భర్హృభ్యామ్‌, సదృర్హృభ్యః బుకారాన్త పుంలింగ సద్భర్హృశబ్దము. చ.ఏ. 8. ప్రతిపాదితా - ప్రతిపాదితా, 
ప్రతిపాదితే, ప్రతిపాదితాః; ఆకారాన్త స్రీలింగ ప్రతిపాదితాశబ్దము. ప్ర.ఏ. 9. తమ్‌ - తమ్‌, తౌ, 
తాన్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్వి.ఏ. 10. కన్యా - కన్యా, కన్యే, కన్యా; ఆకారాన్త ప్రీలింగ 
కన్యాశబ్దము ప్ర.ఏ. 11. పితుః - పితుః, పిత్రోః, పిత్యాణామ్‌; బుకారాన్త పుంలింగ పితృశబ్దము. 
షఏ. 12. అశోచ్యా - అశోచ్యా, అశోచ్యే, అశోచ్యాఖ ఆకారాన్త స్రీలింగ అశోచ్యాశబ్దము. ప్ర.ఏ. 


82 


164 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సమాసాలు: - 
1. అశోచ్యా - న శోచ్యా, (నజ్తత్పురుషు అశోచ్యాః 
2. సద్భర్హృప్రతివాదితా - బిభర్తీతి భర్తా సశ్చాసౌ భర్తా సద్భర్తా (కర్మధా.) 
సదృ్భర్రే ప్రతిపాదితా (చ.త.)! 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
అత్ర ఉపమామాహ - 'భారత్యా అర్థమ్‌ ఇవి ఇతి భారత్యా శబ్దేన అర్థం 
పదార్థమివ। ఈశ్వర కృతః శబార్థనంబన్ట ఇతి తార్మికాణాం మతవ్‌। 
తదనుసారేశేయముక్తి। యథేశ్వరో జగత్సర్గానన్తరం శబ్దార్థం పరస్పరం యోజయతి, 
తథా భవాన్‌ పార్వతీపరమేశ్వరౌ పరస్పరం యోజయితుమర్హతీత్యర్థః। అత్రోపమయా 
దమృత్యోః పరస్పరోపకర్తృత్వం ధ్వన్యతే। అర్జో హి శబ్లోల్లేఖేనైవ ప్రకాశత ఇతి హి 
వైయాకరణానాం మతమ్‌। యథోక్తం -'న సో- స్తి ప్రత్యయో లోకే యః 
శబ్దానుగమాద్భతే” ఇతి (వాక్యపదీయే) శబ్దశ్చార్థప్రకాశేనైవ చరితార్జో భవతీతి 
యథా శబ్దార్థయోః పరస్పరకర్తృత్వం తథాత్రాపీత్యర్థః 1 - ఇతి “వివరణ 
వ్యాఖ్యాయామ్‌. 
ఇట 'రఘువంశమహాకావ్యి ప్రారంభశ్లోకమును అనుసంధానము చేసికొనవలెను. 
శ్లో వాగర్జ్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే 
జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ॥ 
క్రియాదర్భము: - అర్హసి - “అర్హ - పూజాయామ్‌” (పూజించుట) సకర్మకమ్‌, సేట్‌, 
పరస్పైపదీ, భ్వాదిప్రకరణమ్‌(1), లట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
అర్హసి - అర్హథః - అర్హథ్ల 
శ్లో; సత్వం ప్రశస్తే మహితే మదీయే వసంశ్చతుర్జో- గ్నిరివాగ్య్యగారే। 
ద్విత్రాణ్యహాన్యర్దసి సోఢుమర్హ - న్యావద్యతే సాధయితుం త్వదర్థమ్‌॥ 
- రవం. 5-25 


అవతారికా:- గుణాన్తరమప్యాహ - మటియొక గుణమును చెప్పుచున్నాడు. 


శ్లో యావన్యేతాని భూతాని - స్థావరాణి చరాణి చ। 
మాతరం కల్పయన్యేనా - మీశో హి జగతః పితా॥। 80 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 165 


పదవిభాగము:- యావన్తి, ఏతాని, భూతాని, స్థావరాణి, చరాణి, చ, మాతరమ్‌, 
కల్పయన్లు, ఏనామ్‌, ఈశః, హి, జగతః, పితా! 

అన్వయ క్రమము: - స్థావరాణి చరాణి చ ఏతాని భూతాని యావన్తి ఏనాం మాతరం 
కల్పయన్లు! హి ఈశః జగతః పితా (అస్తి) 

ప్రతిపదార్థము: - స్థావరాణి - కదలనివియు, చరాణి చ - కదులునవియును 
అగు, ఏతాని - ఈ, భూతాని - భూతములు, యావన్తి - అన్ని ఏనామ్‌ - ఈ నీ 
కొమారితను, మాతరమ్‌ - తల్లినిగా, కల్చ్పయన్తు - చేసికొనుగాక, హి - ఏలయన, 
తశః - పరమశివుడు, జగతః - జగత్తునకు, పితా - తండ్రి. 

తాత్పర్యము: - కదలనివియు, కదలునవియును అగు ఈ భూతములన్ని ఈ న్‌ 
కొమారితను తల్లిగా చేసికొనుగాక. ఏలయన పరమశివుడు జగత్తునకు తండ్రి. 


పాఠాన్తరాలు:- 1. జగతః - జగతామ్‌ 


విభక్తులు / క్రియలు: - 1. చ, హి - అవ్యయాలు 2. స్థావరాణి - స్థావరమ్‌, స్థావరే, స్థావరాణి 
అకారాన్న నపుంసకలింగ స్థావరశబ్దము. ప్ర.బ. 3. చరాణి - చరమ్‌, చరే, చరాణి; అకారాన్త 
నపుంసకలింగ చరశబ్దము. ప్ర.బ. 4. యావన్తి - యావత్‌, యావతీ, యావన్తి; తకారాన్త నపుంసకలింగ 
యావత్‌శబ్దము. ప్ర.బ. 5. ఏతాని - ఏతత్‌, ఏతే, ఏతాని; దకారాన్త నపుంసకలింగ ఏతచ్చబ్దము. 
ప్ర.బ. 6. భూతాని - భూతమ్‌, భూతే, భూతాని; అకారాన్త నపుంసకలింగ భూతశబ్దము. ప్ర.బ. 7. 
ఏనామ్‌ - ఏనామ్‌, ఏనే, ఏనా; దకారాన్త గ్రీలింగ ఏతచ్చబ్దము. ద్వి.ఏ. 8. మాతరమ్‌ - మాతరమ్‌, 
మాతరౌ, మాత్యూః; బుకారాన్త స్ర్రీలింగ మాతృశబ్దము. ద్వి.ఏ. 9. కల్పయన్లు - క్రియ 10. ఈశః 
- ఈశః, ఈశౌ, ఈశాక అకారాన్త పుంలింగ ఈశశబ్దము. ప్ర.ఏ. 11. జగతః - జగతః, జగతోః, 
జగతామ్‌; తకారాన్త నపుంసకలింగ జగత్‌శబ్దము. షఏ. 12. పితా - పితా, పితరౌ, పితరః; 
బుకారాన్త పుంలింగ పితృశబ్దము. (ప్ర. ఏ. 
సంధులు: - 
1. యావన్తి + ఏతాని - యావన్యేతాని - యణాదేశసస్థిః। 
2. కల్పయన్లు + ఏనామ్‌ - కల్పయన్యేనామ్‌ - యణాదేశసన్థిః। 
ఇకో యణచి (సూ. 6-1-74) ఇ,ఉ,బు,ఇ వర్ణములకు అసవర్ణమైన 
అచ్చుపరముగా నున్నప్పుడు క్రమముగా య్‌,వ్‌,ర్‌,ల్‌ (యణ్‌) అనునవి 
ఆదేశమగును. 
3. ఈశః + హి - ఈశో హి (ఉత్వాదేశః) 


83 


166 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. మాతా (ప్రీ) 
ఎ) బుకారాన్త ప్ర్రీలింగ మాతృశబ్దము. ప్ర. ఏకవచనాంతః। 
బి) మాన్యతే పూజ్యతే యా సా। మాన్‌ పూజాయామ్‌, నప్పు... దుహిత్ఫ్ళ' 
- ఇతి తృచ్‌ నిపాత్యతే। స్వస్రాదిత్వాట్టాప్‌ న। 
సి శ్లో॥ అమ్బా సవిత్రీ జననీ చ మాతా... 
- అని హలాయుధకోశము “4 నామములను పేర్శొన్నది. 
డి) శ॥ 'జనకో జన్మదాతృత్వాత్‌ పాలనాచ్చ పితా స్మృతః। 
గరీయాన్‌ జన్మదాతుశ్చ యో- న్నదాతా పితా మునే! 
వినాన్నాన్నశ్వరో దేహో న నిత్యః పితురుద్భవః। 
తయోః శతగుణే మాతా పూజ్యా మాన్యా చ వన్దితా। 
గర్భధారణపోషాభ్యాం సా చ తాభ్యాం గరీయసీ!” 
- ఇతి బ్రహృ్మవైవర్తే 
ఇ) “స గురుర్యః క్రియాః కృత్వా వేదమస్మై ప్రయచ్చతి। 
ఉపనీయ దదద్వేదమాచార్యః స ప్రకీర్తితః 
ఏకాదశ ఉపాధ్యాయా బుత్విగ్‌ యజ్ఞకృదుచ్యతే। 


ఏతే మాన్యా యథాపూర్వమేభ్యో మాతా గరీయసీ! - ఇతి గారుడే। 
ఎఫ్‌) 'గురూణామపి సర్వేషాం పూజ్యాః పజ్బు విశేషతః। 
తేషామాద్యాస్రయః ్రేష్టాస్తేషాం మాతా సుపూజితా॥ - ఇతి కౌర్మే 


- ఇతి హలాయుధకోశవ్యాఖ్యాయామ్‌. 
క్రియాదర్భము:- కల్పయన్తు - కృపూ - సామర్థ్య” సమర్జ్భుడగుట. ఆత్మనేపదీ, 
అకర్మ్శకమ్‌, సేట్స్‌ భ్వాదిప్రకరణమ్‌ (1), ణిజన్లాత్‌, పరస్మైపదీ - లోట్‌ - 
(ప్రథమపురుషబహువచనాంతః। 

కల్పయతు - కల్పయతామ్‌ - కల్పయన్తు. 


శ్లో॥ ప్రణమ్య శితికణ్ఞాయ - విబుధాస్తదనన్తరమ్‌। 
చరణౌ రజ్ఞయన్త్వస్యా - శ్పూడామణిమరిచిభిః॥। 81 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 167 


పదవిభాగము:- ప్రణమ్య, శితికణ్ణాయ, విబుధాః, తదనన్తరమ్‌, చరణౌ, రజ్టయన్తు, 
అస్యాః, చూడామణిమరీచిభిః। 

అన్వయ క్రమము: - విబుధాః శితికణ్ణాయ ప్రణమ్య తదనన్తరమ్‌ అస్యాః చరణా 
చూడామణిమరీచిభిః రజ్ఞాయన్లు! 

ప్రతిపదార్థము: - విబుధాః - దేవతలు, శితికణ్ణాయ - శివునికొబికు, ప్రణమ్య - 
నమస్కరించి, తదనన్తరమ్‌ - ఆ పిమ్మట, అస్యాః -ఈనీ కొమారితయొక్క, 
చరణా - పాదములను, చూడామణిమరీచిభిః - శిఖారత్నకాంతులచేత, రళ్టయన్తు 
- వన్నె పెట్టుదురుగాక! 

తాత్పర్యము: - దేవతలు పరమశివునికొబకు నమస్కరించి, పిమ్మట ఈ నీ 
కొమారితయొక్క పాదములను శిఖారత్నకాంతుల చేత వన్నెపెట్టుదురుగాక! 
పాఠాన్తరాలు - 1. రజ్జాయన్లు - రజ్జాయన్తి 


విభక్తులు / క్రియలు:- 1. విబుధాః - విబుధః, విబుధౌ, విబుధాః; అకారాన్త పుంలింగ 
విబుధశబ్దము. ప్ర.బ. 2. శితికణ్ఞాయ - శితికణ్ణాయ, శితికణ్ఞాభ్యామ్‌, శితికణ్ణేభ్యః, అకారాన్త పుంలింగ 
శితికణ్ధశబ్దము. చ.ఏ. 3. ప్రణమ్య - అవ్యయము 4. తదనన్తరమ్‌ - క్రియావిశేషణము 5. అస్యాః 
- అస్యాః, అనయోః, ఆసామ్‌; మకారాన్త ప్రీలింగ “ఇదమ్‌'శబ్దము. షఏ. 6. చరణౌ - చరణ, 
చరణౌ, చరణాన్‌; అకారాన్త పుంలింగ చరణశబ్దము. ద్విద్వి 7. చూడామణిమరీచిభిః - ...మరీచినా, 
...మరీచిభ్యామ్‌, ...మరీచిఖిః; ఇకారాన్త పుంలింగ...మరీచిశబ్దము. తృ.బ. 8. రజ్ఞాయన్తు - క్రియ 


- ణిజన్నాత్‌! 
సమాసాలు / విగ్రహవాక్యాలు: 
1. శితికణ్ణాయ - శితిః కజ్ధః యస్య (బహుబ్రీిహిఐ సః, శితికబ్ధః, తస్మై! 
'క్రియాయోగే చతుర్దీ! 
2. తదనన్తరమ్‌ - తస్మాద్‌ అనంతరమ్‌, తదనన్తరమ్‌। (ష.త.) 
38. చూడామణిమరీచిఖిః - చూడాయాః మణయః, తేషాం మరీచయః (షత. ) 
చూడామణిమరీచయః, తైః 
సంధులు: - 
1. విబుధాః + తదనన్తరమ్‌ - విబుధాస్తదనన్తరమ్‌ - విసర్గస్ధిః 
2. రజ్ఞ్ణాయన్తు + అస్యాః - రజ్జాయన్హ్వ్వస్యాః - యణాదేశసన్థిః। 
3. అస్యాః + చూడామణి - ... అస్యాశళ్చూడామణి... - శ్చుత్వసనిః। 


84 


168 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. చూడామణిః - (పుం.) - 
ఎ) చూడా శిరోభూషణం ముకుటకిరీటాదికం 

తత్ర స్థితో మణిః। శాకపార్ధివాదిత్వాత్‌ సమాసః। 
బి) 'తతశ్వూడామణిం నిష్మమజ్బదే కుబ్జలాని చ! 
సి) 'చూడామణిం చ విద్వాంసో వదన్తి శిరసి స్థితమ్‌” 

- అని హలాయుధకోశము 

డి) “సూర్యగ్రహః సూర్యవారే సోమే సోమగ్రహస్తథా। 

చూడామణిరయం యోగస్తత్రానన్తం ఫలం స్మృతమ్‌॥” 

అన్యస్మాద్‌ గ్రహణాత్‌ కోటిగుణమత్ర ఫలం లభేత్‌! 

- ఇతి హలాయుధకోషవ్యాఖ్యాయామ్‌। 
క్రియాదర్శము:- రజ్జాయన్లు - 'రజ్ఞు - రాగే” (రంగువేయుట), సకర్మకమ్‌, అనిట్‌, 
(ఉభయ), పరస్పైపదీ, ణిజన్లాత్‌, లోట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 

రళజ్ఞ్యయతు / రజ్ఞయతాత్‌ - రజ్జాయతామ్‌ - రజ్ఞాయన్తు. 


శ్లో॥ ఉమా వధూర్భవాన్‌ దాతా - యాచితార ఇమే వయమ్‌! 
వరశ్శమ్భురలం హ్యేష - త్వత్కులోద్భూతయే విధిః 82 

పదవిభాగము:- ఉమా, వధూః, భవాన్‌, దాతా, యాచితారః, ఇమే, వయమ్‌, 
వరః, శమ్భుః, అలమ్‌, హి, ఏషః, త్వత్ములోద్భూతయే, విధిః 
అన్వయక్రమము:- ఉమా వధూః, భవాన్‌ దాతా, ఇమే వయం యాచితారః, 
శమ్మ్భుః వరః, ఏషః విధిః త్వత్ములోద్భూతయే అలమ్‌ హి! 
ప్రతిపదార్థము: - ఉమా - పార్వతీదేవి, వధూః - పెండ్లికూతురు, భవాన్‌ - 
మీరు (నీవు), దాతా - కన్యాదాతవు, ఇమే + వయమ్‌ - ఈ మేము, యాచితారః 
- వేడువారము, శమ్ముః - పరమశివుడు, వరః - పెండ్లికుమారుడు, ఏషః విధిః 
- ఈ సామగగి, త్వత్ములోద్భూతయే ష్‌ వంశౌన్నత్యముకొటకు, అలమ్‌ - చాలును, 
హి - గదా! 
తాత్పర్యము: - పార్వతీదేవి పెండ్లికూతురు. నీవు కన్యాదాతవు. మేము వేడువారము. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 169 


పరమశివుడు పెండ్లికుమారుడు. ఈ సామగ్రి నీ వంశౌన్నత్యముకొబకు 
చాలునుగదా! 
విభక్తులు / క్రియలు: - 1. అలమ్‌, హి - అవ్యయాలు 2. ఉమా - ఉమా, ఉమే, ఉమాః ; 
ఆకారాన్త స్రీలింగ ఉమాశబ్దము. ్ర.ఏ. 3. వధూః - వధూః, వధ్వౌ, వధ్వః; ఊకారాన్త ప్రీలింగ 
వధూశబ్దము. ప్ర.ఏ. 4. భవాన్‌ - భవాన్‌, భవనా, భవన్తః; తకారాన్త పుంలింగ భవత్‌శబ్దము. 
ప్ర.ఏ. 5. దాతా - దాతా, దాతారౌ, దాతారః; బుకారాన్త పుంలింగ దాతృశబ్దము. ప్ర.ఏ. 6. ఇమే 
- అయమ్‌, ఇమౌ, ఇమే; మకారాన్త పుంలింగ “ఇదమ్‌'శబ్దము (ప్ర.ఏ. 7. వయమ్‌ - అహమ్‌, 
ఆవామ్‌, వయమ్‌; దకారాన్త “అస్మచ్చబ్దము. ప్ర.బ. 8. యాచితారః - యాచితా, యాచితారౌ, 
యాచితారః; బుకారాన్త పుంలింగ యాచితృశబ్దము. ప్ర.బ. 9. శమ్ముః - శమ్ముః, శమ, శమృవః 
ఉకారాన్త పుంలింగ “శమ్ము'శబ్దము. ప్ర.ఏ. 10. వరః - వరః, వరౌ, వరాః అకారాన్త పుంలింగ 
వరశబ్దము. ప్ర.ఏ. 11. విధిః - విధిః విధీ, విధయః; ఇకారాన్త పుంలింగ విధిశబ్దము. ప్ర.ఏ. 12. 
త్వత్ములోద్భూతయే - ...భూతయే, ...భూతాభ్యామ్‌, ...భూతిభ్యః; ఇకారాన్త (స్తీలింగ 
...భూతిశబ్దము.చ.ఏ. 
సమాసాలు: - 
1. త్వత్ములోద్భూతయే - తవ కులం త్వత్ములమ్‌ (షత), త్వత్ములస్య ఉద్భూతిః 
(షత.) త్వత్ములోద్భూతిః, తస్యై! 
సంధులు: - 
1. వధూః + భవాన్‌ - వధూర్భవాన్‌ - విసర్గసస్థిః। 
2. యాచితారః + ఇమే - యాచితార ఇమే - విసర్లలోపసన్థిః 
8. వరః + శమ్ముః - వరశ్శమృుః - విసర్గాదేశః, వా శరి। 
4. శమ్ముః + అలమ్‌ - శమ్మురలమ్‌ - విసర్గసస్థిః। 
ర్‌. హి + ఏషః - హ్యేష - యణాదేశసస్థిః। 
6. ఏషః + త్వత్‌...- ఏష త్వత్‌ ... - సులోపః। 
7. కుల + ఉద్భూతయే - కులోద్భూతయే - గుణసస్థిః 
వా శరి (సూ 8-3-36) శషస వర్ణములు పరముగా నున్నప్పుడు విసర్గమునకు 
శషసలు వికల్పముగ వచ్చును. రాని పక్షమున విసర్గమునకు విసర్గమే 
వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావప్రయోగాలు: - 
1. అలమ్‌ - అవ్యయకోషః (116) 
“అలం భూషణపర్వ్యాప్తిశక్తివారణని షేధేషు।” 


170 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


1. భూషణే - అలంకారః అలంకృత్య। 

2. పర్యాప్తా - అలమస్యస్య ధనమ్‌! పర్యాప్తమస్తీత్యర్థః। 

3. శకౌ - అలం మల్లో మల్లాయ। మల్లో- యం మల్లాన్తరేణ సాకం యోద్దుం 
శక్త ఇత్యర్థః। “అన్యథా ప్రాతరాశాయ కుర్యామ త్వామ్‌ అలం వయమ్‌” (భ.కా. 
8-98) 

4. వారణే - “అలం మహీపాల తవ [శ్రమేణ - ” ర.వం. 2-34 

5. నిషేధే - 'ఆలప్యాలమ్‌ ఇదం బభ్రోర్యత్స దారాన్‌ అపాహరత్‌ (మాఘే 2-40) 
అలంకృత్వా! 


శ్లో అస్తోతుః స్తూయమానస్య - వన్స్యస్యానన్యవన్టినః। 
సుతాసంబన్థవిధినా - భవ విశ్వగురోర్గురుః॥। _ 88 

పదవిభాగము:- అస్తోతుః, స్హాయమానన్య, వన్మ్యన్య, అనన్యవన్షినః, 
సుతాసంబన్థవిధినా, భవ, విశ్వగురోః, గురుః 
అన్వయక్రమము:- అస్తోతుః స్తూయమానస్య వన్స్వస్య అనన్యవన్దినః విశ్వగురోః 
సుతాసంబన్గవిధినా గురుః భవ। 
ప్రతిపదార్థము: - అస్తోతుః - స్తుతింపనివాడై, స్తాయమానస్య - స్తుతింపబడుచున్న 
వాడును, అనన్యవన్దినః - ఒరులకు మొక్కనివాడై, వన్వస్య - అందలటిచే 
మొక్కబడువాడును అగు, విశ్వగురోః - జగత్సితకు, సుతాసంబన్టవిధినా - 
కొమారితను ఇచ్చుట అను కార్యముచే, గురుః - పెద్దవు, భవ - అగుము. 
తాత్పర్యము: - స్తుతింపనివాడై స్తుతింపబడుచున్నవాడును, ఒరులకు మొక్కనివాడై 
అందటిచే (మొక్కబడువాడును అగు జగత్సితకు కొమారితను ఇచ్చుట అను 
కార్యముచే పెద్దవు అగుము. 
పాఠాన్తరాలు:- 1. వన్స్వస్య - వరస్య 
విభక్తులు / క్రియలు :- 1. అస్తోతుః - అస్తోతుః, అస్తోత్రోః, అస్తోత్తూణామ్‌; బుకారాన్త 
పుంలింగ అస్తోతృశబ్దము. ష.ఏ. 2. స్తూయమానస్య - స్తూయమానస్య, స్తూయమానయోః, 
స్తూయమానానామ్‌; అకారాన్త పుంలింగ స్తాయమాన శబ్దము. ష ఏ. 3. వనస్య - వన్హృస్య , వన్చ్యయోః 
వన్వానామ్‌; అకారాన్త పుంలింగ వన్హ్రృశబ్దము. షఏ. 4. అనన్యవస్దినః - అనన్యవన్దినః, అనన్యవన్దినోః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 171 


అనన్యవన్దినామ్‌; నకారాన్త పుంలింగ అనన్యవన్టిన్‌ శబ్దము షవఏ. 5. విశ్వగురోః - విశ్వగురోః, 
విశ్వగుర్వోః, విశ్వగురూణామ్‌; ఉకారాన్త పుంలింగ విశ్వగురుశబ్దము. షఏ. 6. సుతాసంబన్గవిధినా 
- ...విధినా, ...విధిభ్యామ్‌, ...విధిభిక ఇకారాన్త పుంలింగ ...విధిశబ్బము. తృ.ఏ. 7. గురుః - 
గురుః, గురూ, గురవః; ఉకారాన్త పుంలింగ గురుశబ్దము. ప్ర.ఏ. 8. భవ - క్రియ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. అస్తోతుః - స్తాతీతి స్తోతా, న స్తోతా అస్తోతా, (నజోత్పురుషు తస్య! 

2. సూయమానస్య - స్తూయతే ఇతి స్తోయమాన,, తస్య 

8. వన్ధ్వస్య - వన్టితుం యోగ్యః వన్ధ్వః, తస్య! 

4. అనన్యవన్దినః - అన్యం వనతే తచ్చీలః అన్యవస్తీ, ణి నిప్రత్యయః। 

న అన్యవస్టీ (నజ్‌తత్పురుషు అనన్యవన్షీ, తస్య 

ర్‌. విశ్వగురోః - విశ్వస్య గురుః (షత.) విశ్వగురుః, తస్య! 

6. సుతాసంబంధవిధినా - సుతాయాః సమృన్దః (షత.) సుతాసమృన్దః, తస్య 

విధిః (ష.త.) సుతాసమృన్దవిధిః, తేన। 

సంధులు: - 

1. వన్ధ్వస్య + అనన్యవన్దినః - వన్స్వస్యానన్యవన్షినః - సవర్ణదీర్షసన్థిః। 

2. విశ్వగురోః + గురుః - విశ్వగురోర్లురుః - విసర్ణసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. శ్వశురస్యాపి గురుత్వం స్మృతి ప్రసిద్ధమ్‌। యథా హి- 
“శ్లో పిత్రాదయస్రయో భ్రాతా పితుర్మాతామహస్తథా। 86 

జ్యేష్టభ్రాతా మాతులశ్చ శ్వశురో గురవస్తిమే।॥[” ఇతి। 
- ఇతి 'వివరణమ్‌” వ్యాఖ్యాయామ్‌. 

క్రియాదర్శము:- భవ - “భూ - సత్తాయామ్‌” - లోట్‌ - మధ్యమపురు షైకవచనాంతః 

భవ / భవతాత్‌ - భవతమ్‌ - భవత. 


శ్లో॥ ఏవంవాదిని దేవర్నా - పారే పితురధోముఖీ। 
లీలాకమలపత్రాణి - గణయామాస పార్వతీ॥ 84 
పదవిభాగము:- ఏవంవాదిని, దేవర్నా పార్ఫ్వే, పితుః, అధోముఖీ, లీలాకమల 
పత్రాణి, గణయామాస, పార్వతీ; 


172 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అన్వయ క్రమము: - దేవర్నౌ ఏవంవాదిని (సతి) పార్వతీ పితుః పార్ఫ్వే అధోముఖీ 

(సతీ) లీలాకమలపట్రాణి గణయామాస। 

ప్రతిపదార్థము:- దేవర్నౌ - అంగిరోముని (సతిసప్తమి), ఏవంవాదిని - ఇట్లు 

చెప్పుచున్నవాడు కాగా, పార్వతీ - పార్వతీదేవి, పితుః - తండ్రికి, పార్వ్వే అ 

సమీపమున, అధోముఖీ - తలవంచుకొన్నదై, లీలాకమలపత్రాణి - విలాసకమలము 

యొక్క దళములను, గణయామాస - లెక్కించెను. 

తాత్పర్యము:- అంగిరోముని ఇట్లు చెప్పుచున్నవాడగుచుండ పార్వతీదేవి తండ్రికి 

సమీపమున తలవంచుకొన్నదై విలాసకమలముయొక్క దళములను లెక్కించెను. 

విభక్తులు / క్రియలు: - 1. దేవర్నౌ - దేవర్నౌ దేవర్యోః, దేవర్షిషు; ఇకారాన్త పుంలింగ దేవర్షిశబ్దము. 

స.ఏ. 2. ఏవంవాదిని - ఏవంవాదిని, ఏవంవాదినోః, ఏవంవాదిషు; నకారాన్త పుంలింగ 

ఏవంవాదిన్‌శబ్దము. స.ఏ. 3. పార్వతీ - పార్వతీ, పార్వత్యౌ, పార్వత్యః ఈకారాన్త (స్తీలింగ 

పార్వతీశబ్దము. (ప్ర.ఏ. 4. పితుః - పితుః, పిత్రోః, పిత్రాణామ్‌; బుకారాన్త పుంలింగ పితృశబ్దము. 

షఏ. 5. పారే - పార్చ్వే, పార్వయోః, పార్య్వేషు; అకారాన్త పుంలింగ పార్వశబ్దము స.ఏ. 6. 

అధోముఖీ - అధోముఖీ, అధోముఖ్యౌ, అధోముఖ్యః; ఈకారాన్త స్త్రీలింగ అధోముఖీ శబ్దము. ప్ర.ఏ. 

7. లీలాకమలపత్రాణి - ...పత్రమ్‌, ...పత్రే, ...పత్రాణి; అకారాన్త నపుంసకలింగ ... పత్రశబ్దము. 

ద్విబ. ర. గణయామాస - క్రియ - లిట్‌ - ణిజన్లాత్‌. 

సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

. ఏవంవాదిని - ఏవం వదతీతి ఏవంవాదీ (కృ.వృ.) తస్మిన్‌! 

. దేవర్నౌ మై దేవశ్చాసౌ బుషిశ్చ - దేవర్షి (కర్మధా.), తస్మిన్‌! 

అధోముఖీ - అధః ముఖం యస్యాః (బహుప్రీహిః) సా। 

. లీలాకమలపత్రాణి - లీలాయై కమలమ్‌ - లీలాకమలమ్‌ (చ.త.). 
లీలాకమలస్య పత్రాణి షత.) తాని। 


న అక బా 


సంధులు: - 
1. పితుః + అధోముఖీ - పితురధోముఖీ - విసర్గసన్ధిః। 
2. అధః + ముఖీ - అధోముఖీ - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. పితా - (బు.) (పుం.) 
ఎ) పాతి రక్షత్యపత్యం యః। 'పా - రక్షణే + నప్పృ...దుహిత్ళ' ఇతి తృచ్‌ ప్రత్యయేన 
నిపాతనాత్‌ నాధుః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 173 


బి) శ్లో; “అన్నదాతా భయత్రాతా యస్య కన్యా వివాహితా! 

జనితా చోపనేతా చ పజ్బొతే పితరః స్మృతాః” - ఇతి చాణక్యః। 
సి) శ్లో “కన్యాదాతాన్నదాతా చ జ్ఞానదాతాభయ ప్రదః। 

జన్మాదో మన్రదో జ్యేష్టభ్రాతా చ పితరః స్మృతాః॥।” - ఇతి బ్రహ్మవైవర్త! 
డి) శో “మాన్యః పూజ్యశ్చ సర్వేభ్యః సర్వేషాం జనకో భవేత్‌! 

అహోయస్య ప్రసాదేన సర్వాన్‌ పశ్యతి మానవః 

శ్లో; జనకో జన్మదాతా చ రక్షణాచ్చ పితా నృణామ్‌। 

తాతో వస్తీర్ణకరణాత్‌ కలయా సా ప్రజాపతిః” - ఇతి బ్రహ్మవైవర్తే 
ఇ) శ్లో “ఉపాధ్యాయః పితా జ్యేష్టో భ్రాతా చైవ మహీపతిః। 

మాతులః శ్వశురస్తాతా మాతామహపితామహౌ। 

బన్ఫుజ్యేష్టపితృవ్యశ్చ పుంస్వేతే గురవః స్మ తాః” - ఇతి కౌర్మే 
ఎఫ్‌) 1. ఆవుకస్తు పితా.... అని హలాయుధకోశము (99) 
2. ...వపాచ తాతో జనకః పితా చ - అని హలాయుధకోశము (504) 
2. అత్ర దేవర్షీణాం పితుశ్చ వచనాకర్ణనకౌతుకాత్‌ పితృపార్వవర్తిన్యా దేవ్యా లజ్ఞాఖ్యో 
భావో- నేన వాక్యేన ధ్వన్యతే। అలక్ష్యక్రమో లక్ష్యక్రమశ్చేతి ద్వివిధో హి ధ్వనిః। 
తత్ర రసభావాదిధ్వనిరలక్ష్యక్రమః। తథావ్యత్ర భావధ్వనిర్లక్ష్యక్రమ ఏవ। 
లీలాకమలపత్రగణనాధోముఖత్వాభ్యాం రుటితి లజ్ఞాయాః ప్రతీత్యనుదయాత్‌ 
పూర్వానురాగతపశ్చర్యాద్యనుసన్ధాన క్రమేణ ప్రతీతేశ్చ। తీలాపత్రగణనమధోముఖత్వం 
చ లజ్ఞాయా అనుభావః, దేవర్షి వాక్యమాలమృనవిభావః। పితృపార్వవర్తనముద్దీపన 
విభావః। - ఇతి 'వివరణమ్‌” వ్యాఖ్యాయామ్‌। 
క్రియాదర్శము: - గణయామాస - గణ - సంఖ్యానే” లిట్‌ - ప్రథమపురుషైక 
వచనాంతః। ణిజన్లాత్‌ - 

గణయామాస - గణయామాసతుః - గణయామాసుః 


అవతారికా:- హిమవతః కన్యాదానకల్పః - హిమవంతుడు కన్యాదానము 
చేయసంకల్పించుట 


87 


174 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో శైలః సంపూర్ణకామో- పి- మేనాముఖముదైక్షత। 
ప్రాయేణ గృహిజీనేత్రాః - కన్యార్థేషు కుటుమ్బినః॥। 85 

పదవిభాగము:- శైలః, సంపూర్ణకామః, అపి, మేనాముఖమ్‌, ఉదైక్షత, ప్రాయేణ, 
గృహిణీనేత్రాః, కన్యార్ధేషు, కుటుమ్బినః। 
అన్వయ క్రమము:- శైలః సంపూర్ణకామః అపి మేనాముఖమ్‌ ఉదైక్షత। (తథాహి) 
ప్రాయేణ కుటుమ్బినః కన్యార్ధేషు గృహిణీనేత్రాః భవన్తి! 
ప్రతిపదార్థము: - శైలః - హిమవంతుడు, సంపూర్ణకామః అపి - సిద్ధమైన ఇచ్చ 
గలవాడు ఐనను, మేనాముఖమ్‌ - భార్యయగు మేనాదేవిమోమును, ఉదైక్షత - 
చూచెను, ప్రాయేణ - తబుచుగా, కుటుమ్బినః - గృహస్థులు, కన్యార్థేషు - కన్యా 
ప్రయోజనములందు, గృహిణీనేత్రాః - ఇల్లాలే కన్నుగా గలవారుగ, (భవన్తి) - 
అగుచున్నారు. 
తాత్సర్యము: - హిమవంతుడు సిద్ధేచ్చగలవాడయినను భార్యయగు మేనాదేవి 
మోమును చూచెను. గృహస్థులు కన్యాప్రయోజనములందు ఇల్లాలే కన్నుగా 
గలవారగుదురు. 
పాఠాన్తరాలు:- 1. నేత్రాః - తంత్రాః 2. కన్యార్థేషు - కన్యార్థే హి 
విభక్తులు / క్రియలు :- 1. శైలః - శైలః, శైలౌ, శైలాః అకారాన్త పుంలింగ శైలశబ్దము. (ప్ర. ఏ. 
2 సంపూర్ణకామః - సంపూర్ణకామః, సంపూర్ణకామౌ, సంపూర్ణకామాః; అకారాన్త పుంలింగ 
సంపూర్ణకామశబ్దము. ప్ర.ఏ. 3. మేనాముఖమ్‌ - మేనాముఖమ్‌, మేనాముఖే, మేనాముఖాని; అకారాన్త 
నపుంసకలింగ మేనాముఖశబ్దము. ద్విఏ. 4. ఉదైక్షత - క్రియ 5. ప్రాయేణ - అవ్యయము 6. 
కుటుమ్బినః - కుటుమ్బీ, కుటుమ్బినౌ, కుటుమ్బినః; నకారాన్త పుంలింగ కుటుమ్మిన్‌శబ్దము. (ప్ర.బ. 
7. కన్యార్ధేషు - కన్యార్ధే, కన్యార్థయోః, కన్యార్థేషు;, అకారాన్త పుంలింగ కన్యార్థశబ్దము. స.బ. 8. 
గృహిణీనేత్రాః - గృహిజీనేత్రః గృహిణీనేత్రౌ, గృహిణీనేత్రాః అకారాన్త పుంలింగ ... నేత్రశబ్దము. 
ప్ర.బ. 
సమాసాలు: - 

1. సంపూర్ణకామః - సంపూర్ణః కామః యస్య (బహువ్రీహిఐ సః 

2. మేనాముఖమ్‌ - మేనాయాః ముఖమ్‌ (షత. ) మేనాముఖమ్‌। 

8. కన్యార్థేషు - కన్యానామ్‌ అర్థాః - కన్యార్థాః (షత.) తేషు! 

4. గృహిణీనేత్రాః - గృహిణీ నేత్రం యేషాం (బహుప్రీహిః) తే గృహిణీనేత్రాః 


రామోరావిరచితమృణాలినీవ్యాఖ్యాసహితమ్‌ 175 


సంధులు: - 
1. సంపూర్ణకామః + అపి - సంపూర్ణకామో- పి - ఉత్వాదేశః, పూర్వరూపసస్థిః 
2. కన్యా + అర్జేషు - కన్యార్ధేషు - సవర్ణదీర్ణసన్థిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. గృహిణీ (ప్రీ) - 

ఎ) గృహం గృహస్వామిత్వమస్యస్యా ఇతి। ఇని జీప్‌ చ। భార్యా. 

బి) శ్లో॥ గృహిణీ సచివః సఖీ మిథః ప్రియశిష్యా లలితే కలావిధా। 

కరుణావిముఖేన మృత్యునా హరతా త్వాంకింన మే హృతమ్‌॥ 

- ఇతి రఘువంశే 8 - 67 
సి) గృహం గృహకార్యం సాధ్యతయా- స్యస్యా ఇతి, ఇని జీప్‌ చ। గృహకర్శకుశలాప్త్రీ 
డి) శో॥“శుశ్రూషస్వ గురూన్‌ కురు ప్రియసఖీవృత్తిం సపత్నీజనే 

భర్తుర్విప్రకృతాపి రోషణతయా మా స్మ ప్రతీపం గమః। 

భూయిష్టం భవ దక్షిణా పరిజనే భోగేష్వనుత్సేకినీ 

యాన్యేవం గృహిణీపదం యువతయో వామాః కులస్యాధయః।” 

- ఇతి శాకున్తలే - చతుర్ధాబ్మే 

ఇ) శ్లో॥ దారాః క్షేత్రం కలత్రం చ భార్యా సహచరీ వధూః। 

సధర్మచారిణీ పత్నీ జాయా చ గృహిణీ గృహాః॥ 494 

- అని హలాయుధకోశము “11” నామములను పేర్కొన్నది. 

ఎఫ్‌) గృహిణీ - గృహణీ 
క్రియాదర్భము:- ఉదైక్షత - ఉత్‌ - ఉపసర్ద, “ఈక్ష - దర్శనే (దర్శించుట), 
సకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, భ్వాదిప్రకరణమ్‌ (1), లజ్‌ - ప్రథమపురుషైక 
వచనాంతః। ఉదైక్షత - ఉదేక్షేతామ్‌ - ఉదేక్షన్త. 


శ్లో మేనే మేనాపి తత్‌ సర్వం - పత్యుః కార్యమభీప్పితమ్‌। 
భవన్యవ్యభిచారిణ్యో - భర్తురిష్టే పతివ్రతాః॥। 86 
పదవిభాగము:- మేనే, మేనా, అపి, తత్‌, సర్వమ్‌, పత్యుః, కార్యమ్‌, అభీప్పితమ్‌, 
భవన్తి, అవ్యభిచారిణ్యః, భర్తుః, ఇష్టే, పతివ్రతాః। 


88 


176 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అన్వయక్రమము:- మేనా అపి పత్యుః తత్‌ సర్వమ్‌ అభీప్పితం కార్యం మేనే। 
(తథాహి) పతివ్రతాః భర్తుః ఇష్టే అవ్యభిచారిణ్యః, భవన్తి 


ప్రతిపదార్థము: - మేనా అపి - మేనాదేవియును, పత్యుః - భర్తయొక్క అభీప్పితమ్‌ 
- ఇష్టమైన, తత్‌ కార్యమ్‌ సర్వమ్‌ - ఆ కార్యమునంతయు, మేనే - అంగీకరించెను. 
పతివ్రతాః - పతివ్రతలు, భర్తుః - భర్తయొక్క ఇష్టే - కోరికయందు, అవ్యభిచారిణ్యః 
- తప్పనివారు, భవన్తి - అగుదురు. 
తాత్సర్యము:- మేనాదేవియును భర్తయొక్క ఇష్టమైన ఆ కార్యమునంతయు 
అంగీకరించెను. పతివ్రతలు భర్తయొక్క కోరికయందు తప్పనివారుగ అగుదురు. 
పాఠాన్తరాలు:- 1. సర్వమ్‌ - సద్యః 
విభక్తులు / క్రియలు :- 1. మేనా - మేనా, మేనే, మేనా ఆకారాన్త స్రీలింగ మేనాశబ్దము. 
ప్ర.ఏ. 2. పత్యుః - పత్యుః, పత్యోః, పతీనామ్‌; ఇకారాన్త పుంలింగ పతిశబ్దము, హరివత్‌, తృతీయారభ్య 
విశేషణే. 3. తత్‌ - తత్‌, తే, తాని; దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము. ప్రఏ. 4 సర్వమ్‌ - 
సర్వమ్‌, సర్వే సర్వాణి; అకారాన్త నపుంసకలింగ సర్వశబ్దము. ప్రఏ. 5. అభీప్సితమ్‌ - అభీప్పితమ్‌, 
అఖభీప్సితే, అభీప్పితాని; అకారాన్త నపుంసకలింగ అభీప్పితశబ్దము. ్ర.ఏ. 6. కార్యమ్‌ - కార్యమ్‌, 
కార్యే, కార్యాణి; అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము. ప్ర.ఏ. 7. మేనే - క్రియ, భవన్తి - క్రియ 8. 
పతివ్రతాః - పతివ్రతా, పతివ్రతే, పతివ్రతా ఆకారాన్త స్రీలింగ పతివ్రతాశబ్దము. ప్ర.బ. 9. భర్తుః 
- భర్తుః, భర్రోః భర్తూణామ్‌; బుకారాన్త పుంలింగ భర్త్శృశబ్దము. షఏ. 10. ఇష్టే - ఇష్టే, 
ఇష్టయోః, ఇష్టేషు; అకారాన్త నపుంసకలింగ ఇష్టశబ్దము. స.ఏ. 11. అవ్యభిచారిణ్యః - అవ్యభిచారిణీ, 
అవ్యభిచారిణ్యా, అవ్యభిచారిణ్యః; ఈకారాన్త స్త్రీలింగ అవ్యభిచారిణీశబ్దము. ప్ర.బ. 
సమాసాలు: - 

1. అవ్యభిచారిణ్యః - న వ్యభిచారిణ్యః (నఇ్‌తత్పురుషు। 

2. పతివ్రతాః - పతిరేవ వ్రతం యాసాం (బహువ్రీహిఐ తాః। 


సంధులు: - 
1. మేనా + అపి - మేనాపి - సవర్ణదీర్షసన్థిః। 
2. అభి + ఈప్పితమ్‌ - అభీప్పితమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 


3. భవన్తి + అవ్యభిచారిణ్యః - భవన్యవ్యభిచారిణ్యః - యణాదేశసస్థిః। 
4. అవ్యభిచారిణ్యః + భర్తుః - అవ్యభిచారిణ్యో భర్తుః - ఉత్వాదేశః। 
ర్‌. భర్తుః + ఇష్టే - భర్తురిష్టే - విసర్గసన్థిః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 177 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1.పతివ్రతా - (స్రీ) 
ఎ) పత్యౌ వ్రతం నియమః అస్యాం, పతివ్రతమస్యా వా! 
పతిశబ్దః పతిసేవాయాం లాక్షణికః। సాధ్వీ, సతీ। 
బి శ్లో॥ ...పతివ్రతా సుచరితా సతీ సాధ్వీ 495 
- అని హలాయుధకోశము 4 నామములను పేర్శొన్నది. 
అలంకారాలు: - అత్ర శ్లోకే అర్థ్జాన్తరన్యాసాలంకారః। ఇట సామాన్యముచే విశేషము 
సమర్థింపబడినది. 
క్రియాదర్శము:- 1. మేనే - “మను - అవబోధనే (తెలియుట) 
సకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, తనాది ప్రకరణమ్‌ (8), లిట్‌ - ప్రథమపురుషైక 
వచనాంతః। 
మేనే - మేనాతే - మేనిరే 
శ్లో; ్రవేశ్య చైనం పురమగ్రయాయీ 
నీచైస్తథో పాచరదర్చితశ్రీః। 
మేనే యథా తత్ర జనస్సమేతో। 
వైదర్భమాగన్తుమజం గృహేశమ్‌॥ - ఇతి రఘువంశే 5-62 
2. భవన్తి - 'భూ - సత్తాయామ్‌” లట్‌ - ప్రథమపురు షైకబహువచనాంతః। 


శ్లో; ఇదమత్రోత్తరం న్యాయ్య - మితి బుద్దా విమృశ్య సః। 
ఆదదే వచసామన్తే - మజ్జలాలంకృతాం సుతామ్‌॥ 87 

పదవిభాగము:- ఇదమ్‌, అత్ర, ఉత్తరమ్‌, న్యాయ్యమ్‌, ఇతి, బుద్దా, విమృశ్య, సః 
ఆదదే, వచసామ్‌, అన్తే, మంగలాలంకృతామ్‌, సుతామ్‌। 

అన్వయక్రమము:- సః వచసామ్‌ అన్తే 'అత్ర ఇదం న్యాయ్యమ్‌ ఉత్తరమ్‌” ఇతి 
బుద్ధా విమృశ్య మంగలాలంకృతాం సుతామ్‌ ఆదదే। 

ప్రతిపదార్థము: - సః - ఆ హిమవంతుడు, వచసామ్‌ - (అంగిరోముని) 
మాటలయొక్క అన్నే - చివరయందు, అత్ర - ఈ విషయమున, ఇదమ్‌ - ఇది, 
న్యాయ్యమ్‌ - న్యాయమయిన, ఉత్తరమ్‌ - ప్రత్యుత్త్రరము, ఇతి - అని, బుద్దా - 


89 


178 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బుద్ధిచేత, విమృశ్య - ఆలోచించి, మంగలాలంకృతామ్‌ - మంగళకరముగ 
అలంకరింపబడిన, సుతామ్‌ - కొమారితను, ఆదదే - చేతులతో పట్టుకొనెను. 


తాత్సర్యము:- ఆ హిమవంతుడు మునిమాటలయొక్క చివరయందు ఈ 
విషయమున ఇది న్యాయమైన ప్రత్యుత్తరమని బుద్ధిచేత ఆలోచించి మంగళకరముగ 
ఆలంకరింపబడిన కొమారితను చేతులతో పట్టుకొనెను. 
విభక్తులు / క్రియలు:- 1. సః - సః, తౌ, తే దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 2. 
వచసామ్‌ - వచసః, వచసోః, వచసామ్‌; సకారాన్త నపుంసకలింగ వచశ్శబ్దము. షబ. 8. అన్తే జా 
అన్తే, అనయోః, అన్తేషు; అకారాన్న నపుంసకలింగ అన్తశబ్దము. స.ఏ. 4. అత్ర, ఇతి - అవ్యయాలు 
5. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ ఇదమ్‌ శబ్దము. ప్ర.ఏ. 6. న్యాయ్యమ్‌ 
- న్యాయ్యమ్‌, న్యాయ్యే, న్యాయ్యాని; అకారాన్త నపుంసకలింగ న్యాయ్యశబ్దము, ప్ర.ఏ. 7. ఉత్తరమ్‌ 
- ఉత్తరమ్‌, ఉత్తరే, ఉత్తరాణి; అకారాన్త నపుంసకలింగ ఉత్తరశబ్దము. (ప్ర. ఏ. 8. బుద్ధా - బుద్ధ్యా, 
బుద్ధిభ్యామ్‌, బుద్ధిభిః; ఇకారాన్త ప్రీలింగ బుద్ధిశబ్దము. తృ.ఏ. 9. విమృశ్య - అవ్యయము 10. 
మంగలాలంకృతామ్‌ - ...కృతామ్‌, ...కృతే, ...కృతాజ ఆకారాన్త స్రీలింగ ...కృతాశబ్దము. ద్వి, ఏ. 
11. సుతామ్‌ - సుతామ్‌, సుతే, సుతాః; ఆకారాన్త స్రీలింగ సుతాశబ్దము. ద్వి..ఏ 12. ఆదదే - 
క్రియ 
సమాసాలు: - 

1. మంగలాలంకృతమ్‌ - మంగళం యథా తథా అలంకృతా, (కర్మధా.) 

మంగలాలంకృతా, తామ్‌! 

సంధులు: - 

1. అత్ర + ఉత్తరమ్‌ - అత్రోత్తరమ్‌ - గుణసన్టిః। 

2. మజ్జల + అలంకృతామ్‌ - మబ్ద్బలాంకృతామ్‌ - సవర్ణదీర్షసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. న్యాయ్యమ్‌ - (త్రి.) 
ఎ) న్యాయాదనపేతమ్‌ | “'ధర్మపథ్యర్థన్యాయాదన పేతే' ఇతి యత్‌। (సూ 4-4-92) 
ఉచితమ్‌, న్యాయయుక్తమ్‌। 
బి) శ్లో॥ “ప్రియా న్యాయ్యా వృత్తిర్మలినమసు భజే - ప్యసుకరమ్‌' - ఇతి నీతిశతకే. 
ప్రి శో సేయం స్వదేహార్పణ నిష్కయేణ 

న్యాయ్యా మయా మోచయితుం భవత్తః। 
న పారణా స్యాద్విహతా తవైవం 


భవేదలుప్తశ్చ మునేః (క్రియార్థః॥ - ఇతి రఘువంశే 2-55 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 179 


డి) శ్లో॥ శరీరవాబ్మనోభిర్యత్‌ కర్మ ప్రారభతే నరః। 
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః॥ 

- శ్రీమద్భగవద్గీత 18 -15 
మానవుడు మనోవాక్యాయములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన 
యే కర్మలైనను ఈ ఐదు హేతువులతో ఒప్పును. 

ఇ) 1. జే॥ న్యాయ్యం యద్యత్ర తత్మార్యం పర్యాయేణావిరోధిభిః। 
నిశోపశాయః కర్తవ్యః ఫలోచ్చాయశ్చ సంహతైః॥ 

- ఇతి భట్టికావ్యే 7-41 
2. శ్లో॥ శైలే విశయిణం క్షిప్రమానాదరిణమభ్యమీ। 

న్యాయ్యం పరిభవీ బ్రూహి పాపమవ్యథినం కపిమ్‌॥ 

- ఇతి భట్టికావ్యే 7-20 
క్రియాదర్శము:- ఆదదే - ఆజ్‌ - ఉపసర్ణ, 'డుదాజ్‌ - దానే” (ఇచ్చుట), సకర్మకమ్‌, 
అనిట్‌, (ఉభయ) ఆత్మనేపదీ, జుహోత్యాది ప్రకరణమ్‌ (3), లిట్‌ - ప్రథమపురు పైక 
వచనాంతః। 

ఆదదే - ఆదదాతే - ఆదదిరే 
శ్లో; స హి సర్వస్య లోకస్య - యుక్తదండతయా మనః 
ఆదదే నాతిశీతోష్ణో నభస్వానివ దాక్షిణః॥ 


- ఇతి రఘువంశే 4-8 


శ్లో ఏహి విశ్వాత్మనే వత్సే - భిక్షాసి పరికల్పితా! 
అర్థినో మునయః ప్రాప్తం - గృహమేధిఫలం మయా॥ 88 

పదవిభాగము:- ఏహి, విశ్వాత్మనే, వల్సే! భిక్షా, అసి, పరికల్పితా, అర్థినః, మునయః 
ప్రాప్తమ్‌, గృహమేధిఫలమ్‌, మయా! 
అన్వయక్రమము:- హే వత్సే! ఏహి। విశ్వాత్మనే భిక్షా పరికల్పితా అసి; మునయః 
అర్థినః। మయా గృహమేథిఫలం (ప్రాప్తమ్‌। 
ప్రతిపదార్థము: - హే వత్సే! ఆ ఓ బిడ్డా, ఏహి - రమ్ము, విశ్వాత్మనే - 
పరమశివునికొబికు, భిక్షా - భిక్షగా, పరికల్పితా - నిశ్చయింపబడినదానవు, అసి 
- ఐతివి, మునయః - మునులు, అర్థినః - కోరువారు, మయా - నాచేత, 
గృహమేధిఫలమ్‌ - గృహస్థఫలము, ప్రాప్తమ్‌ - పొందబడినది. 


90 


180 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


తాత్సర్యము: - ఓ బిడ్డా! రమ్ము. పరమశివునికొబికు భిక్షగా నిశ్చయింపబడినదానవు 
నీవు. మునులు కోరువారు. నాచేత గృహస్థఫలము పొందబడినది. 
పాఠాన్తరాలు:- 1. విశ్వాత్మనే - సర్వాత్మనే 2. భిక్షాసి - భిక్షా త్వమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. హే వత్సే - హే వత్సే!, హే వత్సే!, హే వత్సాః!; ఆకారాన్త ప్రీలింగ 
వత్సాశబ్దము. సం.(ప్ర.ఏ. 2. ఏహి - క్రియ 8. విశ్వాత్మనే - విశ్వాత్మనే, విశ్వాత్మభ్యామ్‌, విశ్వాత్మభ్యః 
నకారాన్త పుంలింగ విశ్వాత్మన్‌శబ్దము. చ.ఏ. 4. భిక్షా - భిక్షా, భిక్షే భిక్షాః; ఆకారాన్త స్రీలింగ 
భిక్షాశబ్బము. ్ర.ఏ. 5. పరికల్పితా - పరికల్పితా, పరికల్పితే, పరికల్పితాః; ఆకారాన్త స్రీలింగ 
పరికల్పితా శబ్దము. ప్ర.ఏ. 6. అసి - అవ్యయము 7. మునయః - మునిః, మునీ, మునయః; 
ఇకారాన్త పుంలింగ మునిశబ్దము. (ప్ర.బ. 8. అర్థినః - అర్జీ, అర్ధినౌ, అర్ధినః; నకారాన్త పుంలింగ 
అర్ధిన్‌శబ్దము. ప్ర.బ. 9. మయా - మయా, ఆవాభ్యామ్‌, అస్మాభిః; దకారాన్త “అస్మచ్చబ్దము. తృ.ఏ. 
10. గృహమేధిఫలమ్‌ - ...ఫలమ్‌, ...ఫలే, ...ఫలాని; అకారాన్త నపుంసకలింగ ఫలశబ్దము. ప్ర.ఏ. 
11. ప్రాప్తమ్‌ - ప్రాప్తమ్‌, ప్రాప్తే, ప్రాపాని; అకారాన్త నపుంసకలింగ ప్రాప్తశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 

1. విశ్వాత్మనే - విశ్వమ్‌ ఆత్మా యస్య (బహువ్రీిహిఐ సః, విశ్వాత్మా, తస్మై! 

2. గృహమేధిఫలమ్‌ - గృహమేధినః ఫలమ్‌ (ష.త.) గృహమేధిఫలమ్‌। 
సంధులు: - 

1. విశ్వ + ఆత్మన్‌ - విశ్వాత్మనే - సవర్ణదీర్ణసన్థిః। 

2. భిక్షా + అసి - భిక్షాసి - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. గృహస్థః - 
ఎ) 'న గృహం గృహమిత్యాహు ర్భహిణీ అత ఏవ గ్భకే హేషు దారేషు 
తిష్టతి అభిరమతే ఇతి; గృహ + స్థా! కో ఇతి క। గ్భహీ। 
బి శ గృహస్షో బ్రహ్మచారీ చ వనప్రస్థా- భిక్షుకః। 

చత్వార ఆశ్రమాః ప్రోక్తాః సర్వే గార్హస్ట్రమూలకాః ః॥ 
సి) శ్లో॥... గృహస్థః స్నాతకస్తథా। - అని హలాయుధకోశము 
డి) శ్లో! గృహస్లో గోపయేద్దారాన్‌ విద్యామభ్యసయేత్సుతాన్‌। 
పోషయేత్‌ స్వజనాన్‌ బన్ఫూన్‌, ఏష ధర్మస్సనాతనః। - ఆర్యధర్శ. 

గృహస్థు తన భార్యను సురక్షితముగా నుంచవలెను. బిడ్డలకు విద్య చెప్పించవలెను. 
స్వజనులను, బంధువును పోషించవలెను. ఇదే సనాతన ధర్మము. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 181 


ఇ) శ్లో! యథా వాయుం సమాశ్రిత్య, సర్వే జీవన్తి జన్తవః॥ 
తథా గృహస్థమాథ్రిత్య - వర్తన్త ఇతరాశ్రమాః॥ 

శ్లో యథా నదీనదాః సర్వే, సాగరే యాన్తి సంస్థితిమ్‌। 
తథైవాశ్రమిణః సర్వే, గృహస్టే యాన్తి సంస్థితిమ్‌॥। - మనుస్మృతి 6-90 

క్రియాదర్భము: - 

1. ఏహి - ఆజ్‌ - ఉపసర్గ, 'ఇణ్‌ - గతౌ” లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః 
ఏహి/ఏతాత్‌ - ఏతమ్‌ - ఏత. 


- మనుస్మృతి-3-77 


శ్లో ఏతావదుక్స్వ్వా తనయా - మృషీనాహ మహీధరః। 

“ఇయం నమతి వః సర్వాన్‌ - త్రిలోచనవధూరి'తి। 89 
పదవిభాగము - ఏతావత్‌, ఉక్తా తనయామ్‌, బుషీన్‌, ఆహ, మహీధరః, 'ఇయమ్‌, 
నమతి, వః, సర్వాన్‌, (త్రిలోచనవధూః, ఇతి। 
అన్వయ క్రమము: - మహీధరః తనయామ్‌ ఏతావత్‌ ఉక్త్వా “ఇయం త్రిలోచనవధూః 
వః సర్వాన్‌ నమతి ఇతి బుషీన్‌ ఆహ। 
ప్రతిపదార్థము: - మహీధరః - హిమవంతుడు, తనయామ్‌ - కొమారితనుగూర్చి, 
ఏతావత్‌ - ఇంతమాత్రము, ఉక్త్వా - పల్కి ఇయమ్‌ - ఈమె, త్రిలోచనవధూః - 
ముక్కంటిభార్య, వః -మీ, సర్వాన్‌ - అందతిని గూర్చి, నమతి - నమస్కరించు 
చున్నది. ఇతి - అని, బుషీన్‌ - బుషులనుగూర్చి, ఆహ - పలుకుచున్నాడు. 
తాత్సర్యము: - హిమవంతుడు కొమారితనుగూర్చి ఇంతమాత్రము పల్కి “ఈమె 
ముక్కంటి భార్య. మీ అందటిని గూర్చి నమస్మరించుచున్నది” అని బుషులను 
గూర్చి పలుకుచున్నాడు. 
విభక్తులు / క్రియలు : 1. మహీధరః - మహీధరః, మహీధరౌ, మహీధరాః; అకారాన్త పుంలింగ 
మహీధరశబ్దము. (ప్ర.ఏ. 2. తనయామ్‌ - తనయామ్‌, తనయే, తనయాః; ఆకారాన్త ప్రీలింగ 
తనయాశబ్దము. ద్వి.ఏ. 3. ఇతి - అవ్యయము 4. ఉక్త్వా - అవ్యయము 5. ఇయమ్‌ - ఇయమ్‌, 
ఇమే, ఇమాక మకారాన్త గ్రీలింగ ఇదమ్‌శబ్దము. (ప్ర.ఏ. 6. త్రిలోచనవధూః - ...వధూః, ...వధ్వౌా, 
...వధ్వః; ఊకారాన్త ప్రీలింగ వధూశబ్దము. (ప్ర.ఏ. 7. వః - త్వామ్‌, యువామ్‌, వః దకారాన్త 
యుష్మచ్చబ్దము. ద్వి.బ 8. సర్వాన్‌ - సర్వమ్‌, సర్వా, సర్వాన్‌; అకారాన్త పుంలింగ సర్వనామసర్వశబ్దము. 
ద్విబ 9. నమతి - క్రియ 10. బుషీన్‌ - బుషిమ్‌, బుషీ బుషీన్‌; ఇకారాన్త పుంలింగ బుషిశబ్దము. 


91 


182 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ద్విబ. 11. ఆహ - క్రియ 12. ఏతావత్‌ - ఏతావత్‌, ఏతావతీ, ఏతావన్తి; తకారాన్త నపుంసకలింగ 
ఏతావత్‌శబ్దము. ప్ర.వి. 
సమాసాలు: - 
1. మహీధరః - ధరతీతి ధరః, మహ్వాః ధరః (షత.) మహీధరః। 
2. త్రిలోచనవధూః - త్రీణి లోచనాని యస్య (బహుట్రీహిః) సః, త్రిలోచనః, 
త్రిలోచనస్య వధూః (షత. ) త్రిలోచనవధూః। 
3. ఏతావత్‌ - ఏతత్‌ పరిమాణం యస్య (బహువ్రీహిఐ తద్‌, ఏతావత్‌, తత్‌! 
సంధులు: - 
1. ఏతావత్‌ + ఉక్తా - ఏతావదుక్వ్వా - జశ్వసనిః। 
2. త్రిలోచనవధూః + ఇతి - త్రిలోచనవధూరితి - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు- కావ్యప్రయోగాలు: - 
1. బుషిః (పుం.) 
ఎ) బుషతి ప్రాప్నోతి సర్వాన్‌ మన్రాన్‌ జ్ఞానేన పశ్యతి సంసారపారం వా ఇతి! 
బి) బుష్‌ + '“ఇగుపధాత్‌ కితొ ఇతి ఇన్‌ కిచ్చ! 
సి) “అగ్నిః పూర్వేభిర్భషిభిరీడ్యో నూతనైరుత। స దేవా ఏహ వక్ష్యతి” 
- ఇతి బుగ్వేదే 1-1-2 
డి) సప్త బ్రహ్మర్షి - దేవర్షి - మహర్షి - పరమర్షయః। 
కాణ్జర్షిశ్చ [శ్రుతిర్షిశ్చ రాజర్నిశ్చ క్రమావరాః। - ఇతిహలాయుధకో శవ్యాఖ్యాయామ్‌ 
ఇ) శ్లో! భృగుర్మరీచిరత్రిశ్చ అంగిరాః పులహః క్రతుః। 
మనుర్దక్షో వశిష్టశ్చ పులస్యశ్చేతి తే దశ॥। 
శ్లో బ్రహ్మణో మనసా హ్యేతే ఉత్పన్నాః స్వయమీశ్వరాః। 
పరత్వేనర్షయస్తస్మాద్‌ భూతాస్తస్మాన్మహర్నయః।। - ఇతి మత్స్యపురాణే 
ఎఫ్‌) శ్లో బుషిప్రికాలదర్శీ స్యాత్మునిర్వాచం యయో మతః। 
- అని హలాయుధకోశము. 
క్రియాదర్శము: - 
1. నమతి - ణము - ప్రహ్వత్వే శబ్ద? - లట్‌, ప్రథమపురు షైకవచనాంతః। 
నమతి - నమతః - నవని 
2. ఆహ - బ్రూజో - వ్యక్తాయాం వాచి లట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
బ్రవీతి / ఆహ - బ్రూతః / ఆహతుః - బ్రువన్సి / ఆహుః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 183 


శ్లో ఈప్పితార్థ(క్రియోదారం - త్రే- భినన్స్వ గిరేర్వచః। 
ఆశీర్భిరేధయామాసుః - పురఃపాకాభిరమికామ్‌॥ 90 

పదవిభాగము: - ఈప్పితార్థక్రియోదారమ్‌, తే, అభినన్స్వ, గిరేక, వచః, ఆశీర్చిః, 
ఏధయామాసుః, పురఃపాకాభిః, అమికామ్‌। 
అన్వయక్రమము:- తే ఈప్పితార్థక్రియోదారం గిరేః వచః అఖభినన్హ్య, అమ్బికాం 
పురఃపాకాఖిః ఆశీర్భిః ఏధయామాసుః। 
ప్రతిపదార్థము: - తే - ఆ మునులు, ఈప్పితార్థక్రియోదారమ్‌ - ఇష్టార్ధాచరణమున 
గొప్పదియగు, గిరేః - హిమవంతునియొక్క వచః - మాటను, అభినన్హ్య - 
అనుమోదించి, అమ్బికామ్‌ - పార్వతీదేవిని, పురఃపాకాభిః ఆశీర్భిః - వెంటనే 
ఫలించునాశీర్వాదములచేత, ఏధయామాసుః - వృద్ధి పొందజేసిరి. 
తాత్సర్యము: - ఆ మునులు ఇష్టార్థ్జాచరణమున గొప్పదియగు హిమవంతునిమాటను 
అనుమోదించి పార్వతీదేవిని సద్యఃఫలాశీర్వాదములచేత వృద్ధి పొందజేసిరి. 


పాఠాన్తరాలు:- 1. ఏధయామాసుః - వర్ధయామాసుః 

విభక్తులు / క్రియలు:- 1. తే - సః, తౌ, తే దకారాన్త పుంలింగ తచ్చబ్దిము ప్ర.బ.2. 
ఈప్పితార్థక్రియోదారమ్‌ - ...ఉదారమ్‌, ...ఉదారే, ...ఉదారాణి; అకారాన్న నపుంసక 
లింగ... ఉదారశబ్దము. ద్వి.ఏ. 3. గిరేః - గిరేః, గిర్యోః, గిరీణామ్‌; ఇకారాన్త పుంలింగ గిరిశబ్దము. 
షఏ. 4. వచః - వచః, వచసీ, వచాంసి; సకారాన్త నపుంసకలింగ వచశ్శబ్దము. ద్వి.ఏ. 5: 
అభినన్య - అవ్యయము 6. అమ్బికామ్‌ - అమ్మ్బికామ్‌, అమ్మికే, అమ్బికాః; ఆకారాన్త ప్రీలింగ 
అమ్బికాశబ్దము. ద్వి.ఏ. 7. పురః పాకాభిః - పురపాకయా, పురఃపాకాభ్యామ్‌, పురఃపాకాభిః; 
ఆకారాన్త స్రీలింగ పురఃపాకాశబ్దము. తృ.బ. 8. ఆశీర్భిః - ఆశిషా, ఆశీర్భ్యామ్‌, ఆశీర్భిః షాన్నః 
ప్రీలింగః 'ఆశిష్‌శబ్దళ, తృ.బ. 9. ఏధయామాసుః - క్రియ. 

సమాసాలు: - 

1. ఈప్పితార్థక్రియోదారమ్‌ - ఈప్ఫితః చాసౌ అర్థః (కర్మధా.) ఈప్పితార్థః, 
తస్య క్రియా (షత.) ఈప్పితార్థ (క్రియా, తయా ఉదారమ్‌ (తృ.త.) 
ఈప్పితార్థక్రియోదారమ్‌। తత్‌! 

2. పురఃపాకాఖిః - పురస్కృతః పాకః యాసాం (బహువ్రీహిఐ తాః, పురః 
పాకాః, తాఖిః 

సంధులు: - 
1. ఈప్పిత + అర్థ - ఈప్పితార్థ - సవర్ణదీర్షస న్టిః। 


92 


184 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ - షష్టు సర్గః 
2. క్రియా + ఉదారమ్‌ - క్రియోదారమ్‌ - గుణసన్షిః। 
శి. తే + అభినన్ట్య - తే- భినన్ట్య - పూర్వరూపనిః। 
4. గిరేః + వచః - గిరేర్వచః - విసర్గసన్థిః। 
5. ఆశీర్భిః + ఏధయామాసుః - ఆశీర్శిరేధయామాసుః - విసర్గసన్థిః। 
6. పురఃపాకాభిః + అమ్బికామ్‌ - పురఃపాకాభిరమ్బికామ్‌ - విస సర్దసన్ధిః। 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. ఆశీః - ఎ) షాన్త స్రీలింగః ఆశిష్‌శబ్దః। 
బి) 'ఆజః శాసు ఇచ్చాయామ్‌” అస్మాత్‌ క్విపి 'ఆశాసః కావుపధాయా ఇత్వం వాచ్యమ్‌” 
ఇత్యుపధాయా ఇత్వే శాసివసీతి షత్వే సోర్లేపే సతి షత్వస్యా- సిద్ధతాత్‌ రుత్వే 
'ర్వోరి'తి దీర్హే రేఫస్య విసర్గః - ఇతి బృహచ్చ్భబ్దకుసుమాకరే (120 పేజి) 
సి) శ్లో; తస్మై జయాశీః సస్ఫజే పురస్తాత్సప్తర్షిభిస్తాన్సితపూర్వమాహః। 
వివాహయజ్జే వితతే- త్ర యూయమధ్వర్యవః పూర్వవృతా మయేతి। 

- కుమారసమృవే 7-47 
డి) “ఆశీర్భూఃపూర్గీర్వారః। - “లింగానుశాసనప్రకరణమ్‌॥। 
క్రియాదర్శము :- ఏధయామాసుః - ణిజన్లాత్‌ (ఉభయ) పరస్మైపదీ, లిట్‌ - 
ప్రథమ పురుషబహువచనాంతః। “ఏధ - వృద్దౌ' 
ఏధయామాస - ఏధయామాసతుః - ఏధయామాసుః 


శ్లో॥ తాం ప్రణామాదరస్రస్త - జామ్బ్ఫూనదవతంసకామ్‌। 
అజ్మమారోపయామాస - లజ్ఞమానామరున్ధతీ॥ 91 

పదవిభాగము:- తామ్‌, ప్రణామాదర...కామ్‌, అబ్మమ్‌, ఆరోపయామాస, 
లజ్జమానామ్‌, అరున్దతీ। 

అన్వయక్రమము:- ప్రణామాదర...కాం లజ్జమానాం తామ్‌ అరున్టతీ అజ్మమ్‌ 
ఆరోపయామాస। 

ప్రతిపదార్థము: - ప్రణామాదరగస్రస్తజామ్బ్ఫూనదవతంసకామ్‌ - నమస్మారమునందలి 
ఆదరముచే జాలిన బంగారపు చెవుల కమ్మలు గలయట్టిదియు అగు, లజ్ఞమానామ్‌ 
- సిగ్గిల్లుచున్ను తామ్‌ - ఆ పార్వతీదేవిని, అరున్గ్ధతీ = అరున్గ్ధతీదేవి, అజ్మమ్‌ - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 185 


తొడను, ఆరోపయామాస - ఎక్కించుకొనెను. 


తాత్పర్యము: - నమస్మారమునందలి ఆదరముచే జాతిన చెవులకమ్మలుగల 
యట్టిదియు అగు సిగ్గిల్లుచున్న ఆ పార్వతీదేవిని అరున్ధతీదేవి తొడను ఎక్కించు 
కొనెను. 


పాఠాన్తరాలు:- 1. ప్రణామాదర - ప్రణామాదవ 


విభక్తులు / క్రియలు:- 1. ప్రణామాదర - వతంసకామ్‌ -....వతంసకామ్‌, ...వతంసకే, 
...వతంసకాక ఆకారాన్త గ్రీలింగ ...వతంసకాశబ్దము. ద్వి.ఏ. 2. లజ్ఞమానామ్‌ - లజ్ఞమానామ్‌, 
లజ్జమానే, లజ్జమానాః; ఆకారాన్త ప్రీలింగ లజ్ఞమానాశబ్దము. ద్వి.ఏ. 3. తామ్‌ - తామ్‌, తే, తాః; 
దకారాన్త స్రీలింగ తచ్చబ్దము. ద్విఏ. 4. అరున్ధతీ - అరున్థతీ, అరున్ధత్యౌ, అరున్ధత్యః; ఈకారాన్త 
ప్రీలింగ అరున్ధతీశబ్దము. ప్ర.ఏ. 5. అబ్మమ్‌ - అజ్మమ్‌, అజ్కా అజాన్‌; అకారాన్త పుంలింగ 
అబజ్మశబ్దము. ద్వి.ఏ. 6. ఆరోపయామాస - క్రియ - ణిజన్లాత్‌ - లిట్‌. 

సమాసాలు: - 

1. ప్రణామాదరస్రస్తజామ్చూనదవతంసకామ్‌ - తయా ఆదరః (షత.) 
ప్రణామాదరః, తేన స్రస్తే (తృ.త.) ప్రణామాదరస్రస్తే జామ్బూనదస్య వికారౌ, 
జామూనదే, ప్రణామాదరగ[న్రస్తే జామూనదే వతంసకే యస్యాః 
(బహువ్రీిహిఐ సా, ప్రణామాదరస్రస్తజామ్చూనదవతంసకా, తామ్‌! 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. జామ్బూనదమ్‌ - (నపుం.) 
ఎ) జామూనద్యాం భవమితి, అణ్‌। స్వర్ణః। 
బి) శీ; హేమ స్వర్ణం జాతరూపం సువర్ణ 
భర్మం రుక్మం హాటకం శాతకుమృమ్‌! 
గాంగేయం స్యాద్దెరికం భూరి చగన్దం 
రాః కల్యాణం నిష్మమష్టాపదం చ | 1783 
శ్లో; జామ్చూనదం హిరణ్యం కనకమహారజతకాంచనాని స్యుః 
కార్తస్వరచామీకరకర్శురతపనీయనామాని॥ 174 
- అని హలాయుధకోశము “25 నామములను పేర్కొన్నది. 
సి శ్లో॥ మేరుమన్దరపర్వతస్థజమూఫలానామత్యుచ్చని పాతనవిశీర్ణానామ్‌ 
అనస్థిప్రాయాణామ్‌ ఇభకాయనిభానాం రసేన జమ్బూనామనదీ ఇలావృతం 
వహతి। తస్యా ఉభయోస్తీరయోర్మృత్తికా జమ్బూ సేనానువిద్యమానా 


93 


186 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


వాయ్వర్మసంయోగవిపాకేన సదామరలోకాభరణం జామూనదం 

నామస్వర్ణం భవతి” - ఇతి భాగవతే। 
డి) శో నిర్వృత్తజామ్బూనదపట్టశోభే 

న్యస్తం లలాటే తిలకం దధానః 

తేనైవ శూన్యాన్యరిసున్దరీణాం 

ముఖాని స స్మేరముఖశ్చకార॥ - రవం. 18-44 
“కనకపట్టముచేత అలంకరించబడిన, నుదుటిపైన దిద్దబడిన తిలకముతోను, 
మందహాసముచేయు ముఖముతోను శోభిల్లు ఆ రాజు అలవోకగా శత్రువులను 
సంహరించి...” 
క్రియాదర్శము:- ఆరోపయామాస - ఆజ్‌ ఉపసర్గ, “రహ - బీజజన్మని 
ప్రాదుర్భావే, ణిజన్నాత్‌, లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ఆరోపయామాస - ఆరోపయామాసతుః- ఆరోపయామాసుః। 


శ్లో తన్మాతరం చాశుముఖీం - దుహిత్ళస్నేహవిక్లబామ్‌। 
వరన్యానన్యపూర్వస్య - విశోకామకరోద్దుణైః I 92 

పదవిభాగము:- తన్మాతరమ్‌, చ, అశ్రుముఖీమ్‌, దుహితృస్నేహవిక్లబామ్‌, వరస్య, 
అనన్యపూర్వస్య, విశోకామ్‌, అకరోత్‌, గుణైః। 
అన్వయ క్రమము: - దుహితృస్నేహవిక్షబామ్‌ అ(శ్రుముఖీం తన్మాతరం చ అనన్య 
పూర్వస్య వరస్య గుణైః విశోకామ్‌ అకరోత్‌। 
ప్రతిపదార్థము:- దుహితృస్నేహవిక్షబామ్‌ - కొమారితయందనురాగముచే 
పరవశమైనట్టియు, అ(శుముఖీమ్‌ - ముఖంబున కన్నీరుగల, తన్మాతరమ్‌ చ - 
ఆ గౌరీదేవి తల్లియగు మేనాదేవిని, అనన్యపూర్వస్య - ఇంతకుపూర్వము ఇంకొకతె 
(భార్య) లేనట్టి, వరస్య - పెండ్లికుమారుడైన పరమశివునియొక్క గుణైః - 
మృత్యుంజయాది గుణములచే, విశోకామ్‌ - శోకరహితురాలినిగా, అకరోత్‌ - 
చేసెను 
తాత్సర్యము: - కొమారితయందనురాగముచే పరవశమైనట్టియు, ముఖంబున 
కన్నీరుగల ఆ గౌరీదేవి తల్లియగు మేనాదేవిని - ఇంతకుపూర్వము ఇంకొకతె 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 187 


(భార్య) లేనట్టి పెండ్లికుమారుడైన పరమశివునియొక్క మృత్యుంజయాది గుణములచే 
శోకరహితురాలిని చేసెను. 
పాఠాన్తరాలు: - 
1. దుహితృ - దుహితుః 2. విక్లబామ్‌ - విహ్వలామ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. దుహితృస్నేహవిక్ల్షబామ్‌ - ...విక్షబామ్‌, ...విళ్లబే, ...విక్లబాః ; 
ఆకారాన్త స్రీలింగ... విక్షబాశబ్దిము. ద్వి.ఏ. 2. అశ్రుముఖీమ్‌ - అశ్రుముఖీమ్‌, అ(శ్రుముఖ్యౌ, 
అశ్రుముఖీః ; ఈకారాన్త స్రీలింగ అశ్రుముఖీశబ్దము. ద్వి.ఏ. 3.తన్మాతరమ్‌ - తన్మాతరమ్‌, తన్మాతరౌ, 
తన్మాత్యాః; బుకారాన్త ప్రీలింగ తన్మాతృశబ్దము. ద్విఏ. 4. అనన్యపూర్వస్య - అనన్యపూర్వస్య, 
అనన్యపూర్వయోః, అనన్యపూర్వాణామ్‌; అకారాన్త పుంలింగ అనన్యపూర్వశబ్దము. షఏ 5. వరస్య 
- వరస్య, వరయోః, వరాణామ్‌; అకారాన్త పుంలింగ వరశబ్దము. షఏ. 6. గుణైః - గుణేన, 
గుణాభ్యామ్‌, గుణైః అకారాన్త పుంలింగ గుణశబ్దము. తృ.బ. 7. విశోకామ్‌ - విశోకామ్‌, విశోకే, 
విశోకాః; ఆకారాన్త గస్తీలింగ విశోకాశబ్దము. ద్వి.ఏ. 8. అకరోత్‌ - క్రియ. 
సమాసాలు: - 
1. తన్మాతరమ్‌ ఆ తస్యా మాతా (షత.) తన్మాతా, తామ్‌! 
2. అశ్రుముఖీమ్‌ - అశ్రూణి ముఖే యస్యాః (బహు ప్రీహిః) సా, అశ్రుముఖీ, 
తామ్‌! 
8. గహర స్పిదావక్ష లాం దుహితుః స్నేహః (షత.) దుహితృస్నేహః, 
దుహితృస్నే సేహేన, విక్లబా (తృ. త), దుహితృస్నేహవిక్లబా, తామ్‌। 
4. అనన్యపూర్వస్య - అన్యా పూర్వం విద్యతే యస్య (బహువ్రీహిఐ సః, 
అనన్యపూర్వః తస్య। 


94 


సంధులు: - 
1. తత్‌ + మాతరమ్‌ - తన్మాతరమ్‌ - అనునాసికసన్షిః। 
2. చ + అశ్రుముఖీమ్‌ - చాశ్రుముఖీమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 
3. వరస్య + అనన్యపూర్వస్య - వరస్యానన్యపూర్వస్య - సవర్ణదీర్షసన్టిః। 
4. అకరోత్‌ + గుణైః - అకరోద్దుణైః - జశ్త్వసస్థిః 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. స్నేహః - (పుం.) 

ఎ) స్నిహ్‌ + ఘజ్‌ । మైత్రీ ప్రేమా! 

బి) శ సఖ్యం సాప్తపదీనం సౌహార్దం సౌహృదం తథా స్నేహః। 


188 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


మైత్రీ ప్రీతిరజర్యం సభాజనం సజ్జతం ప్రోక్తమ్‌॥ 706 
-అని hr 10 నామములను పేర్చొన్నది. 
సి శ్లో॥ దర్శనే స్పర్శనే వాపి శ్రవణే భాషణే- 
యత్ర ద్రవత్యన్తరజ్ఞం స స్నేహ ఇతి 
శ్వ యత్ర స్నేహా దుఃఖస్య భాజనమ్‌ 
స్నేహమూలాని దుఃఖాని తస్మింస్యక్తే మహత్సుఖమ్‌। 
- ఇతి గారుడే -1183/59 
క్రియాదర్శము: - అకరోత్‌ - “డుకృఇ్‌ - కరణే”, లజ్‌ - ప్రథమపురుషైకవచనాంతః 
అకరోత్‌ - అకురుతామ్‌ - అకుర్వన్‌. 


అవతారికా: - వివాహతిథిం నిశ్చిత్య మునీనాం స్వస్థానగమనమ్‌! వివాహలగ్నతిథిని 
- నిర్ణయించి మునులు స్వస్థానమున కేగుట. 

శ్లో వైవాహికీం తిథిం పృష్టా-స్తత్‌క్షణం హరబన్గునా। 

తే త్యహాదూర్థ్వమాఖ్యాయ - చేరుళ్చీరపరిగ్రహాః। 98 

పదవిభాగము:- వైవాహికీమ్‌, తిథిమ్‌, పృష్టాః, తత్‌క్షణమ్‌, హరబన్సునా, తే, త్రహాద్‌, 
ఊర్ట్వమ్‌, ఆఖ్యాయ, చేరుః, చీరపరి(గహాః। 
అన్వయ క్రమము: - చీరపరిగ్రహాః తే తత్‌క్షణమ్‌ హరబన్ఫునా వైవాహికీం తిథిం 
పృష్టాః (సన్తః) త్ర్యహాద్‌ ఊర్థ్వమ్‌ ఆఖ్యాయ చేరుః। 
ప్రతిపదార్థము: - చీరపరిగ్రహాః - నారచీరెలు బట్టలుగాగల, తే - ఆ మునులు, 
తత్‌క్షణమ్‌ - అప్పుడే, హరబన్ఫునా - హిమవంతునిచేత, వైవాహికీమ్‌ - పెండ్లి 
ముహూర్తమైన, తిథిమ్‌ - తిథిని, పృష్టాః - అడుగబడినవారై, త్రహాద్‌ - 
మూడుదినములకంటె, ఊర్థ్వమ్‌ - మీద, (ఇతి) ఆఖ్యాయ - (అని) చెప్పి, చేరుః 
- వెడలిరి. 
తాత్పర్యము: - నారచీరెలు బట్టలుగాగల ఆ మునులు అప్పుడే హిమవంతునిచేత 
పెండ్లి ముహూర్తమైన తిథిని అడుగబడినవారై, “మూడు దినములకంటె మీది 
అని చెప్పివెడలిరి. 


పాఠాన్తరాలు:- 1. తే - తామ్‌ 2. చేరుః - చేలుః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 189 


విభక్తులు / క్రియలు:- 1. చీరపరిగ్రహాః - చీరపరిగ్రహః, చీరపరిగ్రహౌ, చీరపరిగ్రహాః ; 
అకారాన్త పుంలింగ చీరపరిగ్రహశబ్దము. ప్ర.బ. 2.తే-సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. 
ప్ర.బ. 3. తత్‌క్షణమ్‌ - తత్‌క్షణమ్‌, తత్‌క్షణౌ, తత్‌క్షణాన్‌; అకారాన్త పుంలింగ తత్‌క్షణశబ్దము. 
ద్విఏ. 4. హరబన్ఫునా - హరబన్ఫునా, హరబన్గుభ్యామ్‌, హరబన్లుభిః; ఉకారాన్న పుంలింగ 
హరబన్ఫుశబ్ద్బము. తృ.ఏ. 5. వైవాహికీమ్‌ - వైవాహికీమ్‌, వైవాహిక్యౌ, వైవాహికీః; ఈకారాన్త స్ర్రీలింగ 
వైవాహికీశబ్దము. ద్విఏ. 6. తిథిమ్‌ - తిథిమ్‌, తిథీ, తిధీః; ఇకారాన్త స్రీలింగ తిథిశబ్దము. ద్వి ఏ. 
7. పృష్టాః - పృష్ట, పృష్టాః పృష్టాః; అకారాన్త పుంలింగ పృష్టశబ్దము. ప్ర.బ. 8. త్ర్యహాద్‌ - 
త్యహాద్‌, త్రహ్యాభ్యామ్‌, త్రహేభ్యః; అకారాన్త పుంలింగ త్యహశబ్దము. పం.ఏ. 9. ఊర్వమ్‌ - 
ఊర్థ్వమ్‌, ఊర్జే, ఊర్చాని; అకారాన్త నపుంసకలింగ ఊర్ధ్వశబ్దము. ప్ర.ఏ. 10. ఆఖ్యాయ - అవ్యయము 
11. చేరుః - క్రియ. 
సమాసాలు: - 
. చీరపరిగ్రహాః - చీరాణి ఏవ పరిగ్రహాః యేషాం (బహు ప్రీహిః) తే। 
. తత్‌క్షణమ్‌ - సః క్షణః యస్మిన్మర్మణి తద్యథా తత్‌క్షణమ్‌। 
వైవాహికీమ్‌ - వివాహస్య ఇయం వైవాహికీ, తామ్‌! 
. త్యహాద్‌ - త్రయాణాం అహ్నాం సమాహారః త్ర్యహః (ద్విగు) తస్మాత్‌! 
హరబన్గునా - హరస్య బన్లుః (షత.) హరబన్న్ఫుః, తేన। 
సంధులు: - 
1. పృష్టాః + తత్‌క్షణమ్‌ - పృష్టాస్తత్‌క్షణమ్‌ - విసర్గస 
2. త్రహాత్‌ + ఊర్చ్వమ్‌ - త్రహాదూర్ధ్వమ్‌ - జశ్వ్వసన్థిః 
8. చేరుః + చీరపరిగ్రహాః - - చేరుశ్చీరపరి(గహాః | 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. త్యహః 
ఎ) త్ర్యహాత్‌ - త్రయాణామహ్నాం సమాహారః త్యహః, తస్మాత్‌ త్రహాత్‌। 
బి) 'తద్ధితార్గోత్తరపదసమాహారేచి ఇతి సమాసః। 
సి రాజా హః సఖిభ్యష్టచ్‌' ఇతి ట్వవ్చత్యయః। 
డి) ద్విగుత్వాదేకవచనమ్‌. 
ఇ) 'రా(త్రాహ్నాహాః వుంసి” ఇతి వుంల్లిగతా। (సూ. 2-4-39) - ఇతి 
తత్పురుషప్రకరణే 
ఎఫ్‌) *“త్రహాత్‌ పుంసా స్రియః। సప్తమీ పంచమ్యౌ కారకమధ్యే (2-3-7) 


> అం బా 


ల్‌ 


నః 
(a) 
si 


190 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో; సంవత్సరేణ యాన్వేవ దుఃఖశీలా అపి స్రియః। 
మార్దవం ప్రార్థితాః పుంసాం త్యహాద్దోగ్లో- పి సత్రి3యః। 
క్రియాదర్శము: - 
1. చేరుః - చర - గతిభక్షణయోః (వెళ్లుట, తినుట) లిట్‌ - ప్రథమపురుష 
బహువచనాంతః। సకర్శకమ్‌, 'సేట్ర్‌ పరస్మైపదీ, భ్వాదిప్రకరణమ్‌. 
చచార - చేరతుః - చేరుః 


శ్లో తే హిమాలయమామగన - పునః ప్రాప్య చ శూలినమ్‌। 
సిద్ధం చాస్మై నివేద్యార్థం - తద్విసృష్టాః ఖముద్యయుః॥। 94 

పదవిభాగము:- తే, హిమాలయమ్‌, ఆమన, పునః, ప్రాప్య, చ, శూలినమ్‌, 
సిద్ధమ్‌, చ, అస్మై, నివేద్య, అర్థమ్‌, తద్విస్ఫష్టాః, ఖమ్‌, ఉద్యయుః। 
అన్వయ క్రమము: - తే హిమాలయమ్‌ ఆమగ్య, పునః శూలినం ప్రాప్య, సిద్ధమ్‌ 
అర్థమ్‌, అస్తై నివేద్య చ, తద్విసృష్టాః ఖమ్‌ ఉద్యయుః। 
ప్రతిపదార్థము: - తే - ఆ మునులు, హిమాలయమ్‌ - హిమవంతునికడ, ఆమగ్ర్య 
- సెలవుగైకొని, పునః - తిరిగి, శూలినమ్‌ - పరమశివుని, ప్రాప్య - చేరి, సిద్ధమ్‌ 
- సమకూడిన, అర్థమ్‌ - కార్యమును, అస్మై - ఈయనకొజకు, నివేద్య చ - 
తెల్పి, తద్విస్ఫష్టాః - ఆయనచే విడువబడినవారై, ఖమ్‌ - ఆకాశమునుగూర్చి, 
ఉద్యయుః - ఎగిరిరి. 


తాత్పర్యము:- ఆ మునులు హిమవంతునికడ సెలవుగైకొని తిరిగి పరమశివుని 
చేరి సమకూడిన కార్యమును ఈయనకొఅకు తెల్పి ఆయనచే విడువబడినవారై 
ఆకాశమునుగూర్చి ఎగిరిరి. 


పాఠాన్తరాలు:- 1. ప్రాప్య - ప్రేక్ష్య 2. చాస్మై - తస్మై 


వ్వ 
విభక్తులు / క్రియలు:- 1. తే - సః, తౌ, తే; దకారాన్త తచ్చబ్దము. ప్ర.బ. 2. హిమాలయమ్‌ 
- హిమాలయమ్‌, హిమాలయౌ, హిమాలయాన్‌; అకారాన్త పుంలింగ హిమాలయశబ్దము. ద్వి. ఏ. 
3. ఆమన - అవ్యయము 4. పునః, చ - అవ్యయాలు 5. శూలినమ్‌ - శూలినమ్‌, శూలినౌ, 
శూలినః; అకారాన్త పుంలింగ శూలిన్‌శబ్దము. ద్విఏ. 6. ప్రాప్య - అవ్యయము 7. సిద్ధమ్‌ - 
సిద్ధమ్‌, సిద్దే, సిద్దాని; అకారాన్త నపుంసకలింగ సిద్ధశబ్దము. ద్విఏ. & అర్థమ్‌ - అర్థమ్‌, అర్థే, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 191 


అర్దాని; అకారాన్త నపుంసకలింగ అర్థశబ్దము. ద్విఏ. 9. అస్మై - అస్మై, ఆభ్యామ్‌, ఏభ్యః మకారాన్త 
పుంలింగ “ఇదమ్‌'శబ్దము. చ.ఏ. 10. నివేద్య - అవ్యయము 11. తద్విసృష్టాః - తద్విసృష్టు, 
తద్విస్ఫష్టా, తద్విసృష్టాః అకారాన్త పుంలింగ తద్విసృష్టశబ్దము. ప్ర.బ, 12. ఖమ్‌ - ఖమ్‌, ఖే, ఖాని 
అకారాన్న నపుంసకలింగ 'ఖమ్‌శబ్దము. ద్విబ. 18. ఉద్యయుః - క్రియ 
సమాసాలు - 
1. హిమాలయమ్‌ - హిమస్య ఆలయః హిమాలయః (షత.), తమ్‌. 
2, తద్విసృష్టాః - తేన విస్ఫృష్టాః (తృ.త. ) 
సంధులు - 
1. హిమ + ఆలయమ్‌ - హిమాలయమ్‌ - సవర్ణదీర్షసన్టిః। 
2. ప్ర + ఆప్య - ప్రాప్య - సవర్ణదీర్షసన్థిః। 
8. చ + అస్మై - చాస్మై - సవర్ణదీర్షసన్టిః। 
4. నివేద్య + అర్థమ్‌ - నివేద్యార్థమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ఖమ్‌ (నపుం.) 
ఎ) ఖర్వతి మనో- స్మిన్‌, ఖన్యతే క్షుభ్యతే మనో- నేన వా ఖర్వ - గతౌ, ఖన 
అవదారణే వా అన్యేభ్యో- పీతి డ! ఆకాశమ్‌। 
బి) శో “ఖం సన్నివేశయత్‌ ఖేషు చేష్టనస్పర్భనే- నిలమ్‌” 
- ఇతి మనుః - 12 -120 
సి) శ్లో; నభో మరుద్వర్మ వియద్విహాయ - 
స్తారాపథః పుష్మరమన్తరిక్షమ్‌। 
వ్యోమామృరం విష్ణుపదం చ ఖం ద్యౌ - 
ర్విహాయసా స్యాద్దగనం తథా ద్యుః॥ 137 
- అని హలాయుధకోశము “15 నామములను పేర్కొన్నది. 
డి) శో మన్దంమన్దం నుదతి... 
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః ॥ 9 
'మేఘదూతమ్‌” - మృణాళినీవ్యాఖ్య - చూడగలరు. 
ఇ) కుమారసంభవమహాకావ్యమ్‌ - 3-74 శోకమును చూడగలరు. 
క్రియాదర్శము:- ఉద్యయుః - ఉత్‌, 'యా - ప్రాపణే” (పొందుట), సకర్శకమ్‌, 


96 


192 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టు సర్గః 


అనిట్‌, పరస్సెపదీ, అదాది(ప్రకరణమ్‌ (2), లిట్‌ - (ప్రథమపురుషబహువచనాంతః 
ఉద్యయౌ - ఉద్యయతుః - ఉద్యయుః। 


అవతారికా:- భగవాన్‌ పశుపతిః త్రహమాత్రవిలమృ్బమపి సోఢుం న శశాక 
తదౌత్సుక్యాదిత్యాహ | 
శివభగవానుడు ఆమెయందలి వేడుకచే మూడురోజులైనను ఆలస్యమునకు 
ఓర్చుటకు శక్తిలేని వాడాయెనని చెప్పుచున్నాడు. 
శ్లో పశుపతిరపి తాన్యహాని కృదచ్చా 
దగమయదద్రిసుతాసమాగమోత్మః। 
కమపరమవశం న విప్రకుర్యు 
ర్విభుమపి తం యదమీ స్పృశస్తి భావాః ॥ 95 
పదవిభాగము:- పశుపతిః, అపి, తాని, అవిని, కృచ్రాత్‌, అగమయత్‌, 
అద్రిసుతాసమాగమోత్క, కమ్‌, అపరమ్‌, అవశమ్‌, న, విప్రకుర్యుః, విభుమ్‌, 
అపి, తమ్‌, యత్‌, అమీ, స్పృశన్తి, భావాః। 
అన్వయక్రమము:- అద్రిసుతాసమాగమోత్మః పశుపతిః అపి తాని అహాని కృచ్రాత్‌ 
అగమయత్‌। అమీ భావాః అవశమ్‌ అపరం కం న విప్రకుర్యుః, యత్‌ విభుం 
తమ్‌ అపి స్పృశన్తి! 
ప్రతిపదార్థము: - అద్రిసుతాసమాగమోత్మ - పార్వతీదేవి సమాగమమందుగల 
ఉత్మణ్ధ కలిగిన, పశుపతిః అపి - పరమశివుడును, తాని - ఆ, అహాని - 
దినములను, కృద్చాత్‌ - కష్టముమీద, అగమయత్‌ - కడపెను, అమీ భావాః - 
బెత్సుక్యాది ఈ భావములు, అవశమ్‌ - ఇంద్రియపరతంత్రుడైన, కమ్‌ అపరమ్‌ 
-వఏ అన్యుని, న విప్రకుర్యుః - బాధింపవు, యత్‌ - ఎందువలన, తమ్‌ విభుమ్‌ 
అపి - ఆ పరమశివుని, స్పృశన్తి - తాకినవో. 
పాఠాన్తరాలు: - పరమశివుడు ఆ (8) దినములను కష్టముమీద గడపెను. బెత్సుక్యాది 
భావములు ఇంద్రియపరతంత్రుదైన ఏ అన్యుని బాధింపవు. ఎందువలన ఆ 
పరమశివుని తాకినవో. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 193 


విభక్తులు / క్రియలు:- 1. పశుపతిః - పశుపతిః, పశుపతీ, పశుపతయః; ఇకారాన్త పుంలింగ 
పశుపతిశబ్దము. ప్ర.ఏ. 2. తాని - తత్‌, తే, తాని; దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము. ప్ర.బ. ౩. 
అహాని - అహః, అహ్ని / అహనీ, అహాని; నకారాన్న నపుంసకలింగ “అహన్‌'శబ్దము. ప్ర.బ. 4 
కృచ్రాత్‌ - కృట్రాత్‌, కృచ్రాభ్యామ్‌, కృచ్చేభ్యః అకారాన్త నపుంసకలింగ కృచ్చశబ్దము. పం.ఏ. 5. 
అగమయత్‌ - క్రియ 6. అమీ - అసౌ, అమూ, అమీ; సకారాన్త పుంలింగ 'అదిశ్ళబ్దము. ప్ర.బ. 7. 
భావాః - భావః, భావౌ, భావాః; అకారాన్త పుంలింగ “భావిశబ్దము. ప్ర.బ. &. అవశమ్‌ - అవశమ్‌, 
అవశౌ, అవశాన్‌; అకారాన్న పుంలింగ అవశశబ్దము. ద్విఏ. 9. అపరమ్‌ - అపరమ్‌, అపరౌ, 
అపరాన్‌; అకారాన్త పుంలింగ అపరశబ్దము. ద్వి.ఏ. 10. కమ్‌ - కమ్‌, కౌ, కాన్‌; మకారాన్త 
పుంలింగ 'కిమిశబ్దము. ద్విఏ. 11.న, అపి, యత్‌ - అవ్యయాలు 12. విప్రకుర్యుః - క్రియ 18. 
విభుమ్‌ - విభుమ్‌, విభూ, విభూన్‌; ఉకారాన్త పుంలింగ విభుశబ్దము, ద్వి.ఏ. 14. తమ్‌ - తమ్‌, 
తౌ, తాన్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్విఏ. 15. స్పృశన్తి - క్రియ 

సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. పశుపతిః - పశూనామ్‌ పతిః (షత.) 

న. అద్రిసుతాస మాగమోత్మ - అధేః సుతా (షత.) అద్రిసుతా, తయా 
సమాగమః (తృ.త.) అద్రిసుతాసమాగమః, అద్రిసుతాసమాగమే ఉత్యః, 
(స.త.) 

3. అవశమ్‌ - వశే న వర్తతే ఇత్యవశః, తమ్‌। 

సంధులు: - 

1. పశుపతిః + అపి - పశుపతిరపి - విసర్గసస్థిః। 

2. తాని + అహాని - తాన్యహాని - యణాదేశసన్థిః। 

8. కృ(చ్రాత్‌ + అగమయత్‌ - కృ్ణచ్ణాదగమయత్‌ . జశ్త్వ్వసస్దిః। 

: విప్రకుర్యుః + విభుమ్‌ - విప్రకుర్యుర్విభుమ్‌ . విసర్గసస్థిః। 

. యత్‌ + అమీ - యదమీ - జశ్వ్వసన్థిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 

1. పశుపతిః - 

ఎ) పశూనాం స్థావరజంగమానాం ప్రాణమాత్రస్య వా పతిః స్వామీ ప్రభుః। 

బి) శ్లో॥ బ్రహ్మాద్యాః స్థావరాన్హ్తాశ్చ పశవః పరికీర్తితాః। 
తేషాం పతిర్మహాదేవః స్మృతః పశుపతిః [శుతౌ॥ 


సి) శ్లో; అహం చ సర్వవిద్యానాం పతిరాద్యః సనాతనః 


© 


Mt ము 


- ఇతి చిన్తామణిః 


97 


194 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అహం వై పతిభావేన పశుమధ్యే వ్యవస్థితః। 
అతః పశుపతిర్నామ త్వం లోకే ఖ్యాతిమేష్యసి? - ఇతి వరాహపురాణే। 
డి) శో 'నేపాలే చ పశుపతిః కేదారే పరమేశ్వరః - ఇతి మహాలింగేశ్వరత నే! 
ఇ) శ్లో! ఈశనఃశళిశేఖరఃపశుపతిః శూలీ శివః శబ్మరః 
శర్వః శమ్భురుమాపతిశ్చ గిరిశః శ్రీకణ్ధ ఉగ్రో హరః। 
సర్వజ్ఞస్రిపురాన్నకస్తిణయనో రుద్రః కపర్టీ భవో 
భూతేఈ పరమేశ్వరో- ంధకరిపుర్దక్షాధ్వరధ్వంసకృత్‌!! 11 
జే॥ స్థాణుః స్రష్టా ధూర్దటిర్వామదేవః 
కామధ్వంసీ వ్యోమకేశః కపాలీ! 
నీలగ్రీవో వహిరేతా పినాకీ 
భీమో భర్గః కృత్తివాసా వృషాజ్మః॥ 12 
శో అహిర్చుధ్నో విరూపాక్ష శిపివిష్టో గణాధిపః 
గంగాధరో మహాదేవో మృడః స్యాన్నీలలోహితః॥। 13 
- అని హలాయుధకోశము “45” నామములను పేర్కొన్నది. 
ఎఫ్‌) శ్లో॥ “బ్రహ్మాదయో జగతి జీవగణాస్తృణాన్నాః 
సర్వే విమోహితధియః పశవః ప్రదిష్టాః। 
తేషామభూదధిపతిః శివ ఏక ఏవ 
తస్మాద్విధుః పశుపతిం పరమేశ్వరం తమ్‌!” - ఇతి శైవాగమే। 
అలంకారాలు: - 
ఎ) అత్ర విభువికారస మర్భనాదర్భ్థాదితరజనవికారః కైముతికన్యాయాద్‌ 
ఆపతతీత్యర్థాపత్తిరలంకారః। యథోక్తం సాహిత్యదర్పణే - 
“దణ్ఞాపూపిక్యా- న్యా ర్థాగమో- ర్ధాపతిరిష్యతే' ఇతి! 
వి బెత్సుక్యప్రతిపాదనేన తు వక్ష్యమాణానాం సంభోగానాం ప్రాణభూతో- - 
భిలాష విప్రలంభో దర్శిత ఇత్యవగన్తవ్యమ్‌ - ఇతి 'వివరణమ్‌” వ్యాఖ్యాయామ్‌ 
ఛందస్సు :- పుప్పితాగ్రావృత్తమితి భద్రమ్‌! 
క్రియాదర్శము: - 
1. అగమయత్‌ - '“గమ్స్‌ - గతౌ” (వెళ్లుట). సకర్శకమ్‌, అనిట్‌, పరస్పెపదీ, 
భ్వాదిప్రకరణమ్‌ (1), లజ్‌ - ప్రథమపురుషైకవచనాంతః। ణిజన్లాత్‌. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 195 


అగమయత్‌ - అగమయతామ్‌ - అగమయన్‌. 
2. విప్రకుర్యుః - వి,ప్ర - ఉపసర్షలు, “డుకృజ్‌ - కరణే విధిలిజ్‌ ప్రథమపురుష 
బహువచనాంతః। 

విప్రకుర్యాత్‌ -విప్రకుర్యాతామ్‌ - విప్రకుర్యుః 
3. స్పృశన్తి - 'స్పృశ - సంస్పర్శనే' తుదాదయః, పరస్మైపదీ, సకర్మకమ్‌, అనిట్‌, 
లట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 

స్పృశతి - స్పృశతః - స్పృశన్తి. 
ఇతి రామోరావిరచితయా మృణాళినీన మాఖ్యయా వ్యాఖ్యయా సమేతః 
శ్రీకాలిదాసవిరచితే కుమారసమృవే మహాకావ్యే ఉమాప్రదానోనామ షష్టః సర్గః 
సమాప్తః। 

-6వ సర్దకు మృణాళినీ వ్యాఖ్యానము- 

ది - 28-05-2011 సాయం సమయం గం. 6. 47ని.లకు ప్రారంభింపబడి, 
ది - 12-07-2011 ఉదయం గం. 7.07ని.లకు పూర్తికావింపబడినది. 


- రామోరా 
శ్రీః 


98 


196 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అనుబంధము - 1 


శ్లోకానుక్రమణికా - కుమారసమృవమహాకావ్యమ్‌ - షష్ట సర్గః 


అచ్చిన్నా - 69 
అణిమాది - 75 
అత - 28 

అథ తే - 15 


అథ తే మునయో - 47 


అథ మౌళిగత - 25 
అథవా - 24 

అథ విశ్వాత్మనే - 1 
అధాంగిరస - 65 
అద్య ప్రభృతి - 56 


అథః ప్రస్థాపితాశ్వేన - 7 
అప మేఘఫోదయం - ర4 


అలకాం -37 
అవైమి - 57 
అసోతుః - 88 
ఆఫ్నతా - 5 

ఆర్యా - 32 

ఆసక్త - 8 
ఇత్యూచివాన్‌ - 64 
ఇదమత్రోత్తరం - 87 
ఈప్పితార్థ - 90 
ఉన్నతేన - 30 
ఉపపన్నం - 66 
ఉమా - 82 
ఏతావత్‌ - 89 

ఏతే - 63 

ఏవం వాచ్యః - 81 
ఏవం వాదిని - 84 
ఏహి - 88 

కర్తవ్యం - 61 
కలితాన్యోన్య - 76 
కాఠిన్యం - 73 


కిం యేన - 283 
గగనాత్‌ - 49 
గంగాస్రోతః - 38 
గామధాస్యత్‌ - 68 
జంగమం - 58 
బితసింహ - 39 
తతః పరమం - కిర్‌ 
తత్ర్రయాత - 88 
తత్ర వేత్రాసన - 58 
తథాపి - 62 
తదాగమన - 74 
తద్దర్శనాత్‌ - 183 
తన్మాతరం - 92 
తమర్థమివ - 79 
తయా - 2 

తస్మిన్‌ - 34 
తానర్భ్య్యాన్‌ -50 
తామగౌరవ - 12 


తామస్మదర్ధె - 29 

తాం ప్రణామాదర - 91 
తిర్యక్‌ - 71 

తే చాకాశ - 36 

తే ప్రభామండల - 4 
తేషాం - 11 

తే సద్మని - 48 

తే హిమాలయ - 94 
త్వత్‌ - 20 

ధర్మేణాపి - 14 

ధాతు తామ్రాధరః - 51 
న కేవలం - 60 
పశుపతిరపి - 95 
ప్రణమ్య - 81 


[5] 
ప్రాక్తనానాం - 10 
భవత్సంభావ - 59 
(భూభేదినః - 45 
ముక్తా 6 
మూఢం -55 
మేనే - 86 
యజ్ఞభాగభుజాం - 72 
యత్ర - 41 
యత్ర స్ఫటిక - 42 
యత్రౌషధ - 48 
యథైవ - 70 
యదధ్యక్షేణ - 17 
యద్రహ్మ - 16 
యస్య చేతసి - 18 
యానః - 21 
యావన్యేతాని - 80 
యోగినో - 77 
యౌవనాంతం - 44 
విదితం - 26 
విధి ప్రయుక్త - 52 
వైవాహికీం - 93 
శిఖరాసక్త - 40 
శైలః - 85 
ధేతి - 3 
దుహితరం - 78 
మర్మాత్‌ - 19 
నక - 46 


Gh 


త్త 


AAI 
వ. 

Gn ES 

I 

అ 


£0 సు b 


- 22 
సో- హం - 27 
స్థానే - 67 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 


అనుబంధము - 2 


అణిమా - 75 
అతఃపరమ్‌ - 66 
అత్ర - 683 
అనంతరః - 9 
ఆనాస్థా - 
అనూచానః - 15 
అనాస్థా - 12 
అనేకధా - 12 
అన్తకః - 44 
అన్తరాత్మా - 21 
అభిసారికాః - 43 
అభిష్యన్గః -56 
అయః - 55 
అరణిః - 28 
అలమ్‌ - 82 
అశ్వః - 39 
అసిః - 36 
అష్టాభిః - 26 
అంగిరాః - 65 
ఆజ్‌ - 68 

ఆర్యా - 32 
ఆశీః - 90 
ఉన్నతః - 80 
ఉపభుంజానాః - 10 
బుషి - 89 
ఓషధిః - 38 
కన్యార్థమ్‌ - 81 
కింకరః - 62 
కులకమ్‌ - 5 
కుసుమమ్‌ - 54 
కోపః - 45 
క్షేత్రమ్‌ - 77 
ఖలు - 13 


పదవివరణసూచీ 


ఖమ్‌ - 94 
గగనమ్‌ - 49 
గిరః - 50 
గృహస్థ - 8 
గృహిణీ - 86 
గౌరీ - 1 

గంగా - 57, 70 
చన్దః - 27 
చాతకః - 27 
చూతః - 2 
చూడామణిః - 81 
జామూనదమ్‌ - 91 
జ్యోతిః - 48 
తీర్థమ్‌ - 56 
త్రివిక్రమః - 71 
త్యహః - 93 
దిజ్నాగమద - 5 
దుహితా - 78 
ద్వి - 64 

ధర్మేణ - 14 

ధీః - 22 

నాసా - 12 
న్యాయ్యమ్‌ - 87 
పతివ్రతా - 86 
పదమ్‌ - 19 
పరభృతోన్ముఖీ - 2 
పశుపతిః - 95 
పితా - 84 
పావనమ్‌ - 61 
ప్రవజ్యా - 6 
ప్రాజాపత్యః - 34 
ప్రార్థనా - 24 
ప్రైెష్యభావే - 58 


బహుః - 11 
బ్రహ్మయోనిః - 18 
భక్తిః - 73 
భగవాన్‌ - 35 
భారత్యా - 79 
భూః - రి 
మనోరథః - 17 
మాతా - 80 
మురజః - 40 
మూర్చతే -51 
మందారః - 5 
రజః - 60 
వప్రమ్‌ - 38 
వరాహః - రి 
వాక్‌ - 538 
విపక్వమ్‌ - 16 
విశదః - 25 
విశ్వమ్‌ - 76 
విరూపాక్ష - 21 
విష్ణుః - 67 
వ్యక్తః - 51 
వంచనా - 47 
శిలోరస్మః - 51 
శుద్ద్ధాన్తు - 52 
భియః - 41 
శ్రేయః - 74 
సద్మ - 48 

సప్త - 8 
సముద్రః - 69 
సహస్రరళ్శిః - 7 
సారున్ధతీకాః -4 
సుగన్టిర్‌ - 46 
సుమేరుః - 72 
స్నేహః - 92 


19/7 


99 


198 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అనుబంధము - 3 


కుమారసమృవమహాకావ్యమ్‌ - షష్టఃసర్గః - శివమహాపురాణమ్‌ 


ara fare [గ 
ఇటా fu: Tax 
ఇగ షె yal x: 
య. 


Temarmnd షె భభి ళ్త్రనా? | 
7 chim mah ఇ fret | 
ada adn: em: ar: fra! | 
ve fa! meen ut ఈ షె | 
qn an mad gem ₹ | 
adm క్ర ay కాలి ఇ Ta 
ad: xa frre way fran! | 
wa a a: af aaa | 
fe an werd ed | 


faa fran ma faye md ay: | 
గారల yaar ay | fea: I | 
ara a1 adi ధూ వగ న్‌. 
Tf ఇగ wT ఇగ va ₹| 
ఇరా mu: ఇల free | 
mada 3 ud wep He A | 
Tn: dH Td: mq FMR | 
seq ఇలాగ ఇనా గరం | 
ఇళ fe తభ fafa | 
కళ్ల gee Trg: | 
ser ఇ at ఇగ fet ue: | 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 


qddret ఇ a: సరా! nal: fq: | 


a1: al శారా” 7 Iq ape 


aq ఇ deme fare frau ₹౯ | 
Tad gun pt maf: | 
maanhaged aa fren 
a maar a iene: | 
mi gran dt mW ge ql Naf: | 
german a erga atfaa: | 
roe 4 wah fre 
mai ed a Te fe THT | 
Tanga Treg fear yan 
aa Tan | మర. 
mad am qa auf | 
a ఇళ. geal కానా TR: | 
are af ud ఇషా బాశారు: | 
Tar aera fea fer 


ean al a HW హా సహ. 


faa a yey TERN | 


sah fafa aa: qf | 
aus wn: ud feugrend గల | 
dyn ahr Tron: శాల | 


gafaa qa ud ad లా fer 


200 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


aa శార్వరి aan 77: | 
gedaan fam: fh rf TT | 
CrIcEP 


ai gen: గా maf 
an ral Yaa qa a TT | 
a qa rena udu geqfq: | 


qual veal ఇగ gummi Ty fer | 
ఇలాగ fefacr ఇ wi Ham షె | 
ఇల్లాలి gen కాంత ren | 


౫7 శచ్చ:- 

dam! షర కారాల YT | 
fram mdf భళి Hed: a ఇఇ | 
saan wa mda ఇరగ: | 
meu fa ఇలా? శాషాళగగ్‌) | 
rym man wg Af ఇం | 
షి mda aa ml Telli | 
gaa amad fea eR ₹; | 
ean ria fare ఇ ఇగ్యూగ్‌ | 
vag aqui Hall శాల; | 
gmt qa nm fran ee | 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 201 


a frm 
qr: wma ఇ yf 
గా yay: 


areal ఇ af షో aia TR 
Trane | 
Tad TET x: upd HIP 
nd a Hd ut షా gary | 
hued wad Rrra 7 ఇల | 
3 Waar: Ha హర న. 
et గాం fafa THN 
ada ad ma qf 
wa fri: rymdHa | 
mi grep షా 
Tarra ఇ yin fe | 
IT TY: Tag Ta Tr 
Tue Ta TY ఇ ఇ కే | 


202 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 
అనుబంధము - 4 
కుమారసంభవములోని లోకోక్తులు 

వ.నెం. లోకోక్తి శోకము 
1) స్రీ పుమానిత్యనాస్టెషా వృత్తం హి మహితం సతామ్‌ 12 
2) క్రియాణాం ఖలు ధర్యాణాం సత్పత్వ్యో మూలకారణమ్‌ 13 
39) ప్రాయఃప్రత్యయ మాథధత్తే స్వగుణేషూత్తమాదరః 20 
4) _ విక్రియాయై న కల్పన్తే సంబన్ధాః సదనుష్టితాః 29 
5) ప్రాయేణైవం విధే కార్యే పురంధ్రీణాం ప్రగల్భతా 32 
6) య దధ్యాసిత మరది స్తద్ధి తీర్ధం ప్రచక్షతే 56 
7) వినియోగ ప్రసాదా హి కింకరాఃప్రభువిష్ణుషు 62 
8) అశోచ్యా హి పితుః కన్యా సదృర్హృప్రతిపాదితా 79 
9) ప్రాయేణ గృహిణీనేత్రాః కన్యార్ధేషు కుటుంబినః 85 
10) భవ న్యవ్యభిచారిణ్యో భర్తురిష్టే పతి వ్రతాః 86 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 203 


అనుబంధము -5 
XU: 
PHINATAANeTHIAT 


ళా 
( ల aff క క స్‌ i) 
ve: ul: 


q. sayfa ay తారా wae తార CH) add 
aren ల్‌ fy: a wal Hea Te | fff | Fafa 
క mau (4) a yyai my: flan eran add | శ్రా ₹ amhfhaan 
sai ఇం: ma Rm I 9 1 

2. రల amaane I aan Tan fara Tas AR 
(area) faa | అం va R fy Tagan fda 
(గ) ఉట i arn yaa TA భంత్లాం! ered 
R ammagnr:| a a భన af a a fea RNY 
mifhengmt (auf: gd) area I WN | Tam భల 
yaa | HuamRea Tar: కాగా om Haligacral 
Tear: ym | yada fdas fh fff, 7 3 
రాగం Trea Fy 7 ఇగ I 2 || 

మ న (TRIM) TR: ad sf vd mf 
yf గళ anise Tafa (ఆ) Hf ఇ (muy fa) pag 


102 


204 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


(గా ga i TR) em | i | ain 
TIA యాగ Te fe a ai a | ad: |! gain’ 
(Tq. ౪26) 2 Raffa Rm: | nal way I 3 | 
sv రచ వితా[ aa: ర (Hr) qu: (wrrdimT:) 
eudiaar: Taf Rm (I) ఉం (గ్రా తాం: 
mg fan: 1 (aurred:) feared: (am) sre 
(ఇంటా mr: 11౪ | 


4. తార్టగ safe I ema ఇళ! తధా రై 
guReoamrgy a: శారు! eg (rer) 
aufanrgrifimargg HR uta TRIN నిం] 
Sar: ఇళ్ల 7 తళ్ళి yg | fez కలి me pyrayfeha feof 
లర a my | sy ఇ pyre TN తళా rg | ఇళ్ళ 
శాలలో కారా! (feaarmenfug) farm aT: gr fad dy 
Igy 


&. gran || grade) gma ada 
(భం) ఇళ: (పాతాల) 3a: ga ama శళాగి dvi dl 
(గుల్ల) ama a ui 4, Tad: | 
saga! meq: ga ఇలా ar: yar రు! avi శి 
Tega | Jae yaa, ‘gerald ql’ (ళ్ళ 3-3-¢¢)llell 
6. au nahfaafe I (wera) xaom (aq) fia 
(wom) ఖాసా (safaan:) seen: we Ter:| Pd pa FAR 
aan gafimt mm | ఈం a (sx: Rahaa) gg: Ruf 
sada | wf) Taf ha: geal U7 | ren 
uReax || 0 Il 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 205 


cc. nan || ఇల ane అయాం (IAEA) 
smeanragn fara: Ruan కలలా తగా: fim fara 
gam | sgn (md) Te ga | ff waa TR dHagg 
eam | (రగా) TI అర్రాయాయంాాం తనం aged 
లల || 6 |! 

ఇ ima he: కారా టా త: కాంగా: ఈల: 
qr: తళా: sha (భగం) ₹ార:! శ్రర! fay: sam: 
wimg saftre gfe fiafonq | ser | సాం a 
wai Fyn gar: [2ll 

qo. sree I ayn qafRax: af rman గాగ 
gen గోలా గాలా నత్తా) vari ₹ రార (maf) Pe 
(తాతా) Ia: తాం గి గారా a: maf i g fr 
<taaaraeal af fea fa fa ara: Pf: 9 o || 


qq. iar || ag fai ama నా | తల్‌ | ug: aftrew 
(aafdaean) afghan | aa: rl afar | mm f కారాలు 
ఇ లగ | sage | weg Yad au: ff: za | ai fe గా 


ఇాత్యూ || 99 || 


92. రాచ I aq తాలి (TH) a 7 గాథా 
ofan me, $a: af | fed శ ni ఇ క్షా కె 
Tm RA aera sma | Ham ఇచా | sf గ్ర 
wai qa Wei faq | wa i gualad:| sean: 
maRaonfam:ll 92 || 


103 


206 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


q3._ aan I ఇలాగ TA: Tra re rem 
aa: Rea (ar) గరగ (rid) may (ళాల) Yaa yal 
anemia qa far Tad: Te: Te: Ta eT 
mom | 93 Il 


as. లాల 1 ma 7: Ra | fefiamgRa | 
Hea mn | (aia) Treg 
Tara Tamm we fre (ga ఇం Tea 
ged: mar | ad (గ్ర afi) కళలు Yo ఆగి Tey snug 
ఇగ af | aa కి Tagged: vd gm - Rif 
ఇళ aa’ (g@IR.s-82) sane | fa fren | fafa agai ఇ 
Fa qm mRa చ క్రై wm, auf eR: iia sfa | ud g 
ఇళ టి లా క్రాభళంత్లా? | 9% || 


94. ఇంగ కలు! || (ay) aa: కె (శ్రా) wa: (రర) wan 
(afc) wornafeardfdcan కళ ఇటా ఆళ్ల: gal | #leqr:| 
em: mar: dn: Een ఇ | ఇల గిగా) 
nen wan భాం) గనం: I 9% Il 

q¢,96. aq sane || aera || aq రాగం (లా) 
ffaaq aa demi ₹ ra తలారి NET ఇ | aq ఇ ఖలీ 
fafaaq (ga) se aq ఇ Tap au: (aa) శ aa Tha Pa 
(3) sy Te | ag ఇళ (Ta seem) gaTyem (can) ఇం 
aa (if) fret far: Ta శ్యాం కలల! (RY 
af sud) TRY | 7 కి TR Ff mafia: 
aya aq wa షె Rafa I9gll9oll gay | 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 207 


qa. ల్లా aia || గ way! aq శ 7 (ఇంగా mf 
ada: fre: a pf padi (ఇరు) Xe: కాళియ a: | sufiagpd 
rm frafagpe gad: | ar శ wa Tf 
am -- 

fb ua pd de fh i nen | 

fra: maf wad శా ఖం: | 

# gr: a af ada, ఇ Ta TR ఇ భగ ax] wag | 
స టు 
qq. తాగా || ygafimecannqg (wal) తా (౮|| 3 Hq ఇ) 
చలు కార్యా ca శ. య. ౩|షగాంగా: | 3a 
gr: Tq (a) wa: Tr) TEM (SIT) 
Tan | Tgente a: Wr: || 1% Il 
2౦. maaamnfacnfe I rem (యం) an aed Tra 
Fa కాగే 3g TR Tepe THI: aq Tae: (a:) ఇటా 
pg Yay saad faray sna maf | Tira గళ 
<i Jha qafifa | fafa faassen vic: Yad 
Il zo || 


29. ara: సాల Ig (fea) fig (aq) 
aera a Rf (|) gfe: (౧) rh ఇ శయ్యా Ff 
(ga) aa mea | emg wi (Rai) frail ay (౫౮) IR) 
afta | sad waa Taf [1291 


22. _ emg asa || త (a) ఇళ (౭) safe: 
I Tana యాం Ta I i ad ఇ గళ) rH: 


104 


208 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః స 


° 


sag (Ha) Ie pw ఇలా (aM) era fess | 
waa md 3 fernadanr- fal fa AY | aa gern: ₹ 
md wa Ta 1122 | 


23. _ mah fem — 


శారి I (x) a (a) qa Ya: TT: అర్య! f# శా 
seamen ah afi 7 wen 3a తా aq (గాగ ఇల ₹ fay: | 
aa a: faa Heal షం ₹ ox: sf Pad: Wd | eds 
aman sa aq, a af fran | 23 || 


2౪. టు. 
కాలి ge (a) way ((గంర్ర man | గాయం అచుర్యా 
Ta: ra 1: A BD 
mda aie I 2x || 

24. ఇల Hetanfe || (3) aa: గాగకాలు dq: Tag యాతా 
fb gh | (dra) fra (గం) afm: (aA) eR 
Gal) areal గలసి) Ma: (eeigf:) md: (suf) 
ada || fa ya mia: et: || 2౮ || 

28. fafa I (a:) ఇం (fafeaq) gaa aq a (4) = 
ar: (ఇగ min qa: wd rRNA 3 df: అగి g mdf val 
aa: farang: (refi: ffi: ) 
gf: (weya:) vf: mdf: (గ) ఇం vase 11? ౯|| 


26. Hse quan ఇ yg: అకా (భారా) TacmRyA: 
(యె) Tal: af fa ga fa (ఆం) mffa:| Taq! తాతయ్య 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 209 


[మశ | Asem న raf’ gf 1 a (qongt:) 
గ్య: arp: fad: fag పలల rad | area ga 
mihnffearmanq Wfireanfedan waa | fgg fea ans 
fg I zo | 

Ss ఈగ PRY FIT 


See Tt (meg) mg Toh | a (ghaig:) 
WY ) లం: nf mn సమ 
112611 


28. mean 11 aa: ai ay (red) aed (త్రాగు) 
wf: (గాలా) Tia: (లుం) అభం! భా TI TRI 
Pema aa sar - waged: Tyga: Tr: గారని 7 
mer) fafa 7 af, Rx ఇగ Ig 

30. mama || రా sean (rad) parr స్యా 
af graf pad fa aa | ఇలు షా rm ₹ rad auf 
రా uaa: ఇల PdTrIgpe:| 7 re 
రా maa తాల Rafa Ru ya: gxy (see) fun 
aoa | again mT Ryfaaa wale Yay 
aadageen Wa fafa faacife |3oll 

39. vd qr gare || qmgfeea mandy (vax) wd af: 
(ఇలు) aman zfa (౪ yi = గారల) Ten | we నాళ) 
fafa: (ema) శ్ర ర్యా rR TRY (arf) ఈక! 
fama fe aq || 39 | 


105 


910 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ - షషః స 


° 


32. ఈల గ! || ₹౫ fragt (smal) wad! sre afi arn 
ara (eg) ఇళిర్రాలి | Tem fad mn aqarimpad (gw) 
శంగ (run) gi | 1 తాగి ahr Rg Tafa 
113211 

33. acumen 1 aq aun (Reed) ళాల sifu 
silane fag (Ha) Ia | gz: ఇ (1) ah 
rife Raq (mina) air yaa TH 
arm: se wal furan: 11331 

ఇం. Raha I aa: Ray wf శూ అలి ఆగి 
aR) Fafa (a) TH Ta గారాలు) waar: | 
(aRmalsl) fara (ag:) saa | | fa ఇటూ: TRH 
ata aan MY een He గాం" Ff | 
aa g యాం aff నాం wd rar: 3౪ || 
34. a: nan || (ఇయు am mag sf (sea) afd 
(grea) wafer (Ja) mm | (wan) ఇం; oie 
mae) mand Hr: TR | fg కాలా 
Tea || ౩64 || 

38. ఇందా లుగ || క్యా గేం: Tr: 3 Ta: (ళా) 
axe (seri) aq (saa) sega sifted 97 (ళు) 
wg: | we 1 fa ఇంగా: ada TI షా pd aa Jt 
wygRead:ll 3¢ || 

36. _ amma || Aes gq | agai aga తగా 
ansayam srerml dxqugtiq afar గళ ga qrefana ffi 
(మాం) hrf (pan) fan za (fff) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 911 


ax | pera: TRIN పంల! garam 
— ‘yam 7 Tue Nea | wafer 7 
చా fae 1 — (adem 7-9-9) I 30 Il 


Re. Tgmla ga || తాం PE I TY Tq (af) Tre 
af (et) i Yana ana | aa R - (gra: - TRH) 
aRemarafeay (sf) af: | (భారాలు ard 
mfadfaRafaghay | (afremnt) geal afiftren va 
ఇలు TPR a aq | తాల TR afar బలగ | 
vada yaya వంగి a fqn | 3 g Tanah 
aex' me: 113611 fa: pay | 

3g. rafter 1a (rafter: సాం) aR: mR 7 
Senile: aa: a గిం) hea ref rfp 
ma | Tags: | aa fae: Tad | fag: 
dl (gf qc) 1 aa గతా yar fhe va 
(తా) gana: aaa: va a afd: ag: | fan a a: 
man | sy rnin: Rafa * a fa | feat in 
sein va గే లా an: గాక gan: ఫాం Raa Tf: | 
ag WR PR సాగని Tafagfi: I 38 || 

so. Rranrmanfe || aa dei ona: ml: ఇ aueaege 
Seer-ahnaenyftran: (a) తిలా 1g శాం! aa: 
Tren Taq TaaRyaaeeTId | అర Ta ర TR: 
ghia: aang: He: fRaar:| 3 | ag 


గలగెగ16ర:!1! ౪౦ || 


106 


212 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


sq. a mda IT Taam: YAP paP- 
aida (భారాల) అయ్యాటి: a am ₹ భు Pal ai 7 
gaa mu paid: aa: (feieafeniqhp:) fateh aan 
ety vreugmh ఇగ ni చ| carn agua | 3a Ta 
a (nf) fa ru gem ffi pan Iq 
sz. a wean I a కా (రాలి) mfemHidy a 
ఈలలు గాలు Hf fafa mf: va Turd 
కర్రల maf af | Raa aaqmewaq || ౪2 || 
3. _ audare a చం TH ga ఈగ mR తాత! 
fata: రగా TY fe: agua: rfid 7 
రాగాతిల! aa: (staf) safe (flaunt: ) fTR 
arf arm Tr: | aR Ha arf: am va afi | కక 
af | (3h ఇ) — 

a fam Tam! 

Tg neff | 

Fafa ag — 

=n man ft rRP |! 9 || 
se. _ Haran || ana wh a g Hara a7: gf 
iam | a ₹ (gym) Pug, (గధ wi, 7 
aupay | aa (tae) Tamang: ₹ 
Fen va లు fay, 3 క్ర raf germ: les || 
sy. పంచా 1a (Fol) భా PN: pd: (far) 
ga: ref: par:, wae ai TY గానం TIT | 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 913 


aa: soap R mf Ta wf | ఇల R (తుం శానా: 
(ఇభణిచి:) pent: (కంసాలి afar Taf 


sgh మై (గ I ౪4 ॥ 

ss. mea | భా ₹ ఇన్నా Su San (Tei) గాళా- 
earl FR: | #eaq | ((భయాాంరరాతాయై్ర గి లలా) 
TTR: qari ag ga faa ven 7 | 
aren గి yan | గాషార a | Tea fer : lee || 
so. ఈ చ క్షణ! || (ఆలు aq: ఇ fax: (శ్ర) waa: రిం 
కం (ల) అలగా (న్య తై) wf 3 wafeafa (ఆసు Tan 
sea pd au: (ఖా) fea sa (AR) ggfR | arg 
meneenfiad 7 భం | gaa gadis axa || ౪8 || 
se. aaa naa: 3 ga: FR: Read: (wah) TR 
aw: TT | (eq: ) Taal: Afar: | 
Pu స్తాన | (herafiad:) Frafafrpd: (తాన) emt: 
suafaar: | gr: gk 77 fred ఇను! ౪6 || 

sg. Taran | Tq srr తరంగ తంత ₹ 
(ghren) waffaren (గాగ aga | (భాగం) Hama గం! 
(mel) గ్రాం za sf Ramya | (auger: లె శె 
Tal qe Reh TA: ఇ IER TR: | TR 
ufp:lleQll 

yo. గాల I అలల aedgemifem అల aq (భా 
wa (గా sf: a FT (ల) Rg! rg 


107 


214 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


aa: al తలా | fF gar | ర్త TR ఇషా Toft: 
ue: (agen) afl (Tr) a: TT || 40|| 

49. aman || భళి | pan va faa sf gar: 
spon va gst ఇలు, gan aman కి (gf gar:) శాక 
wifi rea | FE: ....! (TY, 3-3-92) Ta aq | aa గ్గ 
TR Taq (TMT: ) Tad: Ta THIS TA | Fig: Sax: 
amgs:) ema at a గాణ (freir:) fran va 
ST A గా | aga గ్ర gamer: TgRa amir: | gig: Ta: 
armamng: | Rea wei fay TA | Rm 7 
asd waa: || 49|| 


yz. _ fran | ₹ TN Fer Ta: SPAM 
Fama | a rram | asf a: fea Jamal Hs: 
Jaa | (afrgmaPR:) షా yy: pa: PR: Yon dl §: | 
ag mh భాం Tae, ఖా ఇల Toda | కషత్త్రా గా 
weaderea 3 ge Tada JR fear: I 4? || 


y3. ma ua na fama mn ny fr: (YRar:) 
shan: (sh) wd (ari) fr: (sam) re sh fei! af: 
aa: క్షజాగ్యా aay x sa fq | $a! fafa: 
(TRY) ఉం Rpg | sf 
azar (భారానికి) Taft: maf: dea అంటగా 
a:|1431| 

ys. _ sumeafanell (ధ్యా aafhanafgan fafragu- 
ua afeaq | a: wai (ఇల) selma (sed aq) auqfe- 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 215 


ga! (epi Ty) epg 2 | చెత్తా తా 
umaagR:| Tau sf eri fend fen: yell 


yy. షత క్రకనెలా I (wag) mde Im 
(a) aro (షత Ta gay sa vheafia | (sma) smd 
wu (ఆరాగా za | J: yaa (fea ఈత sa) rigxafial 
agauRam I 644 Il 

yg. తల క్యా || (౮౨ yf) ga a (yarn gad afr: 
ఇ) aan: rorya ఇ gana | amg ఈక: (sre) 
ఆగ aq dd (waa) mg: | were Adis I ఇ | 
yo. Hf afin Ig గాం) Ter: (gan) Sum గా 
ay ren (ga) afar fi TN | టా rar | (ల) fri 
(టా) ieafeRu (0) adi (Haven) fame 
ఇ | ae mgm: Tf aed wee 7 | కాగల! Jared 
axa లగే fam: || 46 Il 

ye. aidan || (A) a7 (eal) wea aft wake: సార్లని 
urlipanae pay | aa f@ gd a wd aq 7: garb (and) 
ఇధి?! raf (omfg) gq megnfegan | sad 
Ted aga | Frise’ (UY, 6-౪-6౪4)! కాగల: 
Wa:| 2 va wd gwar || ౪c Il 

yg. waamnnane || (aaa) greed Fd 
adam Ran a (3) gf a raf Taf afd 7 af 
ఇ df | ౧ అత్ర 3 భర్య లల! క Rama gem | 
న భన నక |i 


1086 


216 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టు సర్గః 


ఇం. ఇ యల || (a:) భం (waa) faa ఇలా 1 ఫం 
(tra) gerd గా Fi ag (నాగు) Tig ఆగి క Agra 
(rid) eau ft sara | wala అగ fae: Hqn:llgoll 
$9. mda dqdadanf@ || amd చాచి (0) waa (గేల) 
Ter (ఇ af) చెల | ఇల aq Taq రం f# Tm Td 
ఇ (శాలి) mea | fa rand mn 3 g firm 
aaa (Ta) mu (aaa) Tafa va (యి gm] కళ 
(RT) array | §9 | 

ఇవ. aah Tafa || aft a: wd aa Tu df gash 
me (4) = (rm) తాల (a) sa Te | (ప్ర wr 3 
gr: gam కట్టూ ff: ra rage: | సల్లా 
Raa a faa sa Tan ra I ఇఇ? | 

3. గా భల If aga ea | క ad nr: ఆగ్‌ గా 
(gated) క్రాతాగింగాళ్యూ gay fe man | (qa) waa vai 
ang wai సా (mH) em | yee ఇ sq, 
కాగభా గొల! a (are) fgg grey gy TR 
sare: ram A afd TH sf ఖ ga aga: ||| 
es. ఇరగ ళాల! (gfa) gern (san) sagman (ఫాల 
Trad: (igen) eatin (fara) fief 
aqua ad గక) gaffand (err) uma ga | తాంగ్‌ a: fhe 
Aaah caf ఇ mn nan faeadfa I gs || 


ty. saan I (Fy) aa: (దాం) a: fran fi 
(Taamng:) agg | Ta: Try అలి భాం 3 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 917 


dom | ఇ fg (yet) Tf (yar) ylang | seared 
mana yer a arg | ఇ64 || 

ఇల mf || maa’ (gR.s-s$3) safe’ aq qm 
ఇల aa: ఇ uy say af తతా caf Tum Jue | a: 
(తాం తాగి! (we) za (4) aa (గారు) ఇం ఈ (త్రాగ) 
ay sy | mani గాం ge || ఇఇ || 

to. rear | ame! (cl) wa ran fief ఇ 
aq mg: | అంగర fanaa: (¥..90-2) fa | axa pf: 
sex rm yam (Ra) Rd Ta: ఇట్‌ గి wear: 
wag qa fafa fryRa fan sf శ్రారర్యా Ile oll 
ge. mena || శాం లాగి: (greggfi:) faygp: 
(గాం mi gd my sq fy, ₹ ఈ TIT 
ward aq Tl 74 saad: TET: wanna f8 
TR ఇట్టి eg Yad: ra Ff fharfaaarnged- 
ష్తారా:!|ఇ6|| 

ఇం fernaarn || (a) ada: తరళ గారు 3 yoann తట 
కా | Ae: (sRewreuar:) sfoansgfedisaa: Jy: Tam: 
yy: vara భార్యా | (గాభ ళాల) fPgrRAMgTRT: 
saaisft I ఇఇ || 

vo. aan || Tf fron: ఇటా ma Ta ష్రాగర్య 
ada ern Taran wa | faa fro! ఖా | 


శానా yam fiafdear:ll 60 || 


109 


218 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గ 


v9. afar I: fan: (ఉం) ఇట్‌ A afm Iq 
a fm gam Tar g faq | qa క్ర తే am! 
rf: wa fa fava | aa fp: eT: 
areata || 99 || 

౪2. _ azar || (axel) ఉల Ta Tafa 
TA ఇళ్ళ FRY sry gaa (రుం) fraRu: (ferent) 
సత్యని (శం sah ఇ (yy) fret fadipd fra గిగా 
saad Tar | 7 a mig | saa Hf 1 గా 
న 


v3. అరా || gmbh aa few | a7 rR (mn) 
Fern a) శా whe (sf) PR | go wi 
agen యా) wan TH Ua | ఈం va (én) areal 
arm Yaa | ea ఇతర 116311 


vs. rma ag HR | ఈల a afield | (7:) 
ఆదా arg (sre) rrp (yy) srl | mr g aa 
viaga li fg dn a) తలారి Tay afi 
sah: gum: | ra Tafa ఇం! 69 | 
vy/og/oo/oc. afranreteanrfe || (oy) ఇ (a) aa axe: ay: (rq 
ahd) emg PRE: we: ah: we శతా కో ళ్తో 
ada | mish | ₹ vag: ax: sa ge Td: am 
ada fff | frre ad: Ae wey | (౫|| 
Tran) srr frn-afem-aferm-nRan-gfra-aftra- 

TP -amaafaan Trigun yu | arfrfegorgm! 
tear Taal! sree | (Reger) Rend 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 219 


TOTTI: Fo: అరా మా | “కారాల శాం! 3d: rd Td 
ఇ | ఇయ్యాల I (అల) 7a ఇళ: ( (gferanfefzieifi:) 
geared: ఇళ (faa) arb same Ta nd 
wud | gd: a: (లగ) anf am: sa TY ga | Fe: | (fea 
గానా) fad da ad nn 3: gri- 
utara: TRRadffa: fa 3 gah fimig కాగ! 
gal sama భళా లాం! A fa | afm: sale (66) ₹ 
a (గాం are: (rat) RRR nan 
(రాం maf | (aa) ada gang: | far 
wa nm గా!" Raum lad | a కలగ 
(oc) aur faa ua: mi gm wal me eqRufacanl 
axe: తారల [గ | ₹ గల: (భం) ear: wea 3d (3) aa 
gay <i (qa) sda lec agff: pam | 

9. mdf || sag గ fy 4 (gon) gf ag vefigy 
FR aq za Ran | qf R Ferre | 
an a ada a: emg TE TN A (fmf) fixer (man) 
gant (fag:) ff: wean ఇగ lel 

co. aan || cm grat dR aq wi వల్‌ af ఇ 
(అంగ్‌! ఇ af ఇ TR eg | arm mun fa 
wu sar | (ఫి ven $a: mea: (గు) శారి fan gfemdanq 
aruda | గిర్‌ wal ఇ ఇత్తి | 60 || 

(9a. sr గంలో || fa a fag: dar: తారలా! 
(fhm) సేతాత a a: fa Tat: (శా టం) 
rrernfafi: (fl) ma eg frag | or తాం 


110 


220 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


‘qf: Rpt sf eda rag |! a 
pa’ fame Arg: I 6౩ | 

2. శు ఇల్లాలు || (an) aa dats ల్లా ff: 
aq sri wal: | misfeanr | gm ag: THA dad ఇ ఇ an a: 
(My) may ad ఇ far కర | తాలం aft aor: 
finan | (aan) ‘wisRa wd ఇ (greed 4-6) 
క lI 62 || 


3. తిరగాలి || garrrffoa Hl ean (fat:) TR 
Je: wa shige: Tua | aR నిషా: Heer | igen 
Tra Ta ఇ | ats Tq rear | rg: 
(గాథా) sraignafeg:ll ¢3 || 

cs. vu afar I mda (vax) wd (భు gam (ఆ) 
sh (గం) కాం (ma) ళల moan (seigél) sana Wl 
న చన న క Ferman (rrr) హ్‌ 
అగ లాతా గళ్ల | 6౪ || 


cy. లిం కరగ |! (లు Raa ఆగి (wfmn:) కాగు 
fa faa aff (md) Taam (saa) mga | గ్రభి 
Tem లి pgfan: Tara (mad) mam a (foun: ) 
aqrafagy:| aa axa pda: 6 I 
ce/cv. weds l(c) nan I (co) (Aan af) A 
mer | ( ఏ) (ఆతా) ₹ గతా? af | ug: 
ప. న. 
a: (zd) భాధా sat ma 3 Ren (gan) fan (గాల 
Aha spay ళం (Ta So 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 221 


agermroyfiai ai (gal) aa (భఖ) ఈల్‌ || 68116611 త్రూ! 
cle. గోకి afar I (cc) గరం mafia I (6౪) 
(ఇ (యె ఇగ (tf) srr wd ఇ flan mn aRefeuq | 
(౪%) mim (శ్రా) wads (Tafa) Tama Ta 
sa may | mafia ff mafia fin <a | (ధార) su di 
(రాయు క (sean) afr Fi (re) తాటి! zd (Rreiaxayg:) 
ada (ఇ) gm (wan) ల్యూ (afi) soma qn fa 
ఇతరం ఇలారా | ‘paryel aga’ (న్న పంపాం? ఫ్ర) safsdon 
wan: ఇ gam a: Wa [ళా | sy Fad గా Te ఇలా 
ia man sa Tafa Tear: Ifa (Tf) sf: cc 
cg ligay | 

fo. _ $feaandanfe || aa: (a) a: (handmade) fafa 
graf (FR: a) frag srr Ig wr 
ఈం) Hig tf: vag: gn | భిళల | శ్రా) 
xis ump: pei wage ani గు gx: urpififfmet- 
yeafi:llgoll 

gq. ఇవాల || wanda (త) samme (am) afram 
(awd) aRreuhl (agi) Jr TE TI | 
(TTA ధరగా ONIX Tada TR: 
ufaai gam TY Il 9% Il 


2. mn | aq (ghar) gamer 
(అట్టా) eal (TR) TRH TT ఈత్రాంధారగాగా (TH) 
mang: 7: (fase) frag: seq | war: afd HW 
TI TT: | RN ఇ: ipa: Fa | తిలా ఈ 


111 


222 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


yd au ఇ dy sf కారోళళ్లా్యి ళు WH I paRTIT- 
wad: ఇఇ I 

3. Jaane I aq: da gaa: Taney: mei wg 
Ran Ru fat ff కాల: ఇళ గాంగ ఇస్‌ rq 
ut gs (sma) seal శౌ: గాభ) AR ఇలాగ 
Raa i fifa Riga | mu RR manana: 
Tr fa | far: ie a ఇ భా af I 92 | 
౧9. ప. Ta (fara) anfeanyy sr 
aye (౩౫ (షా) wd (Hea) eR | ema ఆలీ 
MEN SO ఇ Ten: 
ఇ arn md: 99౪ Il 

2y._ gufRane || gg: un Tar: (లాగ: కు జాగ్‌ 
(fanaa: ) Tage: TN Hf arf కా 
pam ma mma | dal యగన ఇల PY Tar | m3 
ay sayy aferafeay (st) ga war: wail 3 (faugy:) ఇంగా 
ga గ్ర wah | en fyy fe afr fa rer 
faq md: Pf ff, ఇం | 
gfuaqmiqafifa ఇళ్యా || 9౮4 | 


కాయగా టిం భారం 
క్రాగాంాతాతాంా ల్యూ యి సా కార: ఇగ: waa: || 


వ; 


1) 
2) 
3) 
4) 
ర్‌) 
6) 
7) 
8) 
9) 


రామోరావిరచితమృణాలినీవ్యాఖ్యాసహితమ్‌ 298 
అనుబంధము-6 


ఉపయుక్త గ్రన్ధసూచీ 

మేఘదూతమ్‌ - మృణాళినీ వ్యాఖ్య 

కుమారసమృవమ్‌ - పుంసవనీ వ్యాఖ్య 

కుమారసమృవమ్‌ - ్రకాళశికా మరియు వివరణం వ్యాఖ్య 

అవ్టాధ్యాయీ సూత్రపాఠః - ప్రహ్లాద టిప్పణి - కృష్ణదాస్‌ అకాడమి - 2001. 
జ నా వె కా 

హలాయుధకోశః - ఉత్తరప్రదేశ్‌ హిందీసంస్టాన్‌ - 1998. 

ఉణాదికోశః - యుధిష్టరమీమాంసకః - 2000 

సంస్కృతధాతుసాగరతరణిః - మద్రాస్‌ పబ్లికేషన్‌. 

అభిధానచిన్తామణిః - చౌఖాంబా - 1996 


10) అమరకోశ - గురుబాలప్రబోధికా - వావిళ్ల ప్రచురణ. 


11) అవ్యయకోశః - 


న - 1971 


12) సంకేతపదకోశము - డా॥ రవ్వా శ్రీహరి - పతంజలి పబ్లికేషన్స్‌ - 2002. 
18) బృహద్ద్ధాతుకుసుమాకరః - హరేకాన్తమిశ్రా - చౌఖాంబా - 2008. 

14) బృహచ్చబ్దకుసుమాకరః - హరేకాన్తమితశ్రా - చౌఖాంబా - 20098. 

15) సంస్కృతవ్యాకరణమ్‌ - శ్రీ ఆర్‌.వి. ఆర్‌.కె. శాస్త్రి - కృష్ణానందమఠం - 1997 
16) పుష్పబాణవిలాసః - వేదం వారి ప్రచురణ - 1931 

17) అమరుకావ్యమ్‌ - వేదం వారి ప్రచురణ - 1931 

18) మనుస్మృతి - గాయత్రీ ప్రచురణ - 2003 

19) తర్మశాస్త్రం - వ్యాఖ్యాత - డా॥ రామానుజాచార్య - 1991 

20) భర్త్చృహరిసుభాషితములు - వావిళ్ల ప్రచురణ. 

21) యోగదర్భనమ్‌ - బాలానందినీ వ్యాఖ్య - ఆర్షవిజ్ఞాన (ట్రస్ట్‌. 

22) శ్రీమద్రామాయణమ్‌ - బాలానందినీ వ్యాఖ్య - ఆర్బవిజ్ఞాన ట్రస్ట్‌. 

23) బుతుసంహారః - మృణాళినీ వ్యాఖ్య - రామోరా - 2004 

24) రఘువంశమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1926. 

25) రఘువంశమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2004 

26) కుమారసంభవమ్‌ - వేదం వారి ప్రచురణ - 1943 

27) కుమారసంభవమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 20093. 

28) ఘటకర్పరకావ్యమ్‌ - మజ్జురీ వ్యాఖ్య - రామోరా, దుర్గ్జానంద - 2008. 
29) శిశుపాలవధమ్‌ - కృష్ణదాస్‌ అకాడమి - 1998 

830) మాఘకావ్యమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1967 

31) కావ్యాదర్శః - బాలానందినీవ్యాఖ్యాసహితః 


112 


294 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


32) కావ్యాదర్శః - చౌఖాంబా - 2001 

33) ఏకావళి - మాధవీయ వివృతి - అభినవభారతి ప్రచురణ - గుంటూరు. 
34) కావ్యప్రకాశము - బాలానందినీవ్యాఖ్య - సంస్కృతభాషాప్రచారసమితి. 
85) ప్రతారుద్రీయయశోభూషణమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1965 

836) సాహిత్యదర్పణమ్‌ - కృష్ణదాస్‌ అకాడమి - 2005 

37) దశరూపకమ్‌ - చౌఖాంబా - 1987 

38) ధ్వన్యాలోకమ్‌ - బాలానందినీవ్యాఖ్యా - శ్రీజయలక్ష్మీ పబ్లికేషన్స్‌ - 1998 
839) శబ్దమంజరీ -శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్‌ - 2001 

40) భగవద్గీత - గీతాప్రెస్‌. 

41) శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ - గీతా(ైస్‌. 

42) నైషధీయచరితమ్‌ - నారాయణీయవ్యాఖ్యాసహితమ్‌. 

43) నైషధీయచరితమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ. 

44) - 
45) - .- 

46) దశకుమారచరితమ్‌-1 - వేదంవారి ప్రచురణ - 1994 

47) సూర్యశతకము - బాలప్రభ - డా॥ తాళ్లూరి - 1990 

48) ప్రసన్నరాఘవమ్‌ - చౌఖాంబా - 1972 

49) సిద్ధాంతకౌముదీ - నిర్ణయ్‌సాగర్‌ (ప్రెస్‌ - 1929. 

50) అష్టాధ్యాయి పదానుక్రమకోశః - పరిమళ పబ్లికేషన్స్‌ - 1996. 

51) గీతగోవిందకావ్యము - వావిళ్ల ప్రచురణ - 19983 

52) కిరాతార్డునీయమ్‌-1 - శ్రీ పరమేశ్వర పబ్లికేషన్స్‌. 

53) కిరాతార్డునీయమ్‌-3 - సంస్కృతభాషా ప్రచార సమితి. 

54) భామినీవిలాసః - సురభారతీ ప్రకాశమ్‌ - 2000 

55) విక్రమోర్వశీయమ్‌ - సంస్కృత అకాడమి - ఓ.యు., హైదరాబాద్‌. 
56) విక్రమోర్వశీయమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

57) మాళవికాగ్నిమిత్రమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

58) అభిజ్ఞానశాకున్త్నలమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

59) అభిజ్ఞానశాకున్తలమ్‌ - పబ్లిషర్‌ నోరి భోగీశ్వరశర్మ - 2002 

60) నాగానందమ్‌ - శిరోమణివ్యాఖ్య - తెలుగు విశ్వవిద్యాలయం - 2001. 
61) ఉత్తరరామచరితమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 1965 

62) ఉత్తరరామచరితమ్‌ - చౌఖాంబా - 2003 

63) మాలతీమాధవమ్‌ - యం.ఆర్‌. కాలే - బనారసీదాస్‌ - 1997. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 225 226 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


64) మృచ్చకటికమ్‌ - డా॥ బేతవోలు రామబ్రహ్మం - 2005. 

65) ముద్రారాక్షసమ్‌ - ఆర్‌.డి. కర్మార్మర్‌ - చౌఖాంబా. 

66) ముద్రారాక్షసమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 

67) వేణీసంహారమ్‌ - డా॥ బేతవోలు రామబ్రహ్మం-తెలుగు విశ్వవిద్యాలయం - 1988 
68) కావ్యాలంకారః - భామహవిరచితః - బా.వ్యా. -సంస్కృతభాషాప్రచారసమితి- 2004 
69) సరస్వతీకంఠాభరణమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 1984 

70) వక్రోక్తిజీవితమ్‌ - బాలానందినీవ్యాఖ్యా 

71) పాణినివిరచితాఅవ్టాధ్యాయీ - 2 భాగములు - చౌఖాంబా - 2004. 

72) పంచతంత్రం-1 & 2 - సంస్కృతభాషాప్రచారసమితి - 1988. 

73) హితోపదేశః - సంస్కృతభాషాప్రచారసమితి 

74) శ్రీ విష్ణసహస్రనామస్తోత్రమ్‌ - ఆంధ్రానువాదము - శ్రీ న. చ. రఘునాథాచార్యులు. 
75) బృహత్‌స్తోత్రరత్నాకరః - వావిళ్ల ప్రచురణ. 

76) సర్వశబ్దః - ఏ.యి.యస్‌. పబ్లికేషన్‌ - 2004 

77) శబ్ద్బసాగర్‌ - చౌఖాంబా - 2004 

78) రసగంగాధరము - (అనువాదము) ధరణికోట వెంకటసుబ్బయ్య. 

79) లఘుసిద్ధాంతకౌముదీ - బాలానందినీవ్యాఖ్య - సంస్కృతభాషాప్రచారసమితి. 
80) అమరుకకావ్యమ్‌ - మనసిజవ్యాఖ్య - సాధన గ్రంథ మండలి, తెనాలి. 

81) కిరాతార్డునీయమ్‌ - వావిళ్ల ప్రచురణ. 

82) రత్నావళి - చౌఖాంబా ప్రచురణ. 

83) చమత్మారచంద్రిక - ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రచురణ, వాల్టేర్‌ - 1969 

84) శ్రీమహాభారతమ్‌ - వావిళ్ల ప్రతి - 1931 113 


